శ్రీః 
ఈ 
మహాకవిశ్రీకాళలిదాసవిరచితమ్‌ 


కుమారసమృ్మవమహాకావ్యమ్‌ 


రామోరావిరచిత మృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 
వల్లభదేవవిరచితయా పణజ్జికయా సంస్కృతవ్యాఖ్యయా చ సముల్లసితమ్‌ 


రావి మోహనరావు, 1.5... M.A. (Sanskrit) 


లెక్చరర్‌ 
4-103, |.L.T.D. Colony Extn., Kothapet, CHIRALA-523157 


2 


శ్రీః 
మహాకవిశ్రీకాలిదాసవిరచితమ్‌ 
కుమారసమృవమహాకావ్యమ్‌ 


రామోరావిరచిత మృణాళినీన్యాఖ్యా సహితమ్‌ 
వల్లభదేవవిరచితయా పజ్లికయా సంస్కృతవ్యాఖ్యయా చ సముల్లసితమ్‌ 


సపమః సర్గః 


అవి 


ప్రథమ ముద్రణ: 18-12-2012 


ప్రతులు : 500 
సేజీలు : 272 
వెల రూ. : 150.00 


© RAVI MOHAN RAO, M.Sc., M.A. (Sanskrit) 
Lecturer, V.R.S. & Y.R.N. College, Chirala-523157 


Residence: 

4-103, LL.T.D. Colony Extn., 

Kothapet, CHIRALA - 523157 

Cell :94401 15411, 9052256311, 08594 - 234038 


D.T.P.: Printed at : 
MR LASER PRINTS KARSHAK ART PRINTERS 
Chirala Hyderabad. 


Cell: 9849976054 


శ్రీః 
కాళిదాస కవితలో కమనీయ కల్యాణఘట్టము 


మహాకవి కాళిదాసు గొప్పదనమునుగురించి ప్రాచీన విమర్శకులు అనేకులు అనేక 
విధములుగ కొనియాడిరి. అందు ప్రముఖమైనవి - 


1. ఉపమా కాళిదాసస్య భారవేరర్థగౌరవమ్‌। 
దండినః పదలాలిత్యం మాఘే సన్తి త్రయో గుణాః 
2. పురా కవీనాం గణనాటప్రసబ్లే కనిష్టికాధిష్టితకాళిదాసా। 
అద్యాపి తత్తుల్యకవేరభావాత్‌ అనామికా సార్థవతీ బభూవ॥ 
3. కవిర్దండీ కవిర్దండీ భవభూతిస్తు పణ్ణితః। 
కోల హం రణ్జే త్వమేవాహం త్వమేవాహం న సంశయః 
4. కవయః కాళిదాసాద్యాః కవయో వయమప్యమీ। 
పర్వతే పరమాణౌ చ పదార్థత్వం వ్యవస్థితమ్‌॥ 
ర్‌. కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకున్తలా। 
తత్రాపి చ చతుర్జోలి.జ్య తత్ర శ్లోకచతుష్టయమ్‌॥ 
ఈవిధముగ కాళిదాసును ప్రశంసించుట మాత్రమే కాక సంస్కృత పజణ్బమహా 
కావ్యములలో కాళిదాసు రచియించిన మూడు (్రవ్యకావ్యములను ముందుగ చేర్చిరి. 
దీనితోనే సంస్కృతభాషలో కాళిదాస మహాకవికి గల స్థానమేమిటో సుస్పష్టముగ 
తెలియుచున్నది. 
అందువలననే సంస్కృతభాషను నేర్చుకోవాలని అనుకునేవారు కాళిదాస గ్రంథాలలో 
కనీసం ఏ ఒక్క గ్రన్దాన్నైనా తప్పక చదువుతారు. కాళిదాసును ఎటుగని సంస్కృతజ్ఞులు 
ఉందరు. 
కావ్యం యశసే£._ ర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే। 
సద్యః పరనిర్వృతయే కాన్తాసమ్మితతయోపదేశయుజే॥ 
అని కావ్యమునకు గల ప్రయోజనములను వివరించినారు. అందులో మొదటిది కీర్తి. 
ఆ కీర్తిని బాగుగ సాధించిన కవి కాళిదాస మహాకవి. అయితే ఆ మహాకవి కూడా 
కొందరు కవుల కీర్తితో స్ఫూర్తి పొందినట్లు - 
మందః కవియశః ప్రార్థీ గమిష్యామ్యపహాస్యతామ్‌। 
ప్రాంశులభ్యే ఫలే లోభాత్‌ ఉద్భాహురివ వామనః॥ 
అను శ్లోకము ద్వారా తెలియుచున్నది. కాని ఆ కవులు ఎవరో మనకు తెలియదు. 


4 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సరః 


౧ 


బహుశః కాళిదాస కీర్తిలో వారి కీర్తి మరుగున పడిపోయి ఉండవచ్చును. 

యశసి చాభిరుచిః వ్యసనం (శుతౌ। 

ప్రకృతిసిద్ధమిదం హి మహాత్మనామ్‌॥ 
అని భర్తృహరి మహాకవి తన నీతిశతకంలో చెప్పినారు. కీర్తికాంక్ష అనునది ఉండవలసిన 
కాంక్ష అనియు, అది మహాత్ములకు సహజసిద్ధమైనదియు అనియు అన్నారు. 

అయితే ఎట్టి వారికైనను సమకాలీనులలో మాత్రం కొంతమంది అసూయాపరులు 
తప్పక ఉంటారు. అందువలననే కాళిదాసు కూడా మేఘసందేశంలో తనను విమర్శించే 
దిజ్నాగుడు మొదలైనవారిని పరోక్షంగా నిరసించాడని పెద్దలు చెబుతూ ఉంటారు. 


కాళిదాసు అంతటి కీర్తి కలవాడు కనుకనే ఆయన (గ్రంథములను వ్యాఖ్యానము 
చేయుటద్వారా మల్లినాథపండితుడు కూడా గొప్ప కీర్తిని నంపాదించినాడు. 
ఎందువల్లననగా మల్లినాథుడు ఎంతటి మహాపండితుడైనను కాళిదాస (గంథములకు 
వ్యాఖ్యానములను రచియించనియెడల ఇంతటి పేరు ప్రతిష్టలను ఆర్జించెడివాడు కాడు 
అనునది నిస్సందేహవిషయము. అట్లే మరికొందరు కాళిదాస గ్రంథములకు అనువాదము 
చేయుటద్వారా, మరికొందరు ప్రతిపదార్థతాత్సర్యములను వ్రాయుటద్వారా, మరికొందరు 
కాళిదాసగ్రంథములను ముద్రించుట ద్వారా సంస్కృతసాహిత్యచరిత్రలో తమ స్థానాన్ని 
సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. సంస్కృతగ్రంథముద్రణలో “వావిళ్ల వారికి 
గల స్థానము సైతము కాళిదాస గ్రంథ ముద్రణముతో లభించినదే! కాళిదాస 
(గ్రంథములను ముద్రించనియెడల వారి పేరు మనకు తెలిసి ఉండెడిది కాదు. 

“పుష్పమాలానుషంగేణ సూత్రం శిరసి ధార్యతే” అని గదా పెద్దల వచనము. 
ప్రకృతములో శ్రీరావి మోహనరావుగారు సైతము ఇప్పటికే ఎన్నో గ్రంథములు ముద్రణ 
చేసి తనివి తీరక కాళిదాస గ్రంథములను ఇతర వ్యాఖ్యానములన్నింటిని తాను పరిశీలించి 
తనదైన శైలిలో ప్రతిపదార్థతాత్సర్యములను, సంధులను, సమాసములను వివరించుచూ 
ఒక పరిశోధనాత్మక గ్రంథముగాను, విద్యార్థులకు ప్రాథమిక గ్రంథముగాను ఉండేటట్లుగ 
విలక్షణముగ తయారుచేసి స్వయముగ ముద్రణచేసి అందించుచున్నారు. కావున కాళిదాస 
గ్రంథములతో పాటు వీరు కూడా కీర్తిప్రతిష్టలను శాశ్వతంగా పొందాలని మనసారా 
ఆకాంక్షిస్తున్నాను. 

కుమార సంభవము - సప్తమసర్గ 

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ॥ 

అంటూ కాళిదాసు పార్వతీపరమేశ్వరులయెడల తన భక్తిని ప్రదర్శించినాడు. ఆయన 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ ర్‌ 


వ్రాసిన ప్రతి గ్రంథములో పరమేశ్వర ప్రస్తావన తప్పక ఉంటుంది. ఇక కుమారసంభవము 
సంపూర్ణముగ శివపురాణమే : అందువలననే ఇక్కడ శివపార్వతుల చరిత్రను పూర్తిగా 
నిబంధించినాడు. ఈ కావ్యములో బడవ సర్గ పార్వతీపరమేశ్వరుల వివాహమునకు 
సంబంధించినది. యాదృచ్చికమో లేక కవి ఉద్దేశ్యపూర్వకముగ నిబంధించినాడో కాని 
రథబవంశములోని ఏడవనర్థ కూడా అజుడు ఇందుమతి కళ్యాణమునకు 
సంబంధించినదియే. 

పశుపతి రపి తాన్యహాని కృచ్రాదగమయత్‌ అద్రిసుతాసమాగమోత్మ్క 

హిమవంతుడు వివాహముహూర్తవిషయమై మహర్షులను (ప్రశ్నించగా వారు 
మూడుదినముల యనంతరమని ముహూర్తనిర్ణయమును తెల్పి హిమవంతునినుండి 
సెలవు తీసికొని పరమేశ్వరుని వద్దకు వెళ్ళి జరిగిన విషయమును ఆయనకు తెలిపిరి. 
పరమేశ్వరుడు కూడా గౌరీ సమాగమముకొరకు ఆతురత పడుచు ఆ మూడు దినములను 
అతి కష్టముమీద గడిపెను, అని కాళిదాసు వర్ణించెను. 

అట్టి వివాహసమయములో మొదటిసారిగ పార్వతీదేవి పాణిని పరమేశ్వరుడు 
స్పృశించగా 

రోమోద్గమః ప్రాదురభూదుమాయాః స్విన్నాంగుళిః పుంగవకేతురాసీత్‌ 

పార్వతీదేవికి రోమాంచములు ఏర్పడెనట. పరమేశ్వరుని హస్తమునందు స్వేదము 
ఉద్భవించెనట. ఇట్టి వర్ణనలనుగురించి చదివినప్పుడు కామదహనము చేసిన 
పరమేశ్వరునకు కూడా ఇట్టి భావములు నిజముగా ఉండునా, లేక కవివర్ణన మాత్రమేనా 
అని సందేహము కలుగక మానదు. 

ఇచట మనం రెందు సమాధానములను చెప్పుకోవచ్చును. అందు మొదటిది. - 

ఎంతటి పార్వతీపరమేశ్వరులైనను ప్రస్తుతము వారు నూతనవధూవరులు కాన 
వారి భావములు నూతనవధూవరులకు తగినట్లుగానే యుండుననియు, అట్లే కవి, 
వర్ణించవలసియుండుననియు మనము భావింపవలయును. 

ఇక రెండవ సమాధానమేమనగా- 

నాన్ఫషిః కురుతే కావ్యమ్‌. బుషికాని వాడు కావ్యమును వ్రాయలేడు. అందులోను 
కాళిదాసు సామాన్య కవికాడు. పార్వతీపరమేశ్వరులయెడల అత్యంత భక్తి ప్రవృత్తులు 
కలవాడు. కవికులగురువు. ఆయన కవిత్వమే కాళికాదేవి వరప్రసాదలభ్యము. 

దాదాపు ఆయన కవిత్వము ఆయన ముఖము ద్వారా వచ్చిన కాళికాదేవి రచనగా 
భావింపవలెను. అందువలన పరమేశ్వరుడు మూడుదినములను అతికష్టము మీద 


6 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సరః 


౧ 


గడపెను అన్నా ప్రథమసమాగమమున ఆయన చేతికి చెమటలు పట్టినవి అన్నా అది 
అంతయును వాస్తవము అనియే భావింపవలెను. కవివర్ణనగా పరిగణించ వలసిన 
అవసరము లేదు. 


సహజముగ నూతన వధూవరులను చూచుటయందు జనులకు ఆసక్తి మెండు. 
వారు అంతకు ముందు బాగా పరిచితులైనను వివాహసమయమందు ప్రత్యేకించి 
చూడటానికి ఆసక్తి చూపిస్తారు. ఈ విషయంలో స్రీలు క్రొత్త పెళ్ళికొడుకును చూడటానికి 
మరింతగా ఉత్సాహం చూపిస్తారు. దానికి కారణం ఏమనగా వివాహ సమయంలో 
నూతన వధూవరులలో పార్వతీపరమేశ్వరులు ప్రవేశిస్తారని వేదం చెబుతోంది. 
అందువలన వారికి క్రొత్త కళ వస్తుంది. అందువలననే వారిని చూడటానికి అందరూ 
ముందుకు వస్తారు. అయితే ఇక్కడ సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరులే వధూవరులైనందున 
వారి శోభ విషయమై చెప్పెడిది ఏమి ఉన్నది? 

వివాహార్థము పెండ్లికూతురి ఇంటికి వచ్చుచున్న పరమేశ్వరుని చూచుటకు 
మార్గములోని భవనములలోనున్న స్రీలు ఎంతటి ఆసక్తి చూపించారో అనే విషయాన్ని 
కాళిదాసు చాలా రమణీయంగా వర్ణించాడు. అయితే, ఈ సందర్భంలో అజ ఇందుమతుల 
వివాహసమయంలో రఘువంశములో కూడా కాళిదాసు ఇట్లే వర్ణించినాడు. రెండు 
సందర్భములలోనూ కొన్ని శ్లోకములు అక్కడ, ఇక్కడ ఏకవిధముగ నున్నవి. తన 
కావ్యములోని కొన్ని శ్లోకములనే తనే మరియొక కావ్యములో సైతము ఉంచినాడంటే 
అవి ఆ కవినే ఎంత ఆకర్షించినవో తెలియు చున్నది. 

లేదా ఒకచోట ఉన్నవాటిని మరియొక చోటకూడా ఎవరో ్రక్షిప్తము చేసినారంటే 
పాఠకులకు ఆ శ్లోకములయందు ఎంతటి అభిమానము ఉన్నదో తెలియుచున్నది. 

మొత్తము మీద ఏ కవియైనా ఏదైనా ఒక వివాహఘట్టమును వర్ణించవలెనన్న 
ఇంతకన్నా గొప్పగా వర్ణించుట అసాధ్యము అన్న విషయం దృఢముగ తెలియుచున్నది. 

ఇక పార్వతీపరమేశ్వరకల్యాణవిషయంలో కాళిదాసు ఎన్నో భారతీయ ఆచారములను 
ఇందు తెలియజేసినాడు. 

ఈ గ్రంథమును, గ్రంథములోని ఈ కల్యాణసన్నివేశమును చదువుట ద్వారా పాఠకులు 
ఇహపరములు రెండింటిని తప్పక పొందగలరు అని నా విశ్వాసము. 

ఇట్లాంటి గ్రంథాన్ని పాఠకలోకానికి అందించిన మిత్రులు శ్రీరావి మోహనారావుగారు 
ధన్యులు. వారికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం సర్వదా లభించాలని మనసారా 
ఆశిస్తూ - 


డా॥ ముళ్లపూడి విశ్వనాథశాస్త్రి 


8 
శ్రీః 
ఓం కుమార శ్రీగురవే నమః 
చ 


er 


Jaa 
మృణాలినీ వ్యాఖ్యానమున 
ఉదాహరింపబడిన విషయములకు సంబంధించిన 
ఆయా (గంథ రచయితలకు, వ్యాఖ్యానకారులకు నమస్సుమాంజలులు. 

bg 


ఇట సహకరించిన డా॥ వుయ్యూరు లక్ష్మీనరసింహారావుగారు, 
డా॥ ఈ.ఏ. శింగరాచార్యులుగారు, డి. పాపిరెడ్డిగారు, సి. సుబ్బారావుగారు, 


మేళ్లచెర్వు వేంకట సుబ్రహ్మణ్యశాగస్తిగారు, శ్రీ ఇప్పగుంట సాయిబాబాగారు, 
డా॥ గోగినేని యోగప్రభావతీదేవిగారు, మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెల 
శ్రీరామచంద్రుడుగార్లకు మటియు అడిగిన వెంటనే 'కాలిదాస కవితలో 
'కమనీయకల్యాణఘట్టము” అందించిన 
దా॥ ముళ్ళపూడి విశ్వనాథశాప్రిగారు, 
డా॥ కందాళ లక్ష్మీనారాయణగారు, గరిమెళ్ళ సోమయాజులుశర్మగారు, 
4 ప్రియమి(త్రులు శ్రీ కె. అరవిందరావు గార్లకు 
వ 
నా ఆరాధ్యదైవమైన 
మహాయోగి శ్రీఅరవిందభగవానుడు, 
వారి అర్థభాగమైన మృణాళినీదేవికి నమస్మరిస్తూ..... 
వ 


శ్లో నాహం మనేయ సువేదేతి - నో న వేదేతి వేద చ। 
యో నస్‌ తద్వేద తద్వేద - నో న వేదేతి వేద చ॥ 
- కేనోపనిషత్‌ 10 


py 


శ 


పుష్పగిరి పీఠాధిపతులు 
శ్రీశ్రీశ్రీ విద్యానృసింహభారతీస్వామి వారి 
పాదపద్మములకు భక్తితో సమర్చితము. ఓం శాన్తిళ్‌ శాన్తిశ్‌ శాన్తిః 
ఇ మాతో -రామోరా 


ర్రీః 
మహాకవి శ్రీకాలిదాసవిరచితమ్‌ 
కుమారసమృ్మవమహాకావ్యమ్‌ 
ఉమాపరిణయో నామ సప్తమః సర్గః 
రామోరా వఏరశుత - 
ఆనసమృణాళన వ్యాఖ్యాసముల్లసితమ్‌ 
© sa 


అవతారిక :- సప్తర్షీణాం గమనానన్తరం హిమవాన్‌ శుభతిథౌ ఉమాయాః 
వివాహదీక్షావిధిమకరోత్‌- 
శ్లో; అథాషధీనామధిపస్య వృద్దౌ 

తిథౌ చ జ్యామిత్రగుణాన్వితాయామ్‌। 

సమేతబన్గుర్జిమవాన్సుతాయా 

వివాహదీక్షావిధిమన్వతిస్టత్‌!। 1 
పదవిభాగము :- అథ, ఓషధీనామ్‌ అధిపస్య, వృద్దౌ, తిథౌ, చ, జ్యామిత్రగుణాన్న్వి 
తాయామ్‌, సమేతబన్గుః, హిమవాన్‌, సుతాయాః, వివాహదీక్షావిధిమ్‌, అన్వతిష్టత్‌। 
అన్వయము :- అథ హిమవాన్‌ ఓషధీనామధిపస్య వృద్దా తిథౌ చ జ్యామిత్ర 
గుణాన్వితాయామ్‌ (సత్యామ్‌) సమేతబన్గుః (సన్‌) సుతాయాః వివాహదీక్షావిధిమ్‌ 
అన్వతిష్టత్‌। 


10 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


ప్రతిపదార్థము :- అథ - పిమ్మట (సప్తర్షులు పెట్టిన గడువగు మూడురోజుల 
అనంతరము), హిమవాన్‌ - హిమవంతుడు, ఓషధీనామ్‌ అధిపస్య వృద్ధా - 
ఓషధులకు భర్తయగు చంద్రుడు దినదినాభివృద్ధిగాంచు శుక్షపక్షమునందు, 
జ్యామిత్రగుణాన్వితాయామ్‌ తిథౌ చ - జ్యామిత్రగుణాన్వితమైన తిథియందును, 
సమేతబన్దు 8 - బంధుగణముతో కూడినవాడై, సుతాయాః - తన కూతురగు 
పార్వతీదేవికి, వివాహదీక్షావిధిమ్‌ - వివాహదీక్షావిధిని - పరిణయసంస్మార 
విధానమును, అన్వతిష్టత్‌ - నిర్వహించెను. 

తాత్పర్యము :- పూర్వసర్గమున సప్రర్షులు పెట్టిన గడువగు మూడురోజుల 
అనంతరము హిమవంతుడు - చంద్రుడు దినదినాభివృద్ధిగాంచు శుక్లపక్షమునందు, 
జ్యామిత్రగుణాన్వితమైన తిథియందును - బంధుగణముతో కూడినవాడై తన 
కూతురగు పార్వతీదేవికి వివాహదీక్షావిధిని నిర్వహించెను. 

విభక్తులు/(క్రియలు :- 1. అథ - అవ్యయము, 2. హిమవాన్‌ - హిమవాన్‌, హిమవన్నౌ , 
హిమవన్తః, తకారాన్తః పుంలింగ హిమవచ్చబ్దః; ప్రథమావిభక్తి ఏకవచనము. 3. అధిపస్య - అధిపస్య, 
అధిపయోః, అధిపానామ్‌; అకారాన్త పుంలింగ అధిపశబ్దము - షష్టీవిభక్తి ఏకవచనము. 4. 
జ్యామిత్రగుణాన్వితాయామ్‌ - ...అన్వితాయామ్‌, ...అన్వితయోః, ... అన్వితాసు; ఆకారాన్త ప్రీలింగ 
...అన్వితాశబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 5. వృద్దౌ - వృద్దౌ , వృద్యోః, వృద్ధిషు; ఇకారాన్త 
స్రీలింగ వృద్ధిశబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 6. తిథౌ - తిథౌ, తిథ్యోః, తిథిషు; ఇకారాన్త 
స్ర్రీలింగ తిథిశబ్దము, సప్తమీవిభక్తి ఏకవచనము. 7. చ - అవ్యయము. 8. సమేతబన్గుః - ...బన్గుః 
బన్నూ, బన్గవకి ఉకారాన్త పుంలింగ బన్ఫుశబ్ధ్బము, ప్రథమావిభక్తి ఏకవచనము. 9. సుతాయాః - 
సుతాయాః, సుతయోః, సుతానామ్‌; ఆకారాన్త ప్రీలింగ సుతాశబ్దము, షష్టీవిభక్తి ఏకవచనము. 10. 
వివాహదీక్షావిధిమ్‌ - ...విధిమ్‌, ...విధీ, ...విధీన్స్‌ ఇకారాన్త పుంలింగ ... విధిశబ్దము; ద్వితీయావిభక్తి 
ఏకవచనము. 11. అన్వతిష్టత్‌ - క్రియ - లజ్‌ - ప్రథమ పురుషైకవచనము. 

సంధులు :- 

1. అథ + ఓషధీనామ్‌... = అథౌషధీనామ్‌... - వృద్ధిసంధిః। వృద్ధిరేచి (సూ 
6-1-85) - అవర్ణమునకు (అఆలకు) ఏఓఐబెలు పరమగునపుడు 
పూర్వపరముల స్థానములో వృద్ధి ఏకాదేశమగును. ఏఐలు పరమగునపుడు 
ఐకారము, ఓజెలు పరమగునపుడు బెకారము వచ్చును. 

2. సమేతబన్ఫుః + హిమవాన్‌ - సమేతబన్టుర్ణిమవాన్‌ - విసర్గసస్థిః। 

3. అన్వతిష్టత్‌ - అను + అతిష్టత్‌ - అన్వతిష్టత్‌ - యణాదేశసన్టిః - ఇకోయణచి 
(సూ 6-1-74) - ఇఉబ్బ్యు వర్ణములకు అసవర్ణమైన అచ్చుపరముగా 
నున్నప్పుడు క్రమముగా య్‌ వ్‌ ర్‌ ల్‌ (యణ్‌) అనునవి ఆదేశమగును. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 11 


సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. హిమవాన్‌ - హిమాని సన్తి యస్య స హిమవాన్‌ - మతుప్‌ ప్రత్యయః। 

తద్ధితవృత్తిః। 

2. అధిపస్య - అధి పాతీతి అధిపః, తస్య అధిపస్య। అవ్యయీభావసమాసః। 

3. జ్యామిత్రగుణాన్వితాయామ్‌ - జ్యామిత్రస్య గుణః జ్యామిత్రగుణః తేన అన్వితా 

జ్యామిత్రగుణాన్వితా, తస్యాం జ్యామిత్రగుణాన్వితాయామ్‌ - తృతీయా 
తత్పురుషసమాసః। 

4. సమేతబన్నుః - సమేతాః బన్ధవః యస్య స సమేతబన్వుః - బహుటవ్రీహిః। 

ర్‌. వివాహదీక్షావిధిమ్‌ - వివాహస్య దీక్షా వివాహదీక్షా సా ఏవ విధిః 

వివాహదీక్షావిధిః , తమ్‌। కర్మధారయసమాసః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. జ్యామిత్రగుణాన్వితాయామ్‌ - 
ఎ) “ఉదగయన ఆపూర్యమాణపక్షే కల్యాణే నక్షత్రే చౌలకర్మోపనయన గోదాన 
వివాహాఖి - చౌలోపనయన, గోదాన, వివాహాది శుభకర్మలు శుక్షపక్షమునందు 
చేయదగినవి అని - ఆశ్వలాయనగ్భహ్యసూత్రము (1-4-1) నందు చెప్పబడినది. 
“'సార్వకాలమేకే వివాహమ్‌’ (14-2) ఇత్యాశ్వలాయనగ్భ హే! జాతకచక్రమునందు 
లగ్నమునుండి సప్తమస్థానమును జామిత్రస్థానమందురు. 

ముహూర్తదర్శనే - 'జామిత్రాస్తకలత్రమన్మథమదద్యూనాభిధం సప్తమమ్‌” ఇతి। 
తస్య గుణస్తు గ్రహరహితత్వమ్‌। 

సుబోధే - “శుద్దో భవేత్‌ సప్తమ? ఇతి 

జామిత్రన్ధానము శుద్ధమైయున్నచో పెండ్లి శుభప్రదమగునని అరుంధతీసమేత 
బుషిగణము ముహూర్తమును నిర్ణయించిరని తలంపవచ్చును. 

'జామిత్రం లగ్నాత్‌ సప్తమమ్‌ స్థానమ్‌ - అని మల్లినాథుడు. 

Some Derive the Word from 'జాయా because in astrology, the 
జామి(త 98100 indicates the future good luck of one's wife 
(జాయామిత్రమ్‌;) but the word is obviously connected with the Greek 
'Diametron' - Apte. 


12 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


ఇందు జా అను అక్షరము సార్థకమై, శివపార్వతుల కల్యాణము జరిగి 
'కుమారజన్మమును సూచించుచున్నదని తలంపవచ్చును. 
పతిర్జాయాం ప్రవిశతి గర్భో భూత్వేహ మాతరమ్‌ 
తస్యాం పునర్నవో భూత్వా దశమే మాసి జాయతే! 
తజ్ఞాయా జాయా భవతి యదస్యాం జాయతే పునః అని శ్రుతి. 
బి) అన్వితా - 1. అన్వితః - అ - త్రి - యుక్త - సర్వశబ్దే 
3. శ్లో! యా కున్దేన్దుతుషారహారధవళా యా శుభ్రవస్రాన్వితా 
యా వీణావరదజ్ఞమణ్ణితకరా యా శ్వేతపద్మాసనా। 
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిఖిర్దేవెస్సదా పూజితా 
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా॥ 
ఇది వాగ్దేవీస్తోత్రము. ఈ శ్లోక పూర్తి వ్యాఖ్య కొజికు “మహనీయుడు “విశ్వనాథ 
సత్యనారాయణ గారి “సాహిత్యసురభి' చూడగలరు. 
ఛన్దస్సు :- ఈ సర్దమున శ్లోకములన్నియు ఉపజాతి వృత్తమునందు నిబంధింప 
బడినవి. 
క్రియాదర్శము :- అన్వతిస్టత్‌ - అను ఉపసర్గ, ష్టా (స్టా) గతి నివృత్తౌ నిలుచుట, 
అకర్మకమ్‌, అనిట్‌, పరస పదీ, లజ్‌ ప్రథమపురుషైకవచనాన్తః। 
అన్వతిష్టత్‌ - అన్వతిష్టతామ్‌ - అన్వతిష్టన్‌. 


అవతారిక - హిమవతః నగరే ప్రతిగృహం స్రియః ప్రీత్యా మంగళపదార్థ 
సంపాదనవ్యగ్రా అభూవన్‌- 
శ్లో  వైవాహికైర్మజ్ఞలసంవిధానై- 

రహే గృహే వ్యగ్రపురంద్రివర్గమ్‌। 

ఆసీత్సురం సానుమతోల_నురాగా- 

దన్తఃపురం చైకకులోపమేయమ్‌॥ 2 
పదవిభాగము :- వైవాహికైః, మంగలసంవిధానైః, గృహే గృహే, వ్యగ్రపురంధ్రివర్గమ్‌, 
ఆసీత్‌, పురమ్‌, సానుమతః, అనురాగాత్‌, అన్నుపురమ్‌, చ, ఏకకులోపమేయమ్‌। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 13 


అన్వయము :- అనురాగాత్‌ గృహే గృహే వైవాహికైః మంగలవిధానైః 
వ్యగ్రపురంధ్రివర్గం సానుమతః పురమ్‌ అన్తఃపురం చ ఏకకులోపమేయమ్‌ ఆసీత్‌! 
ప్రతిపదార్థము ;- అనురాగాత్‌ - కూరిమితో, గృహే గ్సహే - ప్రతి ఇంటియందును, 
వైవాహికైః - వివాహమునకు సంబంధించినవగు, మంగలసంవిధానైః - శుభమును 
కలిగించు ద్రవ్యాంగములతో, వ్యగ్రపురంధ్రివర్గమ్‌ - వ్యానక్త గృహిణీ 
సమూహమును, సానుమతః - హిమాలయముయొక్క పురమ్‌ - నగరమును, 
అన్నపురజ్బు - అన్తఃపురమున్ను ఏకకులోపమేయమ్‌ - ఒకే ఇంటితో 
పోల్చబడదగినదిగా, ఆసీత్‌ - ఆయెను. 

తాత్పర్యము :- కూరిమితో (ప్రతి ఇంటి యుందును వివాహమునకు 
సంబంధించినవగు శుభమును కలిగించు ద్రవ్యాంగములతో వ్యాసక్త గృహిణీ 
సమూహమును, హిమవన్నగరమును, అన్తాపురమును ఒకే ఇంటితో పోల్చబడినదిగా 
ఆయెను. (అనగా హిమవంతుని మీది అభిమానముతో ఓషధి ప్రస్థపురములో వారు 
వీరు అనక ప్రతి ఇంటిలోను వారు ఒకే కుటుంబసభ్యులవలె శివపార్వతుల 
కల్యాణకార్యమును నిర్వహింపమొదలిడినారని భావము) 


పాఠాన్తరాలు :- 1. మంగల... - కౌతుక... | 


విభక్తులు , క్రియలు :- 1. అనురాగాత్‌ - అనురాగాత్‌, అనురాగాభ్యామ్‌, అనురాగేభ్యః 
అకారాన్త పుంలింగ అనురాగశబ్దః, పజ్బుమీ ఏకవచనము. 2. గృహే - గృహే, గృహయోః, గృహేషు; 
అకారాన్తః నపుంసకలిబ్దః గృహశబ్దః, సప్తమీ ఏకవచనము. 3. వైవాహికైః - వైవాహికేన, 
వైవాహికాభ్యామ్‌, వైవాహికైః; అకారాన్తః నపుంసకలింగః వైవాహికశబ్దః, తృతీయా బహువచనమ్‌. 
4. మంగలసంవిధానైః - ...సంవిధానేన, ...సంవిధానాభ్యామ్‌, ...సంవిధానైః; అకారాన్తః 
నపుంసకలింగః, ...సంవిధానశబ్దః తృతీయా బహువచనము. ర్‌. వ్యగ్రపురంధ్రివర్గమ్‌ - ...వర్గమ్‌, 
..వర్డే, ...వర్షాణి; అకారాన్తః నపుంసకలిజ్ఞః... వర్గశబ్దః ద్విఏ. 6. సానుమతః - సానుమత్కః, 
సానుమతోః, సానుమతామ్‌; తకారాన్తః పుంలింగః సానుమచ్చబ్దః, షష్ట్రేకవచనాంతః 7. అన్నపురమ్‌ 
- అన్తపురమ్‌, అన్హఃపురే, అన్తఃపురాణి; అకారాన్తనపుంసకలిజ్ఞ అన్తఃపురశపబ్దః, ద్విఏ. రి. చ - 
అవ్యయము 9. ఏకకులోపమేయమ్‌ - ...ఉపమేయమ్‌, ...ఉపమేయే, ...ఉపమేయాని; అకారాన్తః 
నపుంసకలిబ్దః, ...ఉపమేయశబ్దః, ప్ర. ఏ. 
సంధులు :- 

1. వైవాహికైః + మంగలసంవిధానైః - వైవాహికైర్మంగలసంవిధానైః - విసర్దసన్థిః 

2. ...సంవిధానైః + గృహే - ...సంవిధానైర్భ హే - విసర్లసన్థిః 


14 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


3. సానుమతః + అనురాగాత్‌ - సానుమతో£_ నురాగాత్‌ - ఉత్వాదేశః। 
అతోరోరవ్నతాదవ్నతే, (సూ 6-1-109) - అవ్నతమగు (హ్రస్వ 
అకారమునకు పరముగానున్న రుత్వమునకు అఫ్హతమైన హ్రస్వ అకారము 
పరముగా నున్నపుడు ఉకారము వచ్చును. పిదప పూర్వరూపము. 
(రుత్వాదేశము - ఉత్వాదేశము - గుణము - పూర్వరూపము) 

4 చ + ఏక... - చైక... - వృద్ధిసన్టిః - వృద్ధిరేచి (సూ 6-1-85) 

సమాసాలు :- 

1. వైవాహికైః - వివాహః ప్రయోజనం యేషాం తాని వైవాహికాని, తైః వైవాహికైః 
“ప్రయోజనం” ఇతి ఠక్‌ ప్రత్యయం! 'కితి చి ఇతి ఆదివృద్ధిః। 

2. మంగలసంవిధానైః - మంగలానాం సంవిధానాని మంగలసంవిధానాని, 
తైః మంగలసంవిధానైః। షత। 

3. వ్యగ్రపురంధ్రివర్గమ్‌ - పురంధ్రీణాం వర్షః, పురంధ్రివర్గః వ్యగ్రః, 
వ్యగ్రపురంధ్రివర్గః యస్మిన్‌ తద్‌! వ్యగ్రపురంధ్రివర్గమ్‌ - బహుబ్రీహిః। 

4. సానవః అస్య సన్తి ఇతి సానుమాన్‌, తస్య సానుమతః, తస్య సానుమతః 
తద్ధితవృత్తిః। 

5. ఏకకులోపమేయమ్‌ - ఏకం చ తత్‌ కులమ్‌ ఏకకులమ్‌ తేన ఉపమేయమ్‌ 
ఏకకులోపమేయమ్‌ - తృ.త.। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. మంగలమ్‌ - (త్రి.) 
ఎ) మజ్జతి హితార్థం సర్పతి, మజబ్జతి దురదృష్టమనేనాస్మాద్వేతి। మగి + “మజ్లేరలచ్‌” 
ఇత్యలచ్‌। ఉణాదిసూత్రమ్‌। 
బి)1. '..కల్యాణం మజ్దలం క్షేమం శాతం శర్మ శివం శుభమ్‌” 

- ఇతి వైద్యకరత్నమాలాయామ్‌। 
2. 'కౌతూహలే మబ్బలే చ కౌతకం స్యాద్‌' - ఇతి భోజః। 
సి) 1. 'మంగలాయ చ లోకానాం క్షేమాయ చ భవాయ చి 

- ఇతి భాగవతే (5-14-34) 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 15 


2. శ్లో జనకానాం రఘూణాం చ యత్మృత్స్నృం గోత్రమజ్ఞలమ్‌। 
తస్మిన్నకరుణే పాపే వృథా వః కరుణా మయి॥ 
- ఇతి ఉత్తరరామచరితే - షష్టేల_ జ్యే - 42 
3. శ్లో మంగళం గురుదేవాయ మహనీయగుణాత్మనె। 
సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళమ్‌! - గీతామాహాత్యం 
అలంకారాలు :- ఇందు “ఉపమాలంకారిమున్న్చదని చెప్పదగును. 
“ఉపమా యత్ర సాదృశ్యలక్ష్మీరుల్లసతి ద్వయోః”। - అని చంద్రాలోకలక్షణము. 
“ఉపమానమునకు ఉపమేయమునకు - ఈ రెండింటికి సామ్యరూపమైన 
సౌందర్యము సహృదయరంజకముగా నెచట నుండునో, అచట నది ఉపమాలంకార 
మగునని లక్షణము - చంద్రాలోకసమున్న్మేషము. 
“వ్యగ్రపురంధ్రివర్గమ్‌, పురమ్‌, అన్తపురమ్‌” - ఇది అంతయు “ఏకకులోపమేయమ్‌” 
అని వర్ణింపబడుటచే నిది 'ఉపమాలంకారిమని చెప్పదగును. 
(క్రియాదర్శము :- ఆసీత్‌ - అస (అస్‌) భువి (ఉండుట), అకర్మకమ్‌, అనిట్‌, 
పరస్సైపదీ, లజ్‌ - ప్రథమపురుషైకవచనాన్తః। 
ఆసీత్‌ - ఆస్తామ్‌ - ఆసన్‌. 
శ్లో ప్రముదితవరపక్షమేకతస్తత్‌ 
క్షితిపతిమబ్బలమన్యతో వితానమ్‌। 
ఉషసి సర ఇవ ప్రఫుల్లపద్మం 
కుముదవన ప్రతిపన్ననిద్రమాసీత్‌॥। 
రఘువంశమహాకావ్యే -షస్టసర్ద - 86 


అవతారిక :- రాజమార్దః తోరణైః పతాకాభిశ్చాలంకృతః - 
శ్లో॥ సన్హానకాకీర్ణమహాపథం త - 
చ్చీనాంశుకైః కల్పితకేతుమాలమ్‌। 
భాసోజ్ఞ్వలత్మాణ్బనతోరణానాం 
స్థానాన్తరం స్వర్గ ఇవాబభాసే॥ తి 


16 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


పదవిభాగము :- సన్హానకాకీర్ణమహాపథమ్‌, తత్‌, చీనాంశుకైః, కల్పితకేతుమాలమ్‌, 
భాసా, ఉజ్బ్వలత్‌, కాళ్బనతోరణానామ్‌, స్థానాన్తరమ్‌, స్వర్గ, ఇవ, ఆబభాసే। 
అన్వయము :- సన్లానకాకీర్ణమహాపథం చీనాంశుకైః కల్పితకేతుమాలం 
కాజ్బనతోరణానాం భాసా ఉజ్జ్వలత్‌ తత్‌ స్థానాన్తరం స్వర్గ ఇవ ఆబభాసే। 
ప్రతిపదార్థము :- సన్హానకాకీర్ణమహాపథమ్‌ - సన్హానమను కల్పవృక్షముల పూలతో 
పజువబడిన రాజమార్గములు గలదియు, చీనాంశుకైః - పట్టువస్తములతో, 
కల్పితకేతుమాలమ్‌ - విరచితమైన ధ్వజపంక్తులు గలదియు, కాజ్బానతోరణానామ్‌ 
- సువర్ణబహిర్వ్వార ములయొక్క భాసా - ప్రకాశముతో, ఉజ్జ్వలత్‌ ఆ 
వెలుగొందుచున్నదియగు, తత్‌ (పురమ్‌) - ఆ ఓషధిప్రస్థపట్టణము, స్థానాన్తరమ్‌ 
- మటొక స్థానమును పొందినదై, స్వర్ణః + ఇవ - స్వర్ణమువలె, ఆబభాసే - 
(ప్రకాశించెను. 

తాత్పర్యము :- సన్హానమను కల్పవృక్షములపూలతో పజువబడిన రాజమార్గము 
గలదియు, పట్టువస్తములతో విరచితమైన ధ్వజపంక్తులుగలదియు, సువర్ణ 
బహిర్బ్వారములయొక్క ప్రకాశముతో వెలుగొందుచున్నదగు, ఆ ఓషధి ప్రస్థపట్టణము 
మరొకస్థానమును పొందినదై స్వర్గమువలె ప్రకాళించెను. 


పాఠాన్తరాలు :- 1. ...మహాపథం - చతుష్‌పథమ్‌। 


విభక్తులు / క్రియలు :- 1. సన్లానకాకీర్ణమహాపథమ్‌ - ...పథమ్‌, ...పథే, ...పథాని; అకారాన్త 
నపుంసకలింగ ...పథశబ్దః, ప్ర.ఏ. 2. చీనాంశుకైః - చీనాంశుకేన, చీనాంశుకాభ్యామ్‌, చీనాంశుకైః 
అకారాన్న నపుంసకలింగ చీనాంశుకశబ్దః, తృబ. 8: కల్పితకేతుమాలమ్‌ - ...మాలమ్‌, ...మాలే, 
...మాలాని; అకారాన్త నపుంసకలింగ... మాలశబ్దః, ప్ర.బ 4. కాంచనతోరణానామ్‌ - ...తోరణస్య, 
...తోరణయోః, ...తోరణానామ్‌; అకారాన్త నపుంసకలింగ ... తోరణశబ్దః, ష.బ. 5. భాసా - భాసా, 
భాసోభ్యామ్‌, భాసోభిః; సకారాన్త స్రీలింగ భాస్‌శబ్దః. తృ.ఏ. 6. ఉజ్బ్వలత్‌ - ఉజ్జ్వలత్‌, ఉజ్జ్వలతీ, 
ఉజ్జ్వలన్తి / ఉజ్జ్వలతి; తకారాన్త నపుంసకలింగ ఉజ్జ్వలత్‌ శబ్దః / ఉజ్జ్వలతీతి ఉజ్జ్వలత్‌, శతృప్రత్యయః 
/ప్రఏ. 7. తత్‌ - తత్‌, తే, తాని; దకారాన్త నపుంసకలింగ స్తచ్చబ్దః, ప్ర.ఏ. 8. స్థానాన్తరమ్‌ - 
...స్థానాన్తరమ్‌, స్థానానరే, స్థానాన్తరాణి; అకారాన్త నపుంసకలింగః స్థానాన్తరశబ్దః, ప్ర.ఏ. 9. స్వర్ణః 
- స్వర్గం స్వర్ణా, స్వర్గాః అకారాన్త పుంలింగ స్వర్ణశబ్దము ప్ర.ఏ. 10. ఆబభాసే - ఆబుపసర్గపూర్వకాద్‌ 
'భాస్ఫదీప్తా ఇతి ధాతోర్లిట్‌! 

సంధులు :- 

1. తత్‌ + చీనాంశుకైః = తచ్చీనాంశుకైః - శ్చుత్వసన్థిః 
స్తోశ్చునాశ్చుః (సూ. 8-4-39) 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 17 


2. భాసా + ఉజ్జ్వలత్‌ ఆ భాసోజ్ఞ్వలత్‌ - గుణసన్టిః। 
ఆద్గుణః (సూ 6-1-84) అవర్గమునకు (అ,ఆలకు) పహ్రస్వదీర్షములైన 
ఇ ఉ బు, వర్ణములు పరముగానున్నప్పుడు పూర్వపరములస్థానములో 
గుణము ఏకాదేశమగును. ఇచట గుణములు క్రమముగా ఏఓఅర్‌అల్‌ 
అనునవి ఆదేశమగునని తెలియనగును. 

3. స్వర్గః + ఇవ - స్వర్గ ఇవ - విసర్గలోపః। 
అశ్‌ వర్ణములు (అనగా అచ్చులు, వర్గతృతీయ చతుర్ధపంచమ వర్ణములు, 
యరలవలు (అంతస్థములు) హకారము పరమైనపుడు విసర్గ లోపించును. 

4. ఇవ + ఆబభాసే - ఇవాబభాసే - సవర్ణదీర్ణసన్థిః। 

సమాసాలు :- 

1. సన్హానకాకీర్ణమహాపథమ్‌ - సన్నానకస్య పుష్పాణి సన్హానకాని, సన్నానకైః 
ఆకీర్ణాః సన్లానకాకీర్థాః। మహాన్త చ తే పన్ధానః మహాపథాః సన్లానకాకీర్ణాః 
మహాపథాః యస్మిన్‌ తత్‌ సన్హానకాకీర్ణ్మమహాపథమ్‌ బహు ప్రీహిసమాసః। 

2. చీనాంశుకైః - చీనస్య అంశుకాని చీనాంశుకాని, తైః చీనాంశుకైః, 
షష్టీతత్పురుషసమాసః। 

3. కల్పితకేతుమాలమ్‌ - కేతూనాం మాలాః కేతుమాలాః। కల్పితాః కేతుమాలాః 
యస్య తత్‌! బహువ్రీహిసమాసః। 

4. కాళ్చునతోరణానామ్‌ - కాఇ్బునస్య వికారాః కాంచనాని, తాని చ తోరణాని, 
కాజ్బానతోరణాని, తేషాం కాంచనతోరణానామ్‌। కర్మధారయః। 

ర్‌. స్థానాన్తరమ్‌ - అన్యత్‌ స్థానం స్థానాన్తరమ్‌।... మ.వ్యం.సమాసః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. భాసా :- ఎ) భాస్‌ (ప్రీ). భాః - Light, A ray of light 
భాస్‌, [0 50106, క్విప్‌ ప్రత్యయము, భావార్థమున 
బి) భాసా - తృ.ఏ. 
సి శ్లో దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్ధితా। 
యది భాః సదృశీ సా స్యాత్‌ భాసస్తస్య మహాత్మనః ॥ భ.గీ. 11-12 


18 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


ఆకాశమున వేలకొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచో వచ్చు కాన్తి 
పుంజములును ఆ విరాట్‌ - రూపతేజస్సులకు సాటిరావు. 
డి) శ్లో; త్వదాస్యలక్షీముకురం చకోరైః స్వకౌముదీమాదయమానమిన్గుమ్‌। 

దృశా నిశేన్టీవరచారుభాసా పిబోరు రమ్యాతరుపీవరోరు!॥ 
-నైషధీయచరితమ్‌ - 22-42 
అలంకారాలు :- ఇందు “ఉత్రేక్షాలంకారిమున్చదని చెప్పదగును. 
లక్షణము :- శ్లో సంభావనాస్యాదుగ్రేక్షా వస్తుహేతుఫలాత్మనా। 
ఉక్తానుక్తాస్పదాద్యాత్ర సిద్దాసిద్ధాస్పదే పరే॥ 

వస్తువునుబట్టి, హేతువునుబట్టి, ఫలమునుబట్టి యూహించుట యుగ్రేక్షాలంకార 
మగును. ఉపమానముకున్న ధర్మములే యుపమేయమునందుండుటచేత 
నుపమేయమునకుపమాన తాదాత్యము నూహించిన యెడల “ఉత్రేక్ష యగును. 
ఇట ఓషధిప్రస్థపురమును స్వర్గముగా సంభావించుటచే నిది “ఉత్రేక్షాలంకారి 
మని చెప్పదగును. 
క్రియాదర్శము: - ఆబభాసే - ఆజ్‌ - ఉపసర్గ; భాస్ఫ - దీపా - అకర్మకమ్‌సేట్‌, 
ఆత్మనేపదీ, భ్వాదయః। లిట్‌ - ప్ర.ఏ. 

ఆబభాసే - ఆబభాసాతే - ఆబభాసిరే. 


అవతారిక:- ఆసన్నపాణిగ్రహణత్వాదుమా పిత్రోరధికప్రేమాస్పదం బభూవ - 
శ్లో॥ ఏకైవ సత్యామపి పుత్రపజ్మౌ 

చిరస్య దృష్టేవ మృతోత్ధితేవ। 

ఆసన్నపాణిగ్రహణేతి పిత్రో- 

రుమా విశేషోచ్చ్వసితం బభూవ॥ 4 
పదవిభాగము: -ఏకా, ఏవ, సత్యామ్‌, అపి, పుత్రపజ్మా చిరస్య, దృష్టా, ఇవ, మృతో 
ట్టితా, ఇవ, ఆసన్నపాణిగ్రహణా, ఇతి, పిత్రోః, ఉమా, విశేషోచ్చ్వసితమ్‌, బభూవ। 
అన్వయము :- పుత్రపజ్మా సత్యామపి ఉమా ఏక ఏవ చిరస్య దృష్టా ఇవ, 
మృతోత్ధితా ఇవ, ఆసన్నపాణిగ్రహణా ఇతి (హేతోః) పిత్రోః విశేషోచ్చసితం బభూవ। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 19 


ప్రతిపదార్థము :- పుత్రపజ్కా - పుత్రదుహితృపంక్తిగల, సత్యామ్‌ అపి - 
ఉన్నదానియందు , ఉమా - పార్వతీదేవి, ఏకా ఏవ - ఒకృతెయే, చిరస్య దృష్టా 
ఇవ - చాలాకాలమునుండి కనబడక ఇప్పుడే కనబడినట్టును, మృతోత్ధితా ఇవ - 
మరణించి మరల లేచి వచ్చినదో అన్నట్లును, ఆసన్నపాణిగ్రహణా ఇతి - 
భర్శృగ్భహమునకు త్వరలో వెళ్ళును అను కారణము వలన, పిత్రోః - తల్లిదండ్రులగు 
మేనాహిమవంతులకు, విశేషోచ్చ్వసితమ్‌ - ప్రాణభూతురాలు, బభూవ - ఆయెను. 
తాత్పర్యము :- తల్లిదండ్రులగు మేనాహిమవంతులకు ఉన్న పుత్రదుహితృపంక్తి 
యందు పార్వతీదేవి ఒక్కతెయే భరగ్భహమునకు త్వరలో వెళ్ళునను కారణమువలన 
వారికి వ్రాణభూతురాలు ఆయెను. 
పాఠాన్తరాలు :- 1. ఆసన్న... - ఉపోఢ ...; 2. చిరస్య - చిరేణ; 
విభక్తులు / క్రియలు :- 1 పుత్రపుజ్కా - పుత్రపజ్కా పుత్రపజ్య్యోః, పుత్రపజ్మిషు; 
ఇకారాన్తః స్త్రీలింగః పుత్రపజ్కిశబ్దః, స.ఏ. 2. సత్యామ్‌ - సత్యామ్‌, సత్యోః, సతీషు; ఈకారాన్త 
ప్రీలింగః సతీశబ్దః (అస్తీతి సతీ, తస్యాం సత్యామ్‌), స.ఏ.3. అపి, ఏవ, ఇతి - అవ్యయాలు. 4. 
ఉమా - ఉమా, ఉమే, ఉమాక ఆకారాన్తః స్తీలింగః ఉమాశబ్దః, ప్ర.ఏ. 5. ఏకా - ఏకా, ఏకే, ఏకాః 
ఆకారాన్తః స్ర్రీలింగః ఏకాశబ్దః, ప్ర.ఏ. 6. దృష్టా - దృష్టా, దృష్టే, దృష్టా; ఆకారాన్తః స్ర్రీలింగః 
దృష్టాశబ్దః, ప్ర.ఏ. 7. ఆసన్నపాణిగ్రహణా - ...గ్రహణా, ... గ్రహణే, ...గ్రహణాః; ఆకారాన్తః స్రీలింగః 
... గ్రహణాశబ్దః ప్ర.ఏ. 8. మృతోల్టితా జ మృతోత్థితా, మృతోతితే, మృతోత్ధితాః; ఆకారాన్త ప్రీలింగః 
మృతోత్ధితాశబ్దః, ప్ర.ఏ. 9. చిరస్య - అవ్యయము 10. పిత్రోః - పితుః, పిత్రోః, పిత్యాణామ్‌, 
బుకారాన్తః పుంలింగ పితృశబ్దః, షద్వి. 11. విశేషోచ్చ్వసితమ్‌ - విశేషోచ్చ్వసితే, విశేషోచ్చ్వసితాని, 
అకారాన్త నపుంసకలిజ్ఞః విశేషోచ్చ్వసితశబ్దః, ప్ర.ఏ. 12. బభూవ - లిట్‌ ప్రథమపురుషైకవచనాంతః 
సంధులు :- 

1. ఏకా + ఏవ = ఏకైవ - వృద్దిసన్గి॥ వృద్దిరేచి (సూ 6-1-85) 

అ అ యణ 
2. దృష్టా + ఇవ = దృష్టేవ - గుణసన్టిః - ఆద్దుణః (సూ 6-1-84) 
3.మృతోల్దితా + ఇవ = మృతోల్చితేవ - గుణసన్నిః 
థి థి యణ 

4. ఆసన్నపాణిగ్రహణా + ఇతి = ఆసన్నపాణిగ్రహణేతి - గుణసన్టిః। 

5. పిత్రోః + ఉమా = పిత్రోరుమా - విసర్గసన్గిః। 
సమాసాలు :- 

1. పుత్రపజ్మా - పుత్రాశ్చ దుహితరశ్చ పుత్రాః తేషాం పజ్మిః పుత్రపజ్మిః, 

తస్యాం పుత్రపజ్మా। షుత। 


10 


20 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


2, మృతోత్ధితా - మృతా చాసౌ ఉత్టితా మృతోత్ధితా। కర్మధారయసమాసః। 

3. పిత్రోః - మాతా చ పితా చ పితరౌ, తయోః పిత్రోః ఏక శేషవృత్తి। 

4. విశేషోచ్చ్వసితమ్‌ - విశేషేణ ఉచ్చ్వసితం, విశేషోచ్చ్వసితమ్‌! “సుప్పుపా” 

ఇతి సమాసః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. చిరస్య - అవ్యయము. ఇట అవ్యయకోశము (350)ను చూడగలరు. అందు 
... అత ఏవాద్యాపి సమానార్థకాః సార్వవిభక్తికాః సమానప్రకృతికాః చిరమ్‌, చిరేణ, 
చిరాయ, చిరాత్‌, చిరస్య, చిరే, ఇత్యాకారాః ప్రయోగాః లభ్యన్సే ఏతేన చిరరాత్రాయ 
ఇత్యపి వ్యాఖ్యాతమ్‌ - ఇతి వదన్ని, అభిధానకోశేషు తు సర్వత్ర అవ్యయత్వేనైతేషాం 
వివరణం కృతమ్‌ - ఇత్యలమతివిస్తరేణ। - 
శ్లో! తదీయమాతబ్దఘటావిఘట్టి తైః కటస్థలప్రోషితదానవారిభిః। 
గృహీతదిక్షైరపునర్నివర్తిభిశ్చిరస్య యాథార్థ్యమలమ్మ్భి దిగ్గజైః। 
- శిశుపాలవధే - 1-64 
శో త్వమర్హత్రాం ప్రాగ్రసరః స్మ ఫతోలిసి నః శకున్తలా మూర్తిమతీ చ సత్రియా;। 
సమానయంస్తుల్యగుణం వధూవరం చిరస్య వాచ్యం న గతః ప్రజాపతిః 
- అభిజ్ఞానశాకున్తలే - 5-15 
అలంకారాలు :- ఇందు “ఉపమాలంకారిమున్చదని చెప్పదగును. 

“ఉపమా యత్ర సాదృశ్యలక్షీ శ్రరుల్లసతి ద్వయోః। - అని చంద్రాలోకలక్షణము. 
ఇట పార్వతీదేవిని దృష్టా ఇవ అనియు; మృతోత్ధితా ఇవ అని వర్ణింపబడుటచే 
నిది “ఉపమాలంకారిమగును. 
క్రియాదర్శము :- బభూవ - అస (అస్‌) భువి (ఉండుట) అదాది(ప్రకరణమ్‌। 
అకర్మకమ్‌, అనిట్‌, పరస్మైపదీ, లిట్‌ - ప్ర.ఏ. 

బభూవ - బభూవతుః - బభూవుః 


అవతారిక :- న కేవలం పిత్రోః, అపి తు బన్ఫూనామపి సా స్నేహస్యైకభాజనం 
బభూవ। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 21 


శ్లో॥ అజ్మాద్యయావజ్యముదీరితా శీ- 

స్సా మణ్దనాన్మణ్ణనమన్వభుబజ్న। 

సమృన్థిభిన్నోల_ పి గిరేః కులస్య 

స్నేహస్తదేకాయతనం జగామ॥। ర్‌ 
పదవిభాగము :- అజ్మాద్‌, యయౌ, అజ్మమ్‌, ఉదీరితాశీః, సా, మణ్జనాత్‌, మణ్జనమ్‌, 
అన్వభుజ్క! సమృస్థిభిన్నః, అపి, గిరేః, కులస్య, స్నేహః, తదేకాయతనమ్‌, జగామ। 
అన్వయము :- సా ఉదీరితాశీః (సతీ) అజ్బాద్‌ అజ్బం యయో। మణ్జనాద్‌ మణ్జనమ్‌ 
అన్వభుజ్మ। సంబనిభిన్నః అపి గిరేః కులస్య స్నేహః తదేకాయతనం జగామ! 
ప్రతిపదార్థము :- సా - ఆ పార్వతీదేవి, ఉదీరితాశీః (సతీ) - పెద్దల అశీస్సుల 
నందుకొనుచు, అజ్నాద్‌ అబ్మమ్‌ - ఒకరి ఒడినుండి మజియొకరి ఒడిని, యయౌ 
- పొందెను. మళణ్జనాద్‌ - ఒక అలంకారమునుండి, మణ్బ్ణనమ్‌ - మరియొక 
అలంకారమును, అన్వభుజ్మ, - కలిగి ఒప్పారెను. సంబనిభిన్నః అపి - 
సంబంధీయులు (స్వపుత్రాదులు) కాకున్నను, గిరేః కులస్య స్నేహః - హిమవంతుని 
ఆదరముచే వంశమునకు గల, తదేకాయతనమ్‌ - ఒకే గృహముగా, జగామ - 
పొందెను. 


తాత్పర్యము :- ఆ పార్వతీదేవి పెద్దల ఆశీస్సులనందుకొనుచు ఒకరి ఒడినుండి 
మతియొకరి ఒడిని పొందెను. ఒక అలంకారమునుండి మటతియొక అలంకారము 
నొంది ఒప్పారి సంబంధీయులు కాకున్నను హిమవంతుని వంశమునకుగల 
ఆదరముచే ఒకే గృహముగా పొందెను. 


పాఠానరాలు :- 1. సమృన్షి ... సంబన... 
అ ధ ధ 


విభక్తులు / క్రియలు :- 1 సా - సా, తే, తాక దకారాన్తః స్రీలింగ స్తచ్భబ్దః ప్ర.ఏ. 2. 
ఉదీరితాశీః - ఉదీరితాశీః, ఉదీరుతాశిషా, ఉదీరితాశిషు; షాన్వప్రీలింగః “ఆశిష్‌'శబ్దః (ఆశీర్వాదః), 
ప్ర.ఏ. 8. అజ్న్బాద్‌ - అజ్మాద్‌, అజ్బాభ్యామ్‌, అజ్మీభ్యః, అకారాన్తః పుంలింగః, అబ్మశబ్దః, పం.ఏ. 4. 
అజ్మమ్‌ - అజ్మమ్‌, అజ్కా అజాన్‌; అకారాన్తః పుంలింగ అబ్మశబ్దః, ద్విఏ. 5. యయౌ - క్రియ, 
లిట్‌, ప్ర.ఏ. 6. మణ్జనాద్‌ - మణ్జనాద్‌, మణ్దనాభ్యామ్‌, మజ్జనేభ్యః, అకారాన్తః పుంలింగో మణ్చనశబ్దః 
పం.ఏ. 7. మణ్జనమ్‌ - మణ్జనమ్‌ , మజ్బ్జనౌ, మజ్జనాన్‌, అకారాన్తః పుంలింగో మణ్జనశబ్దః, ద్వి.ఏ 
8. అన్వభుజ్క, - (అను - ఉపసర్గ) క్రియ, లజ్‌, ప్రఏ. 9. సంబన్టిభిన్నః - ..భిన్నక, ...భిన్నా 
...ఖిన్నాకి అకారాన్తః పుంలింగః ...భిన్నశబ్దః, ప్ర.ఏ. 10. గిరేః - గిరేః, గిర్యోః, గిరీణామ్‌; ఇకారాన్తః 
పుంలింగో గిరిశబ్దః, షఏ. 11. కులస్య - కులస్య, కులయోః, కులానామ్‌; అకారాన్తః నపుంసకలింగః 


11 


22 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


, కులశబ్దః షఏ. 12. స్నేహః - స్నేహః, స్నేహా, స్నేహాః, అకారాన్తః పుంలింగః స్నేహశబ్దః, ప్ర.ఏ. 
13. జగామ - క్రియ, లిట్‌, ప్ర.ఏ. 
సంధులు :- 
1. యయౌ + అజ్మమ్‌ - యయావజ్యమ్‌ - అయవాయావసన్థిః ఏచోల. 
యవాయావః (సూ 6-1-78) 
2. ఉదీరితాశీః + సా - ఉదీరితాశీస్సా - విసర్గసన్థిః (సకారాదేశః) 
3. మణ్జినాత్‌ + మణ్జనమ్‌ - మణానాన్యణ్ణనమ్‌ - అనునాసికసన్థిః। 
4. సమృన్ధిభిన్నః + అపి - సమృన్ధిభిన్నోలి.పి - (ఉత్వాదేశః) పూర్వరూపసన్థిః 
5. స్నేహః + తదేకాయతనమ్‌ - స్నేహస్తదేకాయతనమ్‌ - విసర్గసన్ధిః 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. ఉదీరితాశీః - ఉదీరితాః ఆశిషః యస్వై సా ఉదీరితాశీ॥ బహు ప్రీహిః। 
2. సమృన్థిభిన్నః - సమృన్థః అస్తి యేషెం తే సమృన్థినః తైః భిన్నః। సమృన్థిభిన్నః 
తృ.త.। 
8. తదేకాయతనమ్‌ - ఏకం చ తద్‌ ఆయతనమ్‌ ఏకాయతనమ్‌, సా చ తద్‌ 
ఏకాయతనమ్‌ తదేకాయతనమ్‌। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఆశీః :- ఎ) షాన్స స్రీలింగః, ఆశిష్‌శబ్దః ప్ర.ఏ. 
బి) 'ఆజ్‌శాసు ఇచ్చాయామ్‌” అస్మాత్‌ క్విపి 'ఆశాసః కావుపధాయా ఇత్వం వాచ్యమ్‌ 
ఇత్యుపధాయా ఇత్వే 'శాసివసీతి షత్వే సోర్లోపే సతి షత్వస్యాసిద్ధత్వాత్‌ రుత్వే 
“ర్వోరితి దీర్హే రేఫస్య విసర్గః। 
సి) శ్లో తస్మై జయాశీ స్సస్ఫజే పురస్తా- 
త్సప్తర్షిభిస్తాన్‌ స్మితపూర్వమాహ। 
వివాహయజ్జే వితతే£.త్ర యూయ- 
మధ్వర్యవః పూర్వవృతా మయేతి॥ 
డి) అథ ఖల్వాశీస్సమృద్ధిరుపసరణానీత్యుపాసీతయేన 
సామ్నాస్తోష్యన్వాత్తత్సామోపధావేత్‌। ఛాన్లో 1-3-8 
(అథ - ఖలు - ఆశీస్సమృద్ధిః...) 


-కు.సం. 7-47 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 23 


ఇ) “ఆశీః నమపియావస్తునిర్దేశోవాపి తన్ముఖమ్‌” 
- అని విశ్వనాథుడు - (సాహిత్యదర్పణము) 

(క్రియాదర్శము :- 
1. యయౌ:- యా - ప్రాపణే (పొందుట, వెళ్ళుట) సకర్మకమ్‌, అనిట్‌, పరస్షై పదీ, 
అదాదిప్రకరణమ్‌, లిట్‌ - ప్ర.ఏ. 

యయౌ - యయతుః - యయుః 
శో స యయౌ ప్రథమం ప్రాచీం తుల్యః ప్రాచీనబర్షిషా। 

అహితాననిలోద్దూతైః తరయన్నివ కేతుఖిః॥॥ ర.వం. 4-28 

2. అన్వభుజ్మ అను - ఉపసర్గపూర్వకాత్‌ “భుజ - పాలనాభ్యవహారయో” 
రిత్యస్మాద్దాతో స్సకర్శకాత్‌ కర్తరి లజ్‌ ఆత్మనేపదే ప్రథమపురు షైకవచనాంతః। 
రుధాదిప్రకరణమ్‌, అన్వభుజ్బు - అన్వభుజ్ఞాూతామ్‌ - అన్వభుజ్ఞ్యత 
8. జగామ - గమ (గమ్‌) గతౌ (వెళ్ళుట) సకర్మకమ్‌, అనిట్‌, పరసై పదీ, 
భ్వాదిప్రకరణమ్‌, లిట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 

జగామ - జగ్మతుః - జగ్ముః 


అవతారిక :- శుభే ముహుర్తే బన్గుస్రియః పార్వత్యాః శరీరే ప్రసాధనం చక్రుః - 
శ్లో॥ మైత్రే ముహూర్తే శశలాజ్భనేన 

యోగం గతాసూత్తరఫల్లునీషు! 

తస్యాశ్ళరీరే ప్రతికర్మ చక్రు- 

ర్పన్థు ప్రియో యాః పతిపుత్రవత్యః॥ 6 
పదవిభాగము :- మైత్రే, ముహూర్తే, శశలాజ్భునేన, యోగమ్‌, గతాసు, 
ఉత్తరఫల్గునీషు, తస్యాః, శరీరే, ప్రతికర్మ, చక్రుః, బన్గుస్త్రియః యాః, పతిపుత్రవత్యః 
అన్వయము :- (అథ) మైత్రే ముహూర్తే ఉత్తరఫల్లునీషు శశలాజ్బునేన యోగం 
గతాసు తస్యాః శరీరే యాః పతిపుత్రవత్యః, (తాల) బన్గుస్త్రియః ప్రతికర్మ చక్రుః 
ప్రతిపదార్థము :- (అథ - పిమ్మట), మైత్రే - “మిత్రుడు దేవతగాగల మైత్రము 
అను, ముహూర్తే - శుభముహూర్తముగలదియు, ఉత్తరఫల్లునీషు - ఉత్తరఫల్లునీ 


12 


24 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


నక్షత్రముగలదియు అగు, శశలాజ్భునేన - చంద్రునితో, యోగమ్‌ -యోగమును, 
గతాసు - పొందియున్న దానియందు, తస్యాః - ఆ పార్వతీదేవియొక్క, శరీరే - 
శరీరమున, యాః పతిపుత్రవత్యః - పతి పుత్రాదులున్న వారెవరో, తాః బన్ఫుస్రియః 
- ఆ బన్ఫుస్త్రీలు, ప్రతికర్మ - మకరికాపత్రాద్యలంకార శోభను - (సుబోధినీ 
వచనమును), చక్రుః - చేసిరి. 
తాత్పర్యము :- “మిత్రుడు” దేవతగాగల 'మైత్రిమను ముహూర్తముగలదియు, 
ఉత్తర ఫల్గునీనక్ష్రత్రముగలదియు అగు, చంద్రునితో యోగమును పొందియున్న 
దానియందు, ఆ పార్వతీదేవియొక్క శరీరమున పతిపుత్రాదులున్న బన్గు స్రీలు 
మకరికాపత్రాద్యలంకార శోభను చేసిరి. 
పాఠాన్తరాలు :- 1. శశలాఇ్భునేన - శశలక్షణేన; 2. యోగమ్‌ - యోగేన. 
విభక్తులు - క్రియలు :- 1. మైత్రే - మైత్రే, మైత్రయోః, మైత్రేషు; అకారాన్త నపుంసకలింగః 
(పుం) - మైత్రశబ్దః, స.ఏ. 2. ముహూర్తే - ముహూర్తే, ముహూర్తయోః, ముహూర్తేషు; అకారాన్త 
నపుంసకలింగః ముహూర్తశబ్దః, స.ఏ. 8. ఉత్తరఫల్లునీషు - ఉత్తరఫల్లున్యామ్‌, ఉత్తరఫల్నున్యోః, 
ఉత్తరఫల్లునీషు; ఈకారాన్తః స్ర్రీలింగ ఉత్తరఫల్డునీశబ్దః, స.బ. 4. శశలాళ్ళునేన - శశలాజ్ఞ్భృనేన, 
శశలాజ్భనాభ్యామ్‌, శశలాజ్భృనైః; అకారాన్నః పుంలింగో శశలాఇ్బనశబ్దః, తృ.ఏ. 5. యోగమ్‌ - 
యోగమ్‌, యోగౌ, యోగాన్‌; అకారాన్న పుంలింగో యోగశబ్దః, ద్వి.ఏ. 6. గతాసు - గతాయామ్‌, 
గతయోః, గతాసు; ఆకారాన్తః ప్రీలింగో గతాశబ్దః, స.బ. 7. తస్యాః - తస్యాః, తయోః, తాసామ్‌; 
దకారాన్తః స్ర్రీలింగస్తచ్చబ్దః ష.ఏ. 8. శరీరే - శరీరే, శరీరయోః, శరీరేషు; అకారాన్త నపుంసకలింగః 
శరీరశబ్దః, స.ఏ. 9. యాః - యా, యే, యాః, దకారాన్తః స్రీలింగో యచ్చబ్దః, (ప్ర.బ. 10. 
న. - ...వతీ,. ..వత్యౌ, ...వత్యః, ఈకారాన్తః ప్ర్రీలింగో .. .వతీశబ్దః, ప్ర.బ. 11. బన్గుస్త్రియః 
- బన్ఫుస్తీ బన్టుస్రియా, బన్గుస్రియః, ఈకారాన్తః ప్రీలిబ్బః, ప్రీశబ్దః। ప్ర.ఏ. 12. ప్రతికర్మ - ప్రతికర్మ, 
ప్రతికర్మణీ, ప్రతికర్మాణి, నకారాన్న నపుంసకలింగః ప్రతికర్మన్‌శబ్దః, ద్విఏ. 13. చక్రుః - క్రియ, 
డుకృజ్‌ (కృ) కరణే - లిట్‌ - ప్ర.బ. 
సంధులు :- 

1. గతాసు + ఉత్తర... - గతాసూత్తర... - సవర్ణదీర్హసన్థిః 

2. తస్యాః + శరీరే - తస్యాశ్ళరీరే - విసర్గాదేశ - వా శరి (సూ 8-3-36) 

శషస వర్ణములుపరముగా ఉన్నప్పుడు విసర్గమునకు శషసలు వికల్పముగ 
వచ్చును. కాదేని విసర్గమునకు విసర్ణయే వచ్చును. 
3. చక్రుః + బన్ఫుప్రియః - చక్రుర్చన్గుస్తియః - విసర్గసనిః (రుత్వమ్‌)! 
4. బన్ఫుస్తియః + యాః - బన్గుస్రియో యాః - స్వాదిసన్థిః (ఉత్వాదేశః) 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 25 


సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. ఉత్తరఫల్లునీషు - ఉత్తరాశ్చ తాః ఫల్నున్యః ఉత్తరవల్లున్యః, తాసు 
ఉత్తరఫల్గునీషు। కర్మధారయః। 
2. శశలాజ్భునేన - శశ లాజనం యస్య స శశలాళ్భ్ళునః తేన శశలాఖ్భనేన। 
బహు ప్రీహిసమాసః। 
3. బన్గుస్రియః - బన్ఫూనాం ప్రియః బన్గుస్రియః -షష్టీతత్పురుష సమాసః। 
4. పతిపుత్రవత్యః - పతిశ్చ పుత్రాశ్చ పతిపుత్రాః, తే సన్తి ఆసాం యాసాం 
తాః పతిపుత్రవత్యః - తద్ధితవృత్తిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
మైత్రే ముహూర్తే :- 
ఎ) అకారాన్త నపుంసకలింగో మైత్రశబ్దః, స.ఏ. 
బి) మిత్రః దేవతా అస్య మైత్రః, తస్మిన్‌ మైత్రే 
'సాస్య దేవతా” ఇతి అణ్‌। 'ద్యుమణిస్తరణిర్మిత్రశ్చిత్రభానువిభావసుః ఇత్యమరః। 
సి) ఆర్టః సార్టస్తథా మైత్రః శుభో వాసవ ఏవ చి ఇతి బృహస్పతి స్మరణాత్‌ - 
అని మల్లినాథుడు 
డి) “ఉదయాత్‌ తృతీయముహూర్తే 
ఇ) శ్లో! సా పుణ్యా ధ్వజినీ గజ్లాం దాశైః సంతారితా స్వయమ్‌! 
మైత్రే ముహూర్తే ప్రయయౌ ప్రయాగవనముత్తమమ్‌॥ 
- శ్రీమద్రామాయణే - 2 - 89 - 21 
జి) “మైత్రే మిత్రదేవత్యే, ముహూర్తే ముహూర్తశబ్దే నాసికాద్వయవాచీ। 
“అష్టాదశా నిమేషాస్తు కాష్టా త్రింశత్‌ తు తాః కలా! 
తాస్తు త్రింశత్‌ క్షణాస్తే తు ముహూర్తో ద్వాదశాస్రియామ్‌। 
తే తు త్రింశదహోరాత్రకి ఇతి సింహః। సూర్యోదయాభ్యో తృతీయో ముహూరో 
మైత్రః “రౌద్రః సార్పస్తథా మైత్రః ఇత్యాది వచనాత్‌ - అని 'వివరణమ్‌' వ్యాఖ్య. 
క్రియాదర్శము :- చక్రుః :- డుకృగ్‌ (కృ) కరణే (చేయుట) తనాదిప్రకరణమ్‌, 
సకర్మకమ్‌, అనిట్‌, (ఉభయ) పరస్మెపదీ, లిట్‌ - ప్ర.బ. 


13 


26 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


శో తే రేఖాధ్వజకలశాతపత్రచిహ్నం 
సమ్రాజశ్చరణయుగం ప్రసాదలభ్యమ్‌। 
ప్రస్థానప్రణతిభిరంగుళీషు చక్రుః 
మౌళి స్రక్చుతమకరన్దరేణుగౌరమ్‌॥ క్‌ రఘువంశమహాకావ్వ్యే - 4-రిరి 


అవతారిక:- అథ ద్వాభ్యాం శ్లోకాభ్యాం ప్రసాధనం వర్ణయతి సా అభ్యజ్ఞనేపథ్య 
మలంచకార। 
శ్లో॥ సా గౌరసిద్దార్థనివే శవద్భి - 

ర్లూర్వాప్రవాలైః ప్రతిభిన్నశోభమ్‌। 

నిర్నాభికౌ శేయముపాత్తబాణ- 

మభ్యజ్ఞనేపథ్యమలజ్బాకార। | 7 
పదవిభాగము :- సా, గౌరసిద్ద్ధార్ధనివేశవద్భిః, దూర్వాప్రవాలైః, ప్రతిభిన్నశోభమ్‌, 
నిర్పాభికౌశేయమ్‌, ఉపాత్తబాణమ్‌, అభ్యబ్దనేపథ్యమ్‌, అలజ్బకార॥ 
ప్రతిపదార్థము ;- సా - ఆ పార్వతీదేవి, గౌరసిద్దార్థనివేశవద్భిః - తెల్లఆవాలు 
కూడియున్న, దూర్వాప్రవాలైః - తెల్లగరిక పోచలచేత, ప్రతిభిన్నశోభమ్‌ - 
విశేషశోభయును, నిర్నాభికౌశేయమ్‌ - బొడ్డుపైకి కట్టుకున్న పట్టుబట్టయును, 
ఉపాత్తబాణమ్‌ - గృహీతశరమును గలది అగు, అభ్యజ్ఞనేపథ్యమ్‌ - 
అభ్యంగనస్నానమును గుణించి, అలజ్బుకార - అలంకరింపబడినది. 
తాత్సర్యము :- ఆ పార్వతీదేవి తెల్ల ఆవాలు కూడియున్న తెల్లగరిక పోచలచేత 
విశేషకోభయును, బొడ్డుపైకి కట్టుకొన్న పట్టుబట్టయును, గృహీతశరమును కలది 
అగు అభ్యంగనస్నానమునుగుతించి అలంకరింపబడినది. 
పాఠాన్తరాలు :- 
1. ...శోభమ్‌ - ...రాగమ్‌ 
8. నిర్నాభి ... - ఉన్నీవి... 
విభక్తులు - క్రియలు :- 1. సా - సా, తే, తా దకారాన్తః ప్రీలింగస్తచ్చబ్దః, ప్ర.ఏ. 2. 
గౌరసిద్ద్ధార్థనివేశవద్భిః - గౌరసిద్దార్థనివేశవతా, ..నివేశవద్య్యామ్‌, ...నివేశవద్భిః; తకారాన్న 
నపుంసకలింగో... నివేశవచ్చబ్దః, తృ.బ. 3. దూర్వాప్రవాలైః - దూర్వాప్రవాలేన, దూర్వాప్రవాలాభ్యామ్‌, 


2. ఉపాత్త ... - ఉపోఢ... 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 27 


దూర్వాప్రవాలైఖ అకారాన్త నపుంసకలింగో దూర్వాప్రవాలశబ్దః, తృ.బ. 4. ప్రతిభిన్నశోభమ్‌ - ...శోభమ్‌, 
...శోభే, ...శోభాని; అకారాన్న నపుంసకలింగో ... శోభశబ్దః, ద్వి.ఏ. 5. నిర్నాభికౌశేయమ్‌ - 
...కౌశేయమ్‌, ...కౌశేయే, ...కౌశేయాని; అకారాన్త నపుంసకలింగః ...కౌశేయశబ్దః, ద్వి.ఏ. 6. 
ఉపాత్తబాణమ్‌ - ...బాణమ్‌, ...బాణే, ...బాణాని; అకారాన్న నపుంసకలింగ...బాణశబ్దః, ద్విఏ. 7. 
అభ్యబ్దనేపథ్యమ్‌ - ...నేపథ్యమ్‌, ...నేపథ్యే, ...నేపథ్యాని; అకారాన్న నపుంసకలింగ ...నేపథ్యశబ్దః 
ద్విఏ. 8. అలక్బుకార - క్రియ. 
సంధులు :- 
1. ...నివేశవద్భిః + దూర్వాప్రవాలైః - ...నివేశవద్భిర్దూర్వాప్రవాలైః - 
విసర్గసన్ధిః। (రేఫాదేశము) 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. గౌరసిద్దార్థనివే శవదిః - గౌరసిదారానాం నివేశ గౌరసిదారనివేశ సః 
ఖథి అథి pథ 
అస్తి గౌరసిద్దార్థనివేశవన్తి, తైః గౌరసిద్ధార్ధనివేశవద్భిః - తద్దితవృత్తిః। 
nu 0p టే pథ యఖ తా 
2. దూర్వాప్రవాలైః - దూర్వాయాః ప్రవాలాని, దూర్వాప్రవాలాని, తైః 
దూర్నాప్రవాలైః - షష్టీతత్పురుష సమాసః। 
8. ప్రతిభిన్నశోభమ్‌ - (ప్రతిభిన్నా శోభా యస్య తత్‌ ప్రతిభిన్నశోభమ్‌, తత్‌! 
బహువ్రీిహిసమాసః। 
4. నిర్నాభికౌశేయమ్‌ - నాభేక నిష్మాంతం నిర్నాభి, నిర్నాభి కౌశేయమ్‌ యస్మిన్‌ 
తద్‌! నిర్నాభికౌశేయమ్‌, తత్‌ - బ.స। 
ర్‌. ఉపాత్తబాణమ్‌ - ఉపాత్తః బాణః యస్మిన్‌ తద్‌ ఉపాత్తబాణం, తత్‌ - బ.స। 
6. అభ్యబ్దనేపథ్యమ్‌ - అభ్యబ్దస్య నేపథ్యమ్‌ అభ్యబ్దనేపథ్యమ్‌, తత్‌! 
షష్టీతత్పురుషసమాసః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. సిదారః :- ఎ) సిదోరో యస్మాత్‌! శ్వేతసర్షపః గౌరసర్షపః। తెల్ల ఆవాలు 
ఐథ భధ శు ర గ్‌ 
బి) శో ధువాయ పథి దృష్టాయ తత్ర తత్ర పురస్రియః। 
సిద్ధార్థాక్షతదధ్యంబు దూర్వాపుష్పఫలాని చ॥ 
- శ్రీమద్భాగవతే 4-9-58 
“ధ్రువునిపై మాతృవాత్సల్యముతో పురప్రీలు మార్గమున తెల్ల ఆవాలు యవలు, 
పెరుగు, జలము, లేతగరిక, పుష్పములు, పండ్లు కూడా చల్లిరి. 


14 


28 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


సి) శ్లో; నృపః పురస్థైః ప్రతిబద్ధవర్తా ్మ పశ్చాత్తనైః కశ్చన నుద్యమానః। 
యన్రస్థసిద్ధార్థపదాభిషేకం లబ్బ్వాప్యసిద్ధార్థమమన్యత స్వమ్‌॥ 

- నైషధీయచరితే 10 -6 
క్రియాదర్శము :- 1. అలంచకార - అలంపూర్వకాత్‌ “'డుకృఇ్‌కరణ” ఇత్యస్మాద్ధాతో 
స్పకర్మకాత్మర్తరి భూతే లిట్‌ పరస్మైపదే ప్రథమపురు షైకవచనాంతః। 

అలజ్బాకార - అలఖ్బుక్రతుః - అలజక్రుః 


అవతారిక: - బాణసంపర్మం ప్రాప్తా ఉమా శుక్షపక్షాదౌ సూర్యకరస్పృష్టా చన్దలేఖేవ 
బభౌ - 
శ్లో; బభౌ చ సంపర్మముపేత్య బాలా 

నవేన దీక్షావిధిసాయకేన। 

కరేణ భానోర్చహులావసానే 

సంధుక్ష్యమాణేవ శశాజ్యరేఖా॥ 8 
పదవిభాగము :- బభౌ, చ, సమ్బర్మమ్‌, ఉపేత్య, బాలా, నవేన, దీక్షావిధిసాయకేన, 
కరేణ, భానోః, బహులావసానే, సంధుక్ష్యమాణా, ఇవ, శశాజ్యరేఖా। 
అన్వయము :- (కిం) చ బాలా నవేన దీక్షావిధిసాయకేన సమృ్పర్మమ్‌ ఉపేత్య 
బహులావసానే భానోః కరేణ సన్ఫుక్ష్యమాణా శశాజ్యరేఖా ఇవ బభౌ! 
ప్రతిపదార్థము :- (క్రిళ్చు = ఇంకా, (ఇచట చి అనునది 'కిళ్పు అనునర్ధమున 
వాడబడినది. ), బాలా = పార్వతీదేవి, నవేన = క్రొత్తదగు, దీక్షావిధిసాయకేన = 
వివాహదీక్షావిధిప్రకారము పట్టుకొన్న బాణముతోటి, సమ్బర్మమ్‌ = కలయికను, 
ఉపేత్య = పొంది, బహులావసానే = బహుళపక్షాంతమునందు (అనగా శుక్లపక్ష 
(ప్రారంభమున), భానోః = సూర్యునియొక్క కరేణ = కిరణముచే, సన్ఫుక్ష్యమాణా 
= వెలిగింపబడిన, శశాబ్మరేఖా + ఇవ = చంద్రరేఖవలె, బభౌ = భాసించెను. 
తాత్పర్యము :- ఇంకా, పార్వతీదేవి - క్రొత్తదగు వివాహదీక్షావిధి ప్రకారము 
పట్టుకొన్న బాణముతోటి కలయికను పొంది, బహుళ పక్షాంతమున అనగా 
శుక్షపక్షారంభమున సూర్యకిరణముచే వెలిగింపబడిన చంద్రరేఖవలె భాసించెను. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 29 


పాఠాన్తరాలు :- 
1. నవేన - వివాహ... నవేవ, 2. ...రేఖా - ...లేఖా. 
విభక్తులు - క్రియలు :- 1 బాలా - బాలా, బాలే, బాలాక ఆకారాన్తః స్రీలింగో బాలాశబ్దః, 
ప్ర.ఏ. 2. నవేన - నవేన, నవాభ్యామ్‌, నవైః; అకారాన్తః పుంలింగో నవశబ్దః తృ.ఏ. 8. 
దీక్షావిధిసాయకేన - ...సాయకేన, ...సాయకాభ్యామ్‌, ...సాయకై; అకారాన్తః పుంలింగో... సాయకశబ్దః 
తృ.ఏ. 4. సమృర్మమ్‌ - సమృర్మమ్‌, సంపర్కౌ సంపర్మాన్‌; అకారాన్తః పుంలింగః సమృ్పర్శశబ్దః, 
ద్విఏ. 5. ఉపేత్య - అవ్యయము; (ల్యబన్తము) 6. బహులావసానే - ...అవసానే, ...అవసానయోః 
...అవసానేషు; అకారాన్త నపుంసకలింగో ... అవసానశబ్దః స.ఏ. 7. భానోః - భానోః, భాన్వోః, 
భానూనామ్‌; ఉకారాన్తః పుంలింగో భానుశబ్దః షఏ. 8. కరేణ - కరేణ, కరాభ్యామ్‌, కరైఖ అకారాన్తః 
పుంలింగః కరశబ్దః, తృ.ఏ. 9. సంధుక్ష్యమాణా - ...మాణా, ..మాణే, ...మాణాక, ఆకారాన్నః 
ప్రీలింగః ...మాణాశబ్దః। ప్ర.ఏ. 10. శశాబ్మరేఖా - ...రేఖా, ...రేఖే, ...రేఖాఖ ఆకారాన్తః స్రీలింగః 
రేఖాశబ్దః। ప్ర.ఏ. 11. చ, ఇవ - అవ్యయాలు. 12. బభౌ - క్రియ. 
సంధులు :- 
1. భానోః + బహులావసానే - భానోర్భహులావసానే - విసర్గసన్థిః। 
2, సంధుక్ష్యమాణా + ఇవ - సంధుక్ష్యమాణేవ - గుణసన్టిః - ఆద్దుణః 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. దీక్షావిధిసాయకేన - దీక్షాయాం విధిః, దీక్షావిధిః, తస్మిన్‌ సాయకః 
దీక్షావిధిసాయకః, తేన దీక్షావిధిసాయకేన। సప్తమీతత్పురుష సమాసః। 
2. బహులావసానే - బహుళస్య అవసానం బహులావసానం, తస్మిన్‌ 15 
బహులావసానే। షష్టీతత్పురుషసమాసః। 
3. సంధుక్ష్యమాణా - సంధుక్ష్యతే ఇతి సంధుక్ష్యమాణా, సముపసర్గపూర్వకాద్‌ 
“ధుక్ష సన్టీపనక్తేశనయోళి ఇతి ధాతోః కర్మణి యక్‌, తదన్హాత్‌ శానచ్‌! 
4. శశాబ్మరేఖా - శశ అబ్మ యస్య స శశాబ్మ తస్య రేఖా శశాబ్మరేఖా - 
షష్టీతత్పురుషసమాసః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. బాలా :- ఎ) ఆకారాన్తః ప్రీలింగో బాలాశబ్దః। 
బి) బాలా స్యాత్‌ షోడశాబ్దా తదుపరి తరుణీ వింశతీ యావదూర్ధ్వం ప్రాధా 
స్యాత్‌ పంచ పంచాశదవధి పరతో వృద్ధతాం యాతి నారీ! 


30 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


సి) శ్లో; జానే తపసో వీర్యం సా బాలా పరవతీతి మే విదితమ్‌। 
అలమస్మి తతో హృదయం తథాపి నేదం నివర్తయితుమ్‌॥ 
- ఇతి అభిజ్ఞానశాకున్తలే 3-2 
డి) శ్లో! ఇయం బాలా మాం ప్రత్యనవరతమిస్టీవరదళ- 
ప్రభాచోరం చక్షుః క్షిపతి కిమభిప్రేతమనయా। 
గతో మోహో౭_ స్మాకం స్మరకుసుమబాణవ్యతికర- 
జ్వరజ్వాలా శాన్లా తదపి న వరాకీ విరమతి॥ 
- భర్శృహరిసుభాషితే - శృంగారశతకే - 63 


ఇ) An infant, a child; it usually means the young child, under five 
years old, but is equally applicable till sixteen years of age - Sabda 
- Sagara, 


ఎఫ్‌) శ్లో కలత్రవానహం బాలే కనీయాంసం భజస్వ మే 
ఇతి రామో వృషస్యన్తీం వృషస్మన్టః శశాస తామ్‌॥। 
- రఘువంశే - 12 -84 
అలంకారాలు :- ఇట '“ఉపమాలంకారి మున్నదని చెప్పదగును. 
లక్షణమ్‌ :- “ఉపమానోపమేయయోః సాధర్మే న్డ్‌ 
భేదాభేదతుల్యత్వే ఉపమా - అలంకారసర్వస్వమ్‌ (రుయ్యక) 

“'ఉపమానోపమేయములకు సాధర్యము భేదాభేదతుల్యముగ నున్నచో 
'నుపమాలంకారమగును. 
ఉపమేయము - బాలా, పార్వతీదేవి. 
ఉపమానము - శశాజ్యరేఖా 
సాధర్యము - భాసించుట. 
“సూర్యకిరణసంపర్మముచే చంద్రరేఖ భాసించినట్లు నూతనబాణసంపర్మముచే 
బాలాదేవి భాసించెను అని వర్ణింపబడుటచే నిట “ఉపమాలంకారిమున్నదని 
చెప్పబడినది. 
క్రియాదర్శము :- బభౌ - 'భా - దీప్తా విత్యస్మాద్దాతోః సకర్శకాత్మర్తరి భూతే లిట్‌ 
పరస్సైపదే ప్రథమపురు షైకవచనాంతః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 31 


బభౌ - బభతుః - బభుః। 
శ్లో; స రాజ్యం గురుణా దత్తం పతిప్రద్యాధికం బభౌ! 
దినాంతే నిహితం తేజః సవిత్రేవ హుతాశనః 
- రఘువంశమహాకావ్వ్యే - 4-1 


అవతారిక :- నార్యః తాం మంగలస్నానార్థం సన్మానమణ్దపం వ్యనైషుః। 
శ్లో తాం లోధ్రకల్మేన హృతాబ్దతైలా- 

మాశ్యానకాలేయకృతాజ్ఞరాగామ్‌। 

వాసో వసానామభిషేకయోగ్యం 

నార్యశ్చతుష్మాభిముఖం వ్యనైషుః॥॥ 9 
పదవిభాగము :- తామ్‌, లోధ్రకల్మేన, హృతాబ్దతైలామ్‌, ఆశ్యానకాలేయ 
కృతాబ్ఞరాగామ్‌, వాసః, వసానామ్‌, అభిషేకయోగ్యమ్‌, నార్యః, చతుష్మాభిముఖమ్‌, 
వ్యనైషుః। 
అన్వయక్రమము :- లోధ్రకల్మేన హృతాబ్దతైలామ్‌ ఆశ్యానకాలేయకృతాబ్దరాగామ్‌ 
అభిషేకయోగ్యం వాసః వసానాం తాం నార్యః చతుష్మాభిముఖం వ్యనైషుః। 
ప్రతిపదార్థము :- లోధ్రకల్మేన = లో ధ్రవృక్షపట్టచూర్ణముతో, వృతాబ్దతైలామ్‌ = 
నూనె జిడ్డును హరింపచేసికొన్నదియు, ఆశ్యానకాలేయకృతాబ్దరాగామ్‌ = కొంచెము 
ఎండిన పచ్చిపసుపుతో పెట్టుకొన్న మైపూత కలదియు, అభిషేకయోగ్యమ్‌ = 
అభిషేకము చేయుటకు యోగ్యమైన, వాసః = వస్త్రమును, వసానామ్‌ = 
కప్పుకొన్నదియు అగు, తామ్‌ = ఆ పార్వతీదేవిని, నార్యః = ముత్తైదువలు 
(పతిపుత్రవత్యః), చతుష్మాభిముఖమ్‌ - చతుస్స్పృమృగ్భహసమ్ముఖమునుగుటించి, 
వ్యనైషుః = తీసికొని వెళ్ళిరి. 
తాత్పర్యము :- లోధ్రవృక్షపట్టచూర్ణముతో నూనెజిడ్దును హరింపజేసికొన్నది, 
కొంచెము ఎండిన పచ్చిపసుపుతో పెట్టుకొన్న మైపూత కలదియు, అభిషేకము 
చేయుటకు యోగ్యమైన వస్త్రము కప్పుకొన్నదియు అగు ఆ పార్వతీదేవిని 
ముత్తైదువలు చతుస్స్పమృగ్భృహసమ్ముఖమునుగుఖించి తీసికొనివెళ్ళిరి. 


16 


32 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


పాఠాన్తరాలు :- 

1. ...కాలేయకృతాబ్ద - ...కాలీయరసాబ్ద 2. ...ముఖం - ...ముఖీం 
విభక్తులు - క్రియలు :- 1. లోధ్రకల్మేన - లోధ్రకల్మేన, లోధ్రకల్మాభ్యామ్‌, లోధ్రకల్యై; 
అకారాన్త నపుంసకలింగో లోధ్రకల్మశబ్దః। తృ.ఏ. 2. హృతాబ్దతైలామ్‌ - ...తైలామ్‌, ...తైలే, ...తైలాః 
ఆకారాన్తః స్రీలింగో ...తైలాశబ్దః; ద్వి.ఏ. 3. ఆశ్యానకాలేయకృతాబ్దరాగామ్‌ - ...రాగామ్‌, ...రాగే, 


...రాగాక ఆకారాన్హః స్త్రీలింగః, ...రాగాశబ్దకి ద్విఏ. 4. అభిషేకయోగ్యమ్‌ - ...యోగ్యమ్‌, ...యోగ్యే, 


...యోగ్యాని; అకారాన్త నపుంసకలింగః ...యోగ్యశబ్దః, ద్వి.ఏ. 5. వాసః - వాసః, వాససీ, వాసాంసి; 


సకారాన్త నపుంసకలింగో వాసశ్ళబ్దః, ద్విఏ. 6. వసానామ్‌ - వసానామ్‌, వసానే, వసానా; ఆకారాన్నః 
ప్రీలింగో వసానాశబ్దః, ద్వి.ఏ. 7. తామ్‌ - తామ్‌, తే, తాః ; దకారాన్తః ప్రీలింగ స్తచ్చబ్దః; ద్విఏ. 8. 
నార్యః - నారీ, నార్యా, నార్యః; ఈకారాన్తః ప్రీలింగో నారీశబ్దః (ప్ర.బ. 9. చతుష్మాభిముఖమ్‌ - 
...ముఖమ్‌, ...ముఖీ, ...ముఖాని; అకారాన్త నపుంసలింగో ...ముఖశబ్దః ద్వి.ఏ. 10. వ్యనైషుః - 
క్రియ, లుజ్‌, ప్ర.బ. 

సంధులు :- 

1. వాసః + వసానామ్‌ = వాసో వసానామ్‌ - ఉత్వాదేశః। 

2. నార్యః + చతుష్మాభిముఖమ్‌ = నార్యశ్చతుష్మాభిముఖమ్‌ - శ్చుత్వసస్థిః। 
స్తో శ్చునా శ్చుః (సూ 8-4-39) సకార తవర్షములకు శకార చవర్గములతో 
కలయిక ఏర్పడినపుడు శకార చవర్దములు వచ్చును. 

సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. లోధ్రకల్మేన - లోధ్రస్య కల్కం లోధ్రకల్మం, తేన లోధ్రకల్మేన। షష్టీతత్పురుష 
సమాసః। 

2. హృతాబ్దతైలామ్‌ - అబ్బస్య తైలమ్‌ అబ్బతైలమ్‌, హృతమ్‌ అబ్బతైెలమ్‌ యస్యాః 
సా హృతాబ్దతైలా, తాం హృతాజ్జతైలామ్‌। బహు ప్రీహిసమాసః। 

a ఆశ్యానకాలేయకృతాజ్ఞరాగామ్‌ - అజ్బస్య రాగః అజ్జరాగః, ఆశ్యానం చ 
తత్‌ కాలేయమ్‌ ఆశ్యానకాలేయమ్‌, ఆశ్యానకాలేయేన కృతః అజ్జ్ఞరాగః 
యస్యాః సా ఆశ్యానకాలేయకృతాబ్దరాగా, తామ్‌। బహుప్రీహిసమాసః। 

4. అభిషేకయోగ్యమ్‌ - అభిషేకస్య యోగ్యమ్‌ అభిషేకయోగ్యమ్‌ తత్‌! షష్టీ 
తత్పురుషసమాసః। 

5. చతుష్మాఖిముఖమ్‌ - చతుష్మస్య అభిముఖమ్‌ చతుష్మాభిముఖమ్‌, తత్‌! 
షత। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 33 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. వసానా :- ఎ) ఆకారాన్తః స్రీలింగో వసానాశబ్దః ప్ర.ఏ. 
బి) wearing / putting on (as clothes); వస్‌ to clothe, శానచ్‌ ప్రత్యయము. 
సి) వసానామ్‌ - ద్విఏ. 
శ్లో వసనే పరిధూసరే వసానా నియమక్షామముఖీ ధృతైకవేణిః। 

అతినిషృరుణస్య శుద్ధశీలా మమ దీర్భం విరహవ్రతం బిభర్తి! 

- అభిజ్ఞానశాకున్తలే 7-21 

... అంతటా దుమ్ముకొట్టుకొనబదిన రెండు వస్త్రములను ధరించుచున్నదై, నియమము 
లచేత కృశించిన ముఖము కలిగినదై,... 
క్రియాదర్శము :- వ్యనైషుః - ణీఇ్‌ (నీ) ప్రాపణే (తీసికొనివెళ్ళుట) సకర్మకమ్‌ / 
అకర్మకమ్‌ (ఉభయ) పరస పదీ, భ్వాదిప్రకరణమ్‌ (1), లుజ్‌ - ప్రథమపురుష 
బహువచనాంతః। వి - ఉపసర్ల 

వ్యనైషీత్‌ - వ్యనైష్టామ్‌ - వ్యనైషుః 


అవతారిక :- నార్యః పార్వతీం సవాద్యఘోషం స్నపయామాసుః - 
శ్లో విన్యస్తవైధూర్యశిలాతలే౭ స్మిన్‌ 

ఆబద్ధముక్తాఫల భక్తిచి శ్రే। 

ఆవర్థితాష్టాపదకుమృతోయిః 

సతూర్యమేనాం స్నపయాంబభూవుః॥। 10 
పదవిభాగము :- విన్యస్త ... తలే, అస్మిన్‌, ఆబద్ధ... చిత్రే, ఆవర్డి...తోయెః; సతూర్యమ్‌, 
ఏనామ్‌, స్నపయాంబభూవుః। 
అన్వయక్రమము :- విన్యస్త...తలే ఆబద్ధ...చిత్రే అస్మిన్‌ ఏనామ్‌ ఆవర్డి... తోయెః 
(నార్యః) సతూర్యం స్నపయాంబభూవుః। 
ప్రతిపదార్థము వా విన్యస్తవైఢూర్యశిలాతలే = పరువబడిన మరకతమణుల శిలా 
తలముగ గలదియు, ఆబద్ధముక్తాఫలభక్తిచిత్రే = కూర్చబడిన ముత్యములవరుసలచే 
శోభిల్లు చిత్రవర్ణము గలదియు అగు, అస్మిన్‌ చతుష్మాభిముఖే = ఆ నాలుగు 


34 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


స్తంభముల మధ్య స్నానగృహమునందు, ఏనామ్‌ = ఆ పార్వతీదేవిని, 
ఆవర్షితాష్టాపదకుమృతోయెః = బంగారు కుండలనుండి జాలువారుచున్న నీటితో, 
(నార్యః - ముత్తైదువలు), సతూర్యమ్‌ = మంగళవాద్యయుక్తముగా, 
స్నపయాంబభూవుః = స్నానమాడించిరి. 

తాత్సర్యము :- పరువబడిన మరకతమణుల శిలాతలముగలదియు, కూర్చబడిన 
ముత్యముల వరుసలచే శోభిల్లు చిత్రవర్ణముగలదియు అగు స్నానగ్భహమున ఆ 
పార్వతీదేవిని బంగారుకుండలనుండి జాలువారుచున్న నీటితో (ముత్తైదువలు) 
మంగళవాద్యయుక్తముగా స్నానమాడించిరి. 

పాఠాన్తరాలు :- 1. ఆబద్ధ... - ఆవిద్ధ; 2. ...ఫలభక్తిచిత్రే - ...కృతభక్తిలేపే 
విభక్తులు - క్రియలు :- 1. విన్యస్యవైఢూర్యశిలాతలే - ...తలే, ...తలయోః, ...తలేషు; 
అకారాన్త నపుంసకలింగో ...తలశబ్దః, స.ఏ. 2. ఆబద్ధముక్తాఫలభక్తిచిత్రే - ..-చిత్రే, ...చిత్రయోః, 
...చిత్రేషు; అకారాన్త నపుంసకలింగః ...చిత్రశబ్దః, స.ఏ. 3. అస్మిన్‌ - అస్మిన్‌, అనయోః ఏనయోః 
- ఏషు; మకారాన్త నపుంసకలింగః, ఇదమ్‌ శబ్దః, స.ఏ. 4. ఏనామ్‌ - ఏనామ్‌, ఏనే, ఏనాః; 
దకారాన్తః స్రీలింగ ఏతచ్చటబ్దః, ద్విఏ. 5. ఆవర్షితాష్టాపదకుమృతోయైః - ...తోయేన, ...తోయాభ్యామ్‌, 
...తోయైప అకారాన్త నపుంసకలింగః, ...తోయశబ్దః తృ.బ. 6. సతూర్యమ్‌ - మంగళవాద్యయుక్తం 
యథా తథా క్రియావిశేషణమ్‌। 7. స్నపయాంబభూవుః - ణిజన్తమ్‌, క్రియ, లిట్‌. 

సంధులు :- 

1. ...తలే + అస్మిన్‌ - ...తలేరి_స్మిన్‌ ఆ పూర్వరూపసస్థిః। ఏజఃపదాన్లాదతి 
(సూ 6-1-05) పదాంతమందున్న ఏఓలకు హ్రస్వ అకారము పరముగా 
నున్నప్పుడు పూర్వపరముల స్థానమున పూర్వరూపము ఏకాదేశమగును. 

సమాసాలు :- 

1. విన్యస్తవైధూర్యశిలాతలే - వైఢథూర్యాణాం శిలాః వైధూర్యశిలాః, తాసాం 
తలం వైఢూర్యశిలాతలం, విన్యస్తం వైఢూర్యశిలాతలం యస్మిన్‌, తస్మిన్‌ 
విన్యస్తవైఢూర్యశిలాతలే। బహువ్రీహిసమాసః। 

2. ఆబద్ధముక్తాఫలభక్తిచిత్రే - ముక్తా ఇవ ఫలాని ముక్తాఫలాని। కర్మధారయః 
ఆ సమన్నాద్‌ బద్దాని ఆబద్దాని; 'సుప్పుపా' ఇతి సమాసః। ఆబద్దాని చ తాని 
ముక్తాఫలాని ఆబద్ధముక్తాఫలాని, తేషాం భక్తయః ఆబద్ధముక్తాఫలభక్తయః 
తాభిః చిత్రమ్‌, ఆబద్ధముక్తాఫలభక్తిచిత్రమ్‌, తస్మిన్‌ ఆబద్ధముక్తాఫలభక్తిచి తే! 
తృ. త. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 35 


3. అవర్షితాష్టాపదకుమృతోయైః - అష్టసు ధాతుషు, పదం ప్రతిష్టా యస్య 
తద్‌ అష్టాపదమ్‌, (అష్టనః సంజ్ఞాయామ్‌ “ఇతి దీరి) అష్ట్రాపదస్య వికారాః 
అష్టాపదాః, తే కుమ్ఫాః అష్టాపదకుమ్భాః, ఆవర్ణితాశ్చ తే అష్టాపదకుమాః 
ఆవర్షితాష్టాపదకుమ్భాః, తేషాం తోయాని ఆవర్షితాష్టాపదకుమృతోయాని, 
తైః షష్టీతత్పురుషసమాసః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. అష్టాపదమ్‌ - ఎ) అష్టసు ధాతుషు, పదం ప్రతిష్టా యస్య తద్‌ అష్టాపదమ్‌; 
'అష్టనః సంజ్ఞాయామ్‌” ఇతి దీర్హః। 
బి) పజ్కా పజ్మా అష్టా పదాని యస్యేతి వా! స్వర్ణమ్‌। 
స్స్రి “అష్టాపదం స్యాత్‌ కనకమ్‌” ఇతి విశ్వః। 
డి) శ్లో॥ స రామకరముక్తేన నిహతో ద్యూతమణ్లలే। 
అష్టాపదేన బలవాన్‌ రాజా వజ్రధరోపః॥ - ఇతి హరివంశే 
ఇ) శ్లో। న లంఘయామాస మహాజనానాం శిరాంసి నైవోద్ధతిమాజగామః। 
అచేష్టతాష్టాపదభూమిరేణుః పాదాహతో యత్సదృశం గరిమ్హః। 
- మాఘమహాకావ్యే 3-28 
“బంగారపు నేలయొక్క పరాగము కాళ్ళతో త్రాక్కబడినదయ్యును...” 
ఎఫ్‌) “రుక్ళం కార్తస్వరం జాంబూనదమష్టాపదోస్రియామి” త్యమరః। 
జి) శ! హేమం స్వర్ణం జాతరూపం సువర్ణం 
భర్మం రుక్కం హాటకం శాతకుమృమ్‌। 
గాంగేయం స్యాద్దారికం భూరి చగన్దం 
రాః కల్యాణం నిష్మమవ్టాపదం చ॥ 

శ్లో! జాంబూనదం హిరణ్యం కనకమహారజతకాళ్బనాని స్యుః 

కార్తస్వరచామీకరకర్చురతపనీయనామాని॥ 

- ఇతి హలాయుధకోశః 173 /174 
క్రియాదర్శము :- స్నపయాంబభూవుః - ణిజన్లాత్‌ - ప్రయోజకవ్యాపారమును 
లేక (ప్రేరణార్థకమును, చెప్పుటకు ధాతువుపై ణిచ్‌ (ఇ) ప్రత్యయము చేరును. 
(హేతుమతి చ 3-1-26) ఈ ణిజన్తము సనాద్యన్లాధాతవః (సూ 3-1-82) 


18 


36 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


అను సూత్రముచే ధాతు సంజ్ఞ కలిగియుండుటచే దీనిపై లడాదులు వచ్చును. 
ఇవి ఉభయపదులు. పరస్సైపదే - లిట్‌ - (ప్ర.బ. 
స్నపయాంబభూవ - స్నపయాంబభూవతుః - స్నపయాంబభూవుః 


అవతారిక :- కృతమబ్దలస్నానా ధృతధౌతవస్తా పార్వతీ సవిశేషకాన్తిరాసీత్‌। 
శ్లో, సా మజ్గలస్నానవిశుద్ధగాత్రీ 

గృహీతపత్యుద్దమనీయవ స్తా! 

నిర్వ ఎత్తపర్ణన్యజలాభి షేకా 

ప్రఫుల్లకాశా వసుధేవ రేజే॥ 11 
పదవిభాగము :- సా, మబ్దలస్నానవిశుద్ధగాత్రీ, గృహీతపత్యుద్దమనీయవస్త్రా, నిర్వ 
త్త... అభిషేకా, ప్రఫుల్లకాశా, వసుధా, ఇవ, రేజే। 
అన్వయక్రమము :- మజ్జల...గాత్రీ, గృహీత...వస్తా సా నిర్వ్బత్త... అభిషేకా 
ప్రఫుల్లకాశా వసుధా ఇవ రేజే। 
ప్రతిపదార్థము వా మంగలస్నానవిశుద్ధగాత్రీ - అభ్యంగన స్నానముచేత పవిత్రమైన 
శరీరముగలదియు, గృహీతపత్యుద్దమనీయవసస్తా - ఉతికిన అతి ధవలవస్త్రమును 
ధరించినదియు అగు, సా - ఆ పార్వతీదేవి, నిర్చృత్తపర్దన్యజలాభిషేకా - వాననీటితో 
పూర్తిగా తడిసినదియు, ప్రఫుల్లకాశా - చక్కగా పూచిన రెల్లుగలదియు అగు, 
వసుధా + ఇవ - భూమాత వలె, రేజే - భాసించెను. 
తాత్పర్యము :- అభ్యబ్బనస్నానముచేత పవిత్రమైన శరీరముగలదియు, ఉతికిన 
అతిధవలవస్తమును ధరించినదియు అగు ఆ పార్వతీదేవి - వాననీటితో పూర్తిగా 
తడిసినదియు, చక్కగా పూచిన రెల్లుగలదియు అగు భూమాతవలె భాసించెను. 
పాఠాన్తరాలు :- 1. ...పత్యుద్ధమనీయవగ్తా - శుభ్రోద్గమనీయవస్తా - 
...వత్యుద్దమనీయవస్తా ... ప్రత్యుద్దమనీయవస్తా. 2. నిర్వృత్త - ...నివృత్త. 
విభక్తులు/ క్రియలు :- 1. మంగలస్నానవిశుద్ధగాత్రీ - ..గాక్రీ, ...గాత్రౌ, ...గాత్యక ఈకారాన్తః 
ప్రీలింగో... గాత్రీశబ్దః॥ ప్ర.ఏ. 2. గృహీతపత్యుద్దమనీయవస్తా - ...వస్తా, ...వస్తే, ...వస్తా; 
ఆకారాన్తః ప్రీలింగో...వస్తాశబ్దః। ప్ర.ఏ. 3. సా - సా, తే, తాక ఆకారాన్తః గ్రీలింగస్తచ్చబ్దః; ప్ర. ఏ. 
4. నిర్వ లత్తపర్జన్యజలాభిషేకా - ...అభిషేకా, ...అభిషేకే, ...అభిషేకాః; ఆకారాన్తః పస్రీలింగో... 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 37 


అభిషేకాశబ్దః ప్ర.ఏ. 5. ప్రపుల్లకాశా - ప్రఫుల్లకాశా, ప్రఫుల్లకాశే, ప్రఫుల్లకాశాః; ఆకారాన్తః ప్రీలింగః 
ప్రఫుల్లకాశాశబ్దః ప్ర.ఏ. 6. వసుధా - వసుధా, వసుధే, వసుధాక; ఆకారాన్తః ప్రీలింగో వసుధాశబ్దః 
ప్ర.ఏ. 7. ఇవ - అవ్యయము 8. రేజే - క్రియ, లిట్‌ - (ఆత్మనేపదీ) 
సంధులు :- 
1. వసుధా + ఇవ - వసుధేవ - గుణసన్షిః। 
సమాసాలు :- 
1. మంగలస్నానవిశుద్ధగా త్రీ - మంగలస్నానేన విశుద్ధం గాత్రం యస్యాః సా, 
మంగలస్నానవిశుద్ధగాత్రీ - బహుప్రీహిసమాసః। 
2. గృహీతపత్యుద్దమనీయవ స్తా - గృహీతం పత్యుద్దమనీయవస్తం యయా 
సా, గృహీతపత్యుద్దమనీయవసస్తా - బహుప్రీహిసమాసః। 
3. నిర్చృత్తపర్జన్యజలాభిషేకా - నిర్హృత్తః పర్దన్యస్య జలేన అభిషేకః యస్యాః 
సా, నిర్వ ృత్తపర్ణన్యజలాభి షేకా - బహుప్రీహిసమాసః। 
4. ప్రవుల్లకాశా - ప్రవుల్లం కాశం యస్యాః సా, ప్రవుల్లకాశా - 
బహువ్రీిహిసమాసః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఉద్గమనీయమ్‌ - 
ఎ) 'ధౌతముద్దమనీయం స్యాత్‌ - ఇతి హలాయుధః। 
బి) 'తత్స్యాదుద్దమనీయం యత్‌ ధెాతయోర్వస్త్రయోర్యుగమ్‌” - ఇతి అమరః। 
సి) ఉత్‌ + గమ్‌ + అనీయర్‌ - ధౌతవస్రద్వయమ్‌్‌; 
డి 'ధౌతోద్దమనీయవాసినీ - ఇతి దశకుమారచరితే। 
అలంకారములు :- ఇట “ఉపమాలంకారిమున్న్చదని చెప్పదగును. 
లక్షణము :- విరుద్దేనోపమానేన దేశకాలక్రియాదిభిః। 
ఉపమేయస్య యత్సామ్యం గుణలేశేన సోపమా। 
యథేవ శబా సాదృశ్యమాహతుర్వ్యతిరేకిణోః। - కావ్యాలంకారః (భామహ) 
అన్వయము - సరళము 
క్రియాదర్శము :- రేజే - రాజృ - దీప” అకర్శకమ్‌। సేట్‌!। (ఉభయపదీ) 
భ్వాదయయః ఆత్మనేపదీ। లిట్‌ - ప్ర.ఏ। భ్వాదయః (1) 


19 


38 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


విల 


రేజే - రేజాతే - రేజిరే 


అవతారిక :- అథ పార్వతీ పతివ్రతాభిః అలంకృతమణ్దపం నీతా- 
శ్లో తస్మాత్రదేశాచ్చ వితానవన్తం 
యుక్తం మణిస్తమృచతుష్టయేన। 
పతివ్రతాభిః పరిగృహ్య నిన్యే 
క్ట్‌ప్తాసనం కౌతుకవేదిమధ్యమ్‌॥ 12 
పదవిభాగము :- తస్మాత్‌, ప్రదేశాత్‌, చ, వితానవన్తమ్‌, యుక్తమ్‌, మణిస్తమృ 


.చతుష్టయేన, పతివ్రతాభిః పరిగృహ్య, నిన్యే, క్ట్‌ప్తాసనమ్‌, కౌతుకవేదిమధ్యమ్‌। 


అన్వయడక్రమము :- (కిం) చ సా తస్మాత్‌ ప్రదేశాత్‌ వితానవన్నం మణి 
స్తమృచతుష్టయేన యుక్తం క్‌్తాసనం కౌతుకవేదిమధ్యమ్‌ పతివ్రతాభిః పరిగృహ్య 
నిన్యే 

ప్రతిపదార్థము :- (క్రిఇ్బు - ఇంకా, (సా) - (ఆ పార్వతీదేవి), తస్మాత్‌ ప్రదేశాత్‌ 
- ఆ స్నానగ్భహమునుండి, వితానవన్తమ్‌ - చాందినీలు గలదియును, మణిస్తమృ 
చతుష్టయేన - నాలుగు మణిస్తంభములతో, యుక్తమ్‌ - కూడినదియును, క్‌స్తాసనమ్‌ 
- ఆసనము వేయబడినదియును అగు, కౌతుకవేదిమధ్యమ్‌ - అలంకారవేదిక 
మధ్యమమును(నకు) గుటించి, పతివ్రతాభిః - పతివ్రతలచే, పరిగృహ్య - పట్టుకొని, 
నిన్యే - తీసికొని వెళ్లబడినది. 

తాత్పర్యము :- ఇంకా, (ఆ పార్వతీదేవి) ఆ స్నానగృ్భహమునుండి చాందినీలు 
గలదియు, నాలుగు మణిస్తంభములతో కూడినదియు, ఆసనము వేయబడినదియు 
అగు అలంకారవేదిక మధ్యమమునకు పతివ్రతలచే తీసికొని వెళ్ళబడినది. 
విభక్తులు / క్రియలు :- 1 చ - అవ్యయము, 2. తస్మాత్‌ - తస్మాత్‌, తాభ్యామ్‌, తేభ్యః; 
దకారాన్తః పుంలింగ స్తచ్చబ్దః। తృ.ఏ. 3. ప్రదేశాత్‌ - ప్రదేశాత్‌, ప్రదేశాభ్యామ్‌, ప్రదేశేభ్యః; అకారాన్నః 
పుంలింగః ప్రదేశశబ్దః। తృ.ఏ. 4. వితానవన్తమ్‌ - వితానవన్తమ్‌, వితానవన్తా, వితానవతః; తకారాన్తః 
పుంలింగో వితానవత్‌శబ్దః। ద్వి. ఏ. 5. మణిస్తమృచతుష్టయేన - ...చతుష్టయేన, ... చతుష్టయాభ్యామ్‌, 
...చతుష్టయైః; అకారాన్న నపుంసకలింగో మణి... చతుష్టయశటబ్దః। తృ.ఏ. 6. యుక్తమ్‌ - యుక్తమ్‌, 
యుక్తౌ యుక్తాన్‌; అకారాన్తః పుంలింగో యుక్తశబ్దః। ద్వి.ఏ. 7. క్ష్‌ప్తాసనమ్‌ - క్ల్‌ప్తాసనమ్‌, క్ష్‌ప్తాసనౌ, 
క్‌ప్తాసనాన్‌; అకారాన్తః పుంలింగో క్ల్‌ప్తాసనశబ్దః ద్వి.ఏ. 8. కౌతుకవేదిమధ్యమ్‌ - ...మధ్యమ్‌, 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 39 


...మధ్యా, ...మధ్యాన్‌; అకారాన్తః పుంలింగః... మధ్యశబ్దః ద్విఏ. 9. పతివ్రతాభిః - పతివ్రతయా, 
పతివ్రతాభ్యామ్‌, పతివ్రతాభిః; ఆకారాన్తః స్తీలింగః పతివ్రతాశబ్దః। తృ.బ. 10. పరిగృహ్య - అవ్యయము 
11. నిన్యే - క్రియ, 'ణీళ్‌ - ప్రాపణే' ఇతి ధాతోః కర్మణి లిట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
సంధులు :- 
1. ప్రదేశాత్‌ + చ - ప్రదేశాచ్చ - శ్చుత్వసన్ధిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. వితానవన్తమ్‌ - వితానమస్తి అస్య వితానవాన్‌, తం వితానవన్తమ్‌। మతుప్‌ 
ప్రత్యయః। తద్ధితవృత్తిః। 
2, మణిస్తమృచతుష్టయేన - స్తమ్మానాం చతుష్టయం స్తమృచతుష్టయం మణీనాం 
స్తమృచతుష్టయం మణిస్తమృచతుష్టయం తేన। షత। 
3. క్ల్‌ప్తాసనమ్‌ - క్ట్‌ప్తమ్‌ ఆసనం యస్మిన్‌ స క్ట్‌స్తాసనః। తమ్‌ క్ల్‌ప్తాసనమ్‌! 
బహు ప్రీహిసమాసః। 
4. కౌతుకవేదిమధ్యమ్‌ - కౌతుకస్య వేదిః కౌతుకవేదిః, కౌతుకవేదేః మధ్యః 
కౌతుకవేదిమధ్యః, తం కౌతుకవేదిమధ్యమ్‌। షత। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఆసనమ్‌ :- (క్షీ) 
ఎ) ఆస్యతే ఉపవిశ్యతే౭_ స్మిన్‌! ఆస్‌+ అధికరణే + ల్యుట్‌! పీఠ్ర। 
బీ) ...విష్టరః పీఠమాసనమ్‌॥ అని హలాయుధకోశము (870) 
సి) శ్లో; తతైకాగ్రం మనః కృత్వా యతవచిత్తేంద్రియక్రియః। 
ఉపవిశ్యాసనే యుంజ్యాత్‌ యోగమాత్మవిశుద్ధయే॥ 

- ఇతి శ్రీమద్భగవద్దీతే - 6 -12 
క్రియాదర్భము :- నిన్యే - జీఇ్‌ (నీ) ప్రాపణే (తీసికొనివెళ్ళుట) సకర్మకమ్‌ / 
అకర్మకమ్‌, (ఉభయ) ఆత్మనేపదీ, భ్వాదిప్రకరణమ్‌, లిట్‌ - ప్రథమపురుషైక 
వచనాంతః। కర్మణి! 

నిన్యే - నిన్యాతే - నిన్విరే 


20 


40 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


అవతారిక :- పార్వత్యాః స్వాభావికీం శోభాం దృష్ట్వా నార్యో వ్యస్మయన్త- 
శ్లో; తాం ప్రాబ్ముఖీం తత్ర నివేశ్య తన్వీం 

క్షణం వ్యలమ్బన్త పురో నిషణ్ఞాః। 

భూతార్థశోభాప్రొయమాణనేత్రాః 

ప్రసాధనే సన్నిహితే9 పి నార్యః॥ 13 
పదవిభాగము :- తామ్‌, ప్రాజ్ముఖీమ్‌, తత్ర, నివేశ్య, తన్వీమ్‌, క్షణమ్‌, వ్యలమృన్త, 
పురః, నిషణ్ఞాః, భూతార్థశోభా ప్రియమాణనేత్రాః, ప్రసాధనే, సన్నిహితే, అపి, నార్యః 
అన్వయక్రమము :- నార్యః తాం తన్వీం తత్ర ప్రాజ్యుఖీం నివేశ్య పురః నిషణ్ఞాః 
ప్రసాధనే సన్నిహితే అపి భూతార్థశోభాహ్రియమాణనేత్రాః (సత్యః) క్షణం వ్యలమృన్త! 
ప్రతిపదార్థము :- నార్యః - అలంకరింపవచ్చిన స్రీలు, తాం తన్వీమ్‌ - 
సహజసౌందర్యముగల ఆ పార్వతీదేవిని, తత్ర - ఆ అలంకారవేదిక మధ్యన, 
ప్రాబ్ముఖీమ్‌ - తూర్పుముఖముగా, నివేశ్య - కూర్చుండబెట్టి, పురః - ఎదురుగా, 
నిషణ్ఞాః - కూర్చున్నవారై, ప్రసాధనే - అలంకరణ సామగ్రి, సన్నిహితే + అపి - 
సమీపమునందు ఉన్నను, భూతార్థశోభాహియమాణనేత్రాః (సత్యః) - 
స్వభావసిద్ధమైన సౌందర్యమును గాంచి సిగ్గిల్లిన కన్నులు గలవారై, క్షణమ్‌ - 
క్షణకాలము, వ్యలమృన్త - (అలంకరించుటలో) ఆలస్యము చేసిరి. 
తాత్పర్యము :- ముత్తైదువలు సహజసౌందర్యరాశియగు ఆ పార్వతీదేవిని 
అలంకారవేదిక మధ్యన తూర్పుముఖముగా కూర్చుండబెట్టి ఎదురుగా కూర్చున్నవారై, 
అలంకరణ సామగ్రి సమీపమునందున్నను ఆమె సహజ సౌందర్యమునుగాంచి 
సిగ్గిల్లిన కన్నులు గలవారై క్షణకాలము ఆమెను అలంకరించుటలో ఆలస్యము 
చేసిరి. 

'అకృత్రిమస్య హి రూపస్య కిం మణ్జనేని అని భావము. No decoration 

was needed to Parvati, who had such natural beauty. 
విభక్తులు / క్రియలు :- 1 నార్యః - నారీ, నార్యౌ, నార్యః; ఈకారాన్తః ప్రీలింగో నారీశబ్దః, 
ప్ర.బ. 2. తామ్‌ - తామ్‌, తే, తా; దకారాన్తః ప్రీలింగస్తచ్చబ్దః, ద్విఏ. 8. తన్వీమ్‌ - తన్వీమ్‌, 
తన్వ్యాౌ, తన్వీ; ఈకారాన్తః ప్రీలింగః తన్వీశబ్దః, ద్వి.ఏ. 4. తత్ర - అవ్యయము ర. ప్రాబ్బ్ముఖీమ్‌ - 
ప్రాజ్ముఖీమ్‌, ప్రాబ్ముఖ్యౌ, ప్రాజ్ముఖీః ఈకారాన్హః ప్రీలింగః ప్రాజ్ముఖీ శబ్దః, ద్విఏ. 6. నివేశ్య - అవ్యయము 
7. పురః - అవ్యయము 8. నిషణ్ఞాః - నిషణ్ఞా, నిషణ్ణే, నిషణ్లాఖ ఆకారాన్తః ప్రీలింగో నిషణ్ఞాశబ్దః, 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 41 


ప్ర.బ. 9. ప్రసాధనే - ప్రసాధనే, ప్రసాధనయోః, ప్రసాదనేషు; అకారాన్త నపుంసకలింగః ప్రసాధన శబ్దః 
స.ఏ. 10. సన్నిహితే - సన్నిహితే, సన్నిహితయోః, సన్నిహితేషు; అకారాన్త నపుంసకలింగః, సన్నిహితశబ్దః 
స.ఏ. 11. అపి - అవ్యయము 12. భూతార్థ - నేత్రాః - ...నేత్రా, ...నేత్రే, ...నేత్రాక ఆకారాన్తః 
ప్రీలింగో భూతార్ధ... నేత్రాశబ్దః, ప్ర.బ. 18. క్షణమ్‌ - 'కాలాధ్వనోరత్యన్తసంయోగే ఇతి ద్వితీయా! 
14. వ్యలమృన్త - వ్యుపసర్గపూర్వకాత్‌ “లబి అవస్రంసనే ఇతి ధాతోర్లజ్‌! 
సంధులు :- 

1. పురః + నిషణ్ఞాః - పురో నిషణ్ఞాః - ఉత్వాదేశః। 

2. సన్నిహితే + అపి - సన్నిహితే౭_పి - పూర్వరూపసస్థిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. ప్రాజ్ముఖీమ్‌ - ప్రాచి ముఖం యస్యాః సా ప్రాజ్ముఖీ, తాం ప్రాబ్ముఖీమ్‌ - 
బహు ప్రీహిసమాసః। 

2. ప్రసాధనే - ప్రసాధ్యతే అనేన ఇతి ప్రసాధనం, తస్మిన్‌ ప్రసాధనే, కరణే 
ల్యుట్‌ ప్రత్యయః। 

8. భూతార్థశోభాహ్రియామాణనేత్రాః - భూతార్థా చాసౌ శోభా భూతార్థశోభా, 
పహియమాణాని నేత్రాణి యాసాం తాః (పహియమాణనేత్రాః, భూతార్థశోభయా 
హ్ర'యమాణనేత్రాః భూతార్థశోభాహ్రియమాణనేత్రాః - తృ.త। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. తన్వీ - 
ఎ) ఇట మహాకవి శ్రీకాళిదాసు 'మేఘదూతమహాకావ్యముూన చేసిన యక్షిణి 
రూపచిత్రణమును పరిశీలించగలరు. 
శో తన్వీ శ్యామా శిఖరిదశనా పక్వబిమ్బాధరోష్టీ 
మధ్యేక్షామా చకితహరిణీ(ప్రేక్షణా నిమ్ననాఖిః। 
(శశోణీభారాదలసగమనా స్తోకనమ్రా స్తనాభ్యాం 
యా తత్ర స్యాద్యువతివిషయే సృష్టిరాద్యేవ ధాతుః॥ 78 
అత్యద్భుతశ్లోకాలలో ఒకటిగా పండితులచే పేర్కొనబడినదిది. 
“చక్కని అవయవసౌష్టవము, అటు స్థూలమూ ఇటు సూక్ష్మముగాక సమముగా 
అందమగు అవయవముల అమరిక కలిగి అపురూప సౌందర్యముతో దీపించు 
అపరంజి బొమ్మ” - తన్వీ 


21 


42 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


బి) 1. తన్వీ 'కోమలభాషిణీ”; (బ్రహ్మప్రకాశికావ్యాఖ్యా - మేఘదూతము) 
2. “తన్వీ న తు తనుతరా। అనేన నాతి స్టూలా నాతికృశేతి వ్యజతే। అతిదీర్హా 
భృశం హ్రస్వా అతిస్థూలా భృశం కృశా। అతిగౌరీ భృశం కాలీ షడేతా వర్ణితాః 
స్రియః ఇతి సాముద్రోక్తే॥ - విద్యుల్లతావ్యాఖ్యా (మేఘదూతమ్‌) 
3. 'తన్వీ కృశాజ్లీ నతు పీవరీ - సంజీవనీ వ్యాఖ్యా (మేఘదూతమ్‌) 
సి) “మాళవికాగ్నిమిత్రమ్‌” - 2వ అంకమున గల మాళవిక సౌందర్యమును 
చూడండి. 
శ్లో _ దీర్జాక్షం శరదిన్దుకాన్నివదనం బాహూ నతావంసయోః 

సంక్షిప్తం నిబిడోన్నతస్తనమురఃపార్స్వే ప్రమృష్టే ఇవ। 

మధ్యః పాణిమితోల మితం చ జఘనం పాదావరాలాంగులీ 

ఛన్లో నర్తయితుర్యథైవ మనసి శ్లిష్టం తథాస్యా వపుః। 
“ముఖము నిడుద కన్నులు కలది, శరచ్చంద్రుని వెన్నెలవంటి కాంతి ఆహ్లాదకర 
మైనది, బాహువులు భుజములవద్ద అవనతమైయున్నవి. వక్షస్థలము కఠినమైన 
ఎత్తైన స్తనములతో చిక్కనైయున్నది. డొక్కలు మెటుగుపెట్టబడినట్లున్నవి. నడుము 
పిడికిలంత సన్నగా ఉన్నది. జఘనము విపులముగా నున్నది...” 
డి) 'అభిజ్ఞానశాకున్తలము” న - శకున్తల వర్ణనము చూడండి. 
శో సరసిజమనువిద్ధం శైవలేనాపి రమ్యం 

మలినమపి హిమాంశోర్లక్ష్మలక్ష్మీం తనోతి; 

ఇయమధికమనోజ్ఞా వల్మలేనాపి తన్వీ 

కిమివ హి మధురాణాం మణ్దనం నాకృతీనామ్‌॥ (1 -18) 
శో అధరః కిసలయరాగః కోమలవిటపానుకారిణా బాహూ । 

కుసుమమివ లోభనీయం యౌవనమంగేషు సన్నద్ధమ్‌॥ (1-19) 

“ఈ శకున్తల క్రింది మోవి చిగురుటాకులకాంతివంటి ఎజ్జినికాన్సి కలదై చెలగు 
చున్నది. బాహువులన్నచో ఎక్కువ మెత్తని శాఖలననుకరించునవై మనోహరములై 
వర్తిల్లుచున్నవి; యౌవనము అవయవములందు పరిపూర్ణమైయున్నది”. 
క్రియాదర్శము :- వ్యలమృన్త - 'లబి - అవస్రంసనే, అకర్మకమ్‌, 'సేట్‌, ఆత్మనేపదీ, 
భ్వాదయః (1) లజ్‌ - ప్రథమపురుషబహువచనాంతః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 43 


వ్యలమృత - వ్యలమ్చేతామ్‌ - వ్యమల్బన్త 


అవతారిక :- అథ ప్రథమం కాచిత్‌ తస్యాః కేశప్రసాధనమకరోత్‌। ఇత ఆరభ్య 
త్రయోదశభిః ఉమాయాః ప్రసాధనం వర్దతే। 
శ్లో ధూపోష్మణా త్యాజితమార్దభావం 

కేశానమన్నకుసుమం తదీయమ్‌। 

పర్యాక్షిపత్మాచిదుదారబన్గం 

దూర్వావతా పాణ్ణుమధూకదామ్నా॥ 14 
పదవిభాగము :- ధూపోష్మణా, త్యాజితమ్‌, ఆర్టభావమ్‌, కేశాన్నమ్‌, అన్న్వకుసుమమ్‌, 
తదీయమ్‌, పర్యాక్షిపత్‌, కాచిత్‌, ఉదారబన్టమ్‌, దూర్వావతా, పాణ్ణుమధూకదామ్నా! 
అన్వయము :- కాచిత్‌ ధూపోష్మణా ఆర్టభావం త్యాజితమ్‌। అన్తాకుసుమం తదీయం 
కేశాన్తం దూర్వావతా పాణ్ణుమధూకదామ్నా ఉదారబన్థం పర్యాక్షిపత్‌। 
ప్రతిపదార్థము :- కాచిత్‌ - అలంకరించుటకు వచ్చిన స్త్రీలలో ఒకానొకతె, 
ధూపోష్మణా - అగరుధూపపువేడితో, ఆగభావమ్‌ - (కేశములందున్న) తడిని, 
త్యాజితమ్‌ - ఇగిర్చినది, అన్తాకుసుమమ్‌ - లోనపూలుగల, తదీయమ్‌ కేశాన్నమ్‌ 
- ఆమె కేశపాశమును, దూర్వావతా - గరికతోకూడిన, పాణ్ణుమధూకదామ్నా - 
తెల్లఇప్పపూతీగతో, ఉదారబన్గమ్‌ - అందమగు ముడిగా, పర్యాక్షిపత్‌ - మలచినది. 
తాత్పర్యము :- అలంకరించుటకు వచ్చిన స్ర్తీలలో ఒకానొకతె అగరుధూపపు 
వేడితో కేశములందున్న తడిని ఇగిర్చినది. లోనపూలుగల ఆమె కేశపాశమును 
గరికతోకూడిన తెల్లఇప్పపూతీగతో అందమగు ముడిగా మలచినది. 


పాఠాన్తరాలు :- 1. ధూపోష్మణా త్యాజితం - ధూపేన సంత్యాజితం 


విభక్తులు / క్రియలు :- 1. కాచిత్‌ - అవ్యయము, 2. ధూపోష్మణా - ధూపోష్మణా, ధూపోష్మభ్యామ్‌, 
ధూపోష్మభిః; నకారాన్తః పుంలింగో ధూపోష్మన్‌శబ్దః, తృ.ఏ. 3. ఆర్ట్హభావమ్‌ - ఆర్టభావమ్‌, ఆర్టభావౌ, 
ఆర్టభావాన్‌; అకారాన్తః పుంలింగః, ఆగ్టభావశబ్దః, ద్వి.ఏ. 4. త్యాజితమ్‌ - త్యాజితమ్‌, త్యాజితే, 
త్యాజితాని; అకారాన్త నపుంసకలింగః త్యాజిత శబ్దః, ప్ర.ఏ. 5. అన్తాకుసుమమ్‌ - అన్తాకుసుమమ్‌, 
అన్తఃకుసుమౌ, అన్తఃకుసుమాన్‌; అకారాన్తః పుంలింగ అన్తఃకుసుమశబ్దః, ద్విఏ. 6. తదీయమ్‌ - 
తదీయమ్‌, తదీయౌ, తదీయాన్‌; అకారాన్తః పుంలింగః, తదీయశబ్దః, ద్వి ఏ. 7. కేశాన్తమ్‌ - కేశాన్తమ్‌, 
కేశాన్సౌ, కేశాన్లాన్‌; అకారాన్తః పుంలింగః కేశాన్తశబ్దః, ద్వి.ఏ. 8. దూర్వావతా - దూర్వావతా, 


22 


44 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


దూర్వావద్యామ్‌, దూర్వావద్భిః; తకారాన్త నపుంసకలింగో దూర్వావత్‌శబ్బః, తృ.ఏ. 9. 
పాణ్ణుిమధూకదామ్నా - ...దామాా ...దామభ్యామ్‌, ...దామభిః; నకారాన్న నపుంసకలింగః, 
పాణ్లు...దామన్‌శబ్దః, తృ.ఏ. 10. ఉదారబన్టమ్‌ = ఉదారబన్థమ్‌, ఉదారబన్దే, ఉదారబన్గాని; అకారాన్త 
నపుంసకలింగ ఉదారబన్థ శబ్దః, ప్ర.ఏ. 11. పర్యాక్షిపత్‌ - క్రియ, పరి, ఆజ్‌ - ఉపసర్గద్వయపూర్వకాత్‌, 
క్షిప - ఢేరణేి ఇతి ధాతోః లజ్‌! 
సంధులు :- 

1. కాచిత్‌ + ఉదారబన్గమ్‌ - కాచిదుదారబన్గమ్‌ - జశ్వ్వమ్‌! 

ర్లులాం జశో-న్తే (సూ 8-2-39) 

సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. ధూపోష్మణా - ధూపన్య ఊష్మా ధూపోష్మా, తేన ధూపోష్మణా - 

షష్టీతత్పురుషసమాసః। 
2. ఆర్థభావమ్‌ - ఆర్టస్య భావః, ఆర్టభావః, తమ్‌ షత. 
3. అన్తకుసుమమ్‌ - అన్తర్షిక్షివ్తాని కుసుమాని యస్మిన్‌ సః అన్తఃకుసుమః 
తమ్‌। అన్హాకుసుమమ్‌। బహు ట్రీహిసమాసః। 
. తదీయమ్‌ - తస్య ఇదం తదీయం, తత్‌, తదీయమ్‌ - తద్ధితవృత్తిః। 
. కేశాన్నమ్‌ - కేశానామ్‌ అన్న కేశాన్తు తమ్‌ కేశాన్నమ్‌ - షత. 
. దూర్వావతా - దూర్వాః సన్తి అస్మిన్‌ దూర్వావత్‌! తేన దూర్వావతా। తద్ధిత॥ 
పాణ్ణుమధూకదామ్నా - పాణ్ణుమధూకస్య దామ పాణ్ణుమధూకదామ, తేన 
పాణ్ణుమధూకదామ్నా! షత. 

8. ఉదారబన్థమ్‌ - ఉదారః బన్ధః యస్య, తమ్‌। బహుప్రీహిసమాసః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. దూర్వా :- ఎ) (ప్రీ. దుర్వతే దుర్వ్యతే వా, దుర్వ్‌ హింసాయామ్‌+ అచ్‌ 
ఘుళ్ల వా! 'ఉపధాయాజ్బు' ఇతి దీర్హః। ఘాసవిశేషు, శతపర్వికా। 
బి శ్లో హరితాలీ భవేద్‌ దూర్వా... (191), అని హలాయుధకోశము 2 
నామములను పేర్శొన్నది. 
సి) 1. దూర్వా దుఃస్వప్పనాశనీ... 

2. దూర్వా అమృతసమూతాః 


“ఎ రా ల యు 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 45 


3. ఏవానో దూర్వే ప్రతను... - అని మహానారాయణోపనిషత్‌ (4) 
డి) శ్లో; కుశాకారేవ దూర్వేయం సంస్తీరేవ చ భూరియామ్‌। 
యూపప్రకారా బహవో వృక్షాశ్చేమే విశామ్బతే॥ 

- ఇతి శ్రీమహాభారతే -3-110-17 
క్రియాదర్శము ;- పర్యాక్షిపత్‌ క్షిప - (మ్రేరణే సకర్శకమ్‌, తుదాయః (6); అనిట్‌, 
(ఉభయ) పరస్పెపదీ, లజ్‌ - ప్రథమపురు షైకవచనాంతః 

పర్యాఅక్షిపత్‌ - పర్యాక్షిపతామ్‌ - పర్యాక్షిపన్‌ 


అవతారిక :- అథ తస్యాః శరీరే అబ్బరాగార్పణం పత్రరచనాం చ చక్రుః 
శ్లో విన్యస్తశుక్లగురు చక్రురబ్దం 

గోరోచనాప త్రవిభక్తమస్యాః। 

సా చక్రవాకాజ్మిత సైకతాయాః 

త్రిస్రోతసః కాన్తిమతీత్య తస్థా॥ 15 
పదవిభాగము :- విన్యస్తశుక్షగురు, చక్రుః, అజ్ఞమ్‌, గోరోచనాపత్రవిభక్తమ్‌, అస్యాః 
సా, చక్రవాకాజ్మితసైకతాయాః, త్రిస్రోతసః, కాన్తిమ్‌, అతీత్య, తస్టా। 
అన్వయక్రమము :- (తాః) అస్యాః అజ్ఞం విన్యస్తశుక్షగురు గోరో... విభక్తం (చ) 
చక్రుః సా చక్ర... సైకతాయాః త్రిస్రోతసః కాన్సిమ్‌ అతీత్య తస్టా। 
ప్రతిపదార్థము :- (తా) - ఆ ముత్తైదువలు, అస్యాః - ఈ పార్వతీదేవియొక్క 
అజ్ఞమ్‌ - శరీరమును, విన్యస్తశుక్షగురు - తెల్లని అగరుపదార్థమలదినదియెనదిగా, 
గోరోచనాపత్రవిభక్తమ్‌ - మకరికాపత్రరేఖలు కలదానినిగా, చక్రుః - చేసిరి, (కి్చ) 
- (ఇంకా), సా - ఆ పార్వతీదేవి, చక్రవాకాజ్మిత సైకతాయాః - చక్రవాకపక్షులతో 
చిహ్నితమైన ఇసుకతిన్నెలుగల, త్రిస్రోతసః - గంగానదియొక్క కాన్తిమ్‌ - 
సౌందర్యమును, అతీత్య - మించి, తస్టా - ఉన్నది. 
తాత్పర్యము :- ఆ ముత్తైదువలు ఆ పార్వతీదేవియొక్క శరీరమును తెల్లని 
అగరుపదార్థము అలది మకరికాపత్రరేఖలు కలదానినిగా చేసిరి. ఇంకా ఆ 
పార్వతీదేవి చక్రవాకపక్షులతో చిహ్నితమైన ఇసుక తిన్నెలుగల గంగానదియొక్క 
సౌందర్యమును మించి ఉన్నది. 


28 


46 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


పాఠాన్తరాలు :- 1. విన్యస్త ... - ఆసక్త... ప్రసక్త...; 2. చక్రురజ్ఞం - చక్రురస్యాః 
3. గోరోచనాపత్రవిభక్తమస్యాః - సరోచనా... విభక్తమజ్లమ్‌ 


విభక్తులు / క్రియలు :- 1. అస్యాః - అస్యాః, అనయోః ఆసామ్‌; మకారాన్తః ప్రీలింగ 
ఇదమ్‌శబ్దః, ష.ఏ. 2. ఆబ్బమ్‌ - అజ్ల్ఞమ్‌, అజ్జే, అజ్ఞాని, అకారాన్త నపుంసకలింగ అజ్ఞశబ్దః, ద్వి.ఏ. 
3. విన్యస్తశుక్లగురు - ...గురు, ...గురుణీ, ...గురూణి; ఉకారాన్త నపుంసకలింగో విన్యస్తశుక్షగురుశబ్దః 
ద్విఏ. 4. గోరోచనాపత్రవిభక్తమ్‌ -...విభక్తమ్‌, ... విభక్తే, ... విభక్తానిి అకారాన్త నపుంసకలింగో 
గోరోచనాపత్రవిభక్తశబ్దః, ద్విఏ. 5. చక్రుః - క్రియ 6. సా - సా, తే, తాః; దకారాన్తః ్రీలింగస్తచ్చబ్దః 
ప్ర.ఏ. 7. చక్రవాకాజ్మితసైకతాయాః - ...సైకతాయాః, ... సైకతయోః, ... సైకతానామ్‌; ఆకారాన్తః 
ప్రీలింగో ... సైకతాశబ్దః, షఏ. 8. త్రిస్రోతసః - త్రిస్రోతసః, త్రిస్రోతసోః, త్రిస్రోతసామ్‌; సకారాన్తః 
ప్రీలింగః, త్రిస్రోతశ్ళబ్దః, షఏ. 9. కాన్తిమ్‌ - కాన్తిమ్‌, కాన్తీ, కాన్తీ; ఇకారాన్తః ప్రీలింగః, కాన్తిశబ్దః, 
ద్విఏ. 10. అతీత్య - అవ్యయము 11. తస్థౌ - క్రియ. 


సంధులు :- 
1. చక్రుః + అబ్బమ్‌ - చక్రురబ్దమ్‌ - విసర్లసన్ధిః। 
సమాసాలు :- 
1. విన్యస్తశుక్లగురు - విన్యస్తం శుక్షగురు యస్మిన్‌ తద్‌ విన్యస్తశుక్షగురు, తత్‌। 
బహువ్రీిహిసమాసః। 


2. గోరోచనాపత్రవిభక్తమ్‌ - గోరోచనాయాః పత్రాణి గోరోచనాపత్రాణి తైః 
విభక్తమ్‌ - గోరోచనాపత్రవిభక్తమ్‌ - తృ.త. 

3. చ(క్రవాకాజ్మిత సైకతాయాః - చక్రవాకైః అజ్మితం చక్రవాకాజ్మితం 
చ(క్రవాకాజ్మితం సైకతం యస్యాః సా చక్రవాకాజ్మితసైకతా, తస్యాః 
చక్రవాకాజ్మిత సైకతాయాః। బహు ప్రీహిసమాసః। 

4. త్రిప్రోతసః - త్రీణి ప్రోతాంసి యస్యాః సా త్రిస్రోతాః తస్యాః త్రిసప్రోతసః। 
బ.స। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 

1. గోరోచనా - గ bright yellow pigment prepared from the urine or 
bile of a cow or found in the head of a cow. - Apte 

2. రోచనా - ౩) A bright yellow pigment 

బి) రుచ్‌ - ల్యు రోచయతి వా ల్యు ఉణాదిసూత్రమ్‌ - 2-74 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 47 


సి) శ్లో; అధిరజని వధూఖిః పీతమైరేయరిక్తం 
కనకచషకమేతద్రోచనా లోహితేన। 
ఉదయదహిమరో చిర్క్యోతిషాక్రానమన్త- 
ర్మధున ఇవ తథైవాపూర్ణమద్యాపి భాతి 
శ్లో ఇస్టీవరశ్యామతనుర్చృపో౭_ సౌ 
త్వం రోచనా గౌరశరీరయప్టిః 
అన్యోన్యశోభాపరివృద్ధయే వాం 
యోగస్తటితోయదయోరివాస్తు। - ర.వం. 6-65 
“నల్లకలువవలె నీలమైన శరీరముగలవాడీ రాజు. గోరోచనమువలె వచ్చనైన 
దండమువంటి శరీరముకలదానవు నీవు. మేఘము - మెజుపుతీగల కలయికవలె 
మీ ఇరువురి సంయోగము ఒండొరుల కాన్తిని (సౌందర్యమును) అభివృద్ధి 
నొందించుటకగుగాక. 
3. A bright yellow pigment from the urine of a cow, or vomited in 
the shape of sciblae by the animal; according to some, found in 
the head of a cow; itis employed in painting and dying, and is of 
especial virtue in marking the foreheads of the Hindus with the 


Tilaka or sectarial mark; itis also used in medicine as a sedative, 
tonic, and antheliminitic remedy, etc., గో a cow రుచి 10 shine, 


affix ల్యుట్‌. 
గోభ్యో జాతా రోచనా హరి[ద్రా। - ఇతి శబ్దసాగరే (248) 

క్రియాదర్శము :- తస్థా - ష్టా (స్టా) గతినివృత్తా (నిలుచుట) అకర్మకమ్‌, అనిట్‌, 
పరస్పెపదీ, భ్వాదయః(1); లిట్‌ - ప్ర. ఏకవచనాంతః. 

తస్తా - తస్తతుః- తస్సుః 

థి థి థి 

శ్లో; ఆతి విజ్ఞాపితో రాజ్ఞా ధ్యానస్తిమితలోచనః। 

క్షణమాత్రమృపిస్తస్టా సుప్తమీన ఇవ హ్రదః॥। - ర.వం. 1 -78 


- శిశుపాలవధే 11 -51 


అవతారిక :- భూపితైరలకైరుపలక్షిత్రా తస్యాః ముఖశ్రీః సాదృశ్యకథాయాః ప్రసక్తిమపి 
చిచ్చేద - 


24 


48 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


శ్లో॥ లగ్నద్విరేఫం పరిభూయ పద్మం 

సమేఘలేఖం శశినశ్చ బిమృమ్‌! 

తదాననశ్రీరలకైః ప్రసిద్దెః 

చిచ్చేద సాదృశ్యకథాప్రసబ్గమ్‌।। 16 
పదవిభాగము :- లగ్నద్విరేఫమ్‌, పరిభూయ, పద్మమ్‌, సమేఘలేఖమ్‌, శశినః, 
చ, బిమ్బమ్‌, తదాననశ్రీః, అలకైః, ప్రసిద్దెః, చిచ్చేద, సాద్భశ్యకథా ప్రసజ్ఞమ్‌। 
అన్వయము :- ప్రసిద్దెః అలకైః తదాననశ్రీః లగ్నద్విరేఫం పద్మమ్‌, సమేఘలేఖం, 
శశినః బిమృం చ పరిభూయ సాదృశ్యకథాప్రసబ్దం చిచ్చేద। 
ప్రతిపదార్థము ఫా ప్రసిద్దెః - చక్కగా అలంకరించబడిన, అలకైః - నెతిముంగురు 
లతో నున్న తదాననశ్రీః - ఆ పార్వతీదేవిముఖసౌందర్యము, లగ్నద్విరేఫమ్‌ - 
తుమ్మెదలు ముసిరిన, పద్మమ్‌ చ - పద్నాన్నీీ సమేఘలేఖమ్‌ - మబ్బుతునకలతో 
కూడిన, శశినః - చంద్రునియొక్క బిమృమ్‌ చ - బింబాన్నీ పరిభూయ - 
తిరస్కరించి, సాదృశ్యకథాప్రసజ్జమ్‌ - తనతో పోలిక చెప్పేవిషయాన్ని చిచ్చేద - 
ఖండించింది. 
తాత్పర్యము :- చక్కగా అలంకరించబడిన నెజిముంగురులతోనున్న ఆ పార్వతీదేవి 
ముఖ సౌందర్యము - తుమ్మెదలు ముసిరిన పద్మాన్న్నీ మబ్బుతునకలతో కూడిన 
చంద్రునియొక్క బింబాన్నీ తిరస్మరించి తనతో పోలిక చెప్పే విషయాన్ని ఖండించింది. 
అంటే - తన ముఖశోభకు సాదృశ్యం చెప్పే విషయంలో పదానికి చంద్రబింబానికి 
చరమగీతం పాడిందని భావం. 
పాఠాన్తరాలు :- 1. లగ్న... - లీన 


విభక్తులు / క్రియలు :- 1. ప్రసిద్దెః - ప్రసిద్ధేన, ప్రసిద్దాభ్యామ్‌, ప్రసిద్ధె; అకారాన్తః పుంలింగః 
ప్రసిద్ధ శబ్దః, తృ. బ. 2. అలకైః - అలకేన, అలకాభ్యామ్‌, అలకైః; అకారాన్తః పుంలింగ అలకశబ్దః, 
తృ.బ. 3. తదాననశ్రీః - ...శ్రీః, ...శ్రియౌ, ...శ్రియక ఈకారాన్తః స్రీలింః తదాననశ్రీశబ్దః, ప్ర. ఏ. 
4. లగ్నద్విరేఫమ్‌ - ...ద్విరేఫమ్‌, ...ద్విరేఫే, ...ద్విరేఫాని; అకారాన్త నపుంసకలింగో లగ్నద్విరేఫశబ్దః 
ద్విఏ 5. పద్మమ్‌ - పద్మమ్‌, పద్మే పద్మాని; అకారాన్త నపుంసకలింగః పద్యశబ్దః, ద్వి.ఏ. 6. చ - 
అవ్యయము 7. సమేఘలేఖమ్‌ - సమేఘలేఖమ్‌, సమేఘలేఖే, సమేఘలేఖాని; అకారాన్త నపుంసకలింగో 
సమేఘలేఖశబ్దః। ద్విఏ. 8. శశినః - శశినః, శళినోః, శళినామ్‌; నకారాన్తః పుంలింగః శశిన్‌శబ్దః, 
షవఏ. 9. బిమృమ్‌ - బిమృమ్‌, బిమ్చే, బింబాని అకారాన్త నపుంసకలింగో బింబశబ్దః, ద్విఏ. 10. 
పరిభూయ - అవ్యయము 11. సాదృశ్యకథాప్రసజ్ఞమ్‌ - ...ప్రసబ్ఞమ్‌, ..ప్రసబ్లే, ...ప్రసజ్లాని; 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 49 


అకారాన్తః పుంలింగః సాదృశ్యకథాప్రసబ్దశబ్దః, ద్వి.ఏ. 12. చిచ్చేద - క్రియ 'ఛిదిర్‌ - ద్వైధీకరణే' 
ఇతి ధాతో ర్రిట్‌. 
సంధులు :- 
1. శశినః + చ - శశినశ్చ - శ్చుత్వసన్థిః। 
2. తదాననశ్రీః + అలకైః - తదాననశ్రీరలకైః - విసర్గసన్థిః 
సమాసాలు :- 

1. తదాననశ్రీః - తస్యా ఆననం తదాననం, తస్య శ్రీః తదాననశ్రీః షత. 

2. లగ్నద్విరేఫమ్‌ - లగ్నా ద్విరేఫా యస్మిన్‌ తద్‌ లగ్నద్విరేఫమ్‌, తత్‌। 
బహువ్రీిహిసమాసః। 

8. సమేఘలేఖమ్‌ - మేఘానాం లేఖా మేఘలేఖా, తయా సహితమ్‌, తత్‌। 
సహపూర్వపదబహు ప్రీహిః। 

4. సాదృశ్యకథాప్రసంగమ్‌ - సదృశ్యస్య భావః, సాదృశ్యం, తస్య కథా 
సాదృశ్యకథా తస్యాః ప్రసబ్దః సాదృశ్యప్రసబ్దః, తమ్‌ సాదృశ్యకథాప్రసంగమ్‌। 
షత। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. అలకః :- (పుం / క్షీ 
ఎ) అలతి భూషయతి ముఖమ్‌। అల్‌ + క్వున్‌ కుటిలకున్తలః। చూర్ణకున్తలః। 
బి) కర్పూరాదేః క్షోదశ్చూర్ణం తత్సహితాః కున్తలాశ్చూర్జకున్తలాః తద్ధి తత్ర న్యస్యతే। 
అలతి భూషయతి ముఖమిత్యలకమ్‌। 
సి) శ్లో “అలకం కుటిలాః కేశా భ్రమరకముక్తం లలాటస్థమ్‌” 
- అని హలాయుధకోశము 
డి) శో కర్ణేషు యోగ్యం నవకర్ణికారం 
చలేషు నీలేష్వలకేప్వశోకమ్‌! 
పుష్పం చ ఫుల్లం నవమల్లికాయాః 
ప్రయాన్సి కాన్తిం ప్రమదాజనానామ్‌ 
- ఇతి బుతుసంహారః - 6-5 
ఈ శ్లోక విపుల వివరణకు నా 'మృణాళినీవ్యాఖ్య చూడగలరు. 


25 


50 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


ఇ) శ్లో! హస్తే లీలాకమలమలకే బాలకున్గానువిద్ధం 
నీతా లోధ్రప్రసవరజసా పాణ్డుతామాననే శ్రీః 
చూడాపాశే నవకురవకం చారు కర్ణే శిరీషం 
సీమన్తే చ త్వదుపగమజం యత్ర నీపం వధూనామ్‌। 

- ఇతి మేఘదూతే (65) 
దీని విపులవ్యాఖ్యకు నా 'మృణాళినీ వ్యాఖ్యను చూడగలరు. 
ఎఫ్‌) శ్లో॥ క్రియాప్రబంధాదయమధ్వరాణామ్‌ 

అజస్రమాహూతసహస్రనేత్రః। 
శచ్యాళ్చిరం పాణ్డుకపోలలంబాన్‌ 
మందారశూన్యానలకాంశ్చకార।। - రవం. 6-23 
అలంకారాలు :- అత్ర పూర్వార్థవాక్యార్థస్య సాదృశ్యకథాచ్చేదం ప్రతి హేతుత్వేనో 
పన్యాసాత్మావ్యలింగమలంకారః 
తల్లక్షణమ్‌ యథా - 
“హేతోర్వాక్యపదార్థత్వే కావ్యలిజ్ఞముదాహృతమ్‌” ఇతి 
క్రియాదర్శము వా చిచ్చేద - ఛిదిర్‌ (ఛిద్‌) ధ్వైధీకరణే (చీల్చుట) సకర్శకమ్‌, 
అనిట్‌, (ఉభయ) పరస్పెపదీ, రుధాదయః(7); లిట్‌ ప్రథమపురు షైకవచనాంతః। 
చిచ్చేద - చిచ్చేదతుః - చిచ్చిదుః 


అవతారిక :- మంగలార్థం కర్ణే అర్పితః యవాంకురః కపోలే పరభాగలాభాత్‌ 
నేత్రాణి ఆచకర్ష 
శ్లో॥ కర్ణార్చితో లోధ్రకషాయరూక్షే 

గోరోచనాక్షేపనితాన్తగౌరే। 

తస్యాః కపోలే పరభాగలాభాద్‌ 

బబన్ధ చక్తూంషి యవప్రరోహః॥ 17 
పదవిభాగము :- కర్టార్పితః, లోధ్రకషాయరూక్షే గోరోచనాక్షేపనితాన్తగారే, 
తస్యాః, కపోలే, పరభాగలాభాత్‌, బబన్థ, చక్షూంషి, యవప్రరోహః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 51 


అన్వయ క్రమము :- తస్యాః కర్ణార్పితః యవప్రరోహః లోధ్రకషాయరూక్షే గోరోచ... 
గౌరే కపోలే పరభాగలాభాత్‌ చక్షూంషి బబన్ధ। 
ప్రతిపదార్థము :- తస్యాః - ఆ పార్వతీదేవియొక్క కర్ణార్పితః - చెవిలో 
కర్ణావతంసముగా ఉంచబడిన, యవ(ప్రరోహః - యవాంకురము (వరిచిగురు 
లేదా బార్లీ చిగురు), లోధ్రకషాయరూక్ష - లొద్దుగపుప్బొడి పూతతో పూయబడి 
విశదమైన, గోరోచనాక్షేపనితాన్తగౌరే - గోరోచనపు పూతతో మిక్కిలి ఎల్జినైన, 
కపోలే - చెక్కిళ్ణయందు, పరభాగలాభాత్‌ - వర్గోత్మర్షమును పొందుటవలన, 
చక్షూంషి - (చూపరులయొక్క కన్నులను, బబన్గ - ఆర్పకుండునట్లు చేసెను. 
తాత్పర్యము :- ఆ పార్వతీదేవియొక్క చెవిలో కర్ణావతంసముగా నుంచబడిన 
వరిచిగురు లేదా బార్లీచిగురు - లొద్దుగ పుప్పొడి పూతతో పూయబడి విశదమైన, 
గోరోచనపు పూతతో మిగులనెజ్జనైన చెకిక్ళయందు వర్గోత్మర్షమును పొందుటవలన 
(చూపరులయొక్క కన్నులను ఆర్పకుండునట్లు చేసెను. 
పాఠాన్తరాలు :- 

1. లోధ్ర... - రోధ్ర...; 2. ...క్షేప - భేద... 
విభక్తులు / క్రియలు :- 1. తస్యాః - తస్యాః, తయోః, తాసామ్‌; దకారాన్తః ప్రీలింగస్తచ్చబ్దః, 
షఏ. 2. కర్ణార్పితః - కర్ణార్పితః, కర్ణార్చితౌ, కర్ణార్చితాః; అకారాన్తః పుంలింగః కర్ణార్చితశబ్దః, 
ప్ర.ఏ. ౩. యవప్రరోహః - యవప్రరోహః, యవప్రరోహా, యవప్రరోహాః అకారాన్న పుంలింగో 
యవప్రరోహశటబ్దః, (ప్ర.ఏ. 4. లోధ్రకషాయరూక్షే - ...రూక్ష్మే ...రూక్షయోః, రూక్షేషు; అకారాన్తః 
పుంలింగో... రూక్షశబ్దః, స.ఏ. 5. గోరోచనాక్షేపనితాన్తగౌరే - ...గౌరే, ...గౌరయోః, గౌరేషు; అకారాన్తః 
పుంలింగో... గౌరశబ్దః, స.ఏ. 6. కపోలే - కపోలే, కపోలయోః, కపోలేషు; అకారాన్తః పుంలింగః 
కపోలశబ్దః, స.ఏ.7. పరభాగలాభాత్‌ - ...లాభాత్‌, ...లాభాభ్యామ్‌, ...లాభేభ్యక అకారాన్తః పుంలింగః 
...లాభశటబ్దిః, పం.ఏ. 8. చక్షూంషి - చక్షుః, చక్షుషీ చక్తూంషి; సకారాన్త నపుంసకలింగో చక్షుస్‌ 
శబ్దః, ద్విబ. 9. బబన్ధ - క్రియ - బన్‌ - బన్గనే' ఇతి ధాతోర్లిట్‌ - (ప్ర. ఏకవచనాంతః। 
సంధులు :- 

1. కర్ణ + అర్చితః - కర్టార్పితః - సవర్ణదీర్ణసన్థిః। 

2. కర్ణార్పితః + లోధ్ర... - కర్టార్పితో లోధ్ర... - ఉత్వాదేశః। 
సమాసాలు :- 

1. కర్ణార్చితః - కర్ణే అర్పితః కర్ణార్పితః స.త। 

2. యవప్రరోహః - యవస్య ప్రరోహః, యవప్రరోహః। ష.త। 


© 


26 


52 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


3. లోధ్రకషాయరూక్షే - లోధ్రస్య కషాయః లోధ్రకషాయః, లోధ్రకషాయేణ 
రూక్ష్య లోధ్రకషాయరూక్ష్య, తస్మిన్‌! తృ.త। 

4. గోరోచనాక్షేపనితాన్తగౌరే - గోరోచనాయాః క్షేపః గోరోచనాక్షేపః, నితాన్నం 
గౌరః నితాన్తగౌరః, గోరోచనాక్షేపేణ నితాన్తగౌరః గోరోచనాక్షేపనితాన్త 
గాౌరః, తస్మిన్‌! తృ.త। 

5. పరభాగలాభాత్‌ - పరః భాగః యస్య సః పరభాగః ఉత్మర్హ్య, తస్య 
లాభః, పరభాగలాభః తస్మాత్‌ పరభాగలాభాత్‌। ష.త। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. గౌరః :- (పుం.) - ఎ) గవతే అవ్యక్తం శబ్దయతీతి। గుజ్‌శబ్దే + 'బుజ్రేన్టేతి 
రన్‌ ప్రత్యయేన నిపాతనాత్‌ సిద్ధః। శ్వేతవర్ణః। 
బి) శ్లో; “గౌరః శ్వేతః సితః శుభ్రో వలక్షో ధవళో౭_ ర్జునవ” (731) 
- అని హలాయుధకోశము “7 నామములను సూచించినది. 
ప్రి శ్లో కైలాసగౌరం వృషమారురుక్షోః 
పాదార్పణాను(గహపూతపృష్టమ్‌। 
అవేహి మాం కిజ్మరమష్ట్రమూర్తేః। 
కుమ్ఫోదరం నామ నికుమృతుల్యమ్‌॥ 
- రవం. 2-85 
శ్లో తరుణాదిత్యవర్ణిశ్చ శశిగౌరైశ్చ వానరైః 
పద్మకేసరవర్ణెశ్చ శ్వేతైర్లేమకృతాలయిః I 
- శ్రీమద్రామాయణే 83-89-183 
“చంద్రునివలె తెల్లగానున్నవారు...” 
డి) “గౌరః శ్వేతేం_రుణే పీలే” ఇతి విశ్వః 
క్రియాదర్శము వా బబన్ద - బన (బన్‌) బన్దనే (బంధించుట) సకర్శకమ్‌, అనిట్‌, 
పరస్పైపదీ, క్యాదిప్రకరణమ్‌ (9); లిట్‌ - ప్ర.ఏ. 
బబన్ధ - బబన్టతుః - బబన్గుః 
శో తస్మిన్నభిద్యోతితబంధుపద్నే 
ప్రతాపసంశోషితశత్రుపంకే। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 53 


బబన సా నోత్తమసౌకుమార్యా 


కుముద్వతీ భానుమతీవ భావమ్‌॥ - ర.వం. 6-36 


అవతారిక :- మధూచ్చిష్టేన విమృష్టరాగః తస్యాః అధరోష్టః స్ఫురితైః కామపి 
శోభామపుపష్వత్‌। 
శ్లో రేఖావిభక్తస్సు విభక్తగాత్రాః 

కిజ్బిన్మధూచ్చిష్టవిమృష్టరాగః। 

కామప్యభిఖ్యాం స్ఫురితైరపుష్య- 

దాసన్నలావణ్యఫలో౭_ ధరోష్టః॥। 18 
పదవిభాగము :- రేఖావిభక్త, సువిభక్తగాత్రాః, కిజ్బోత్‌ + మధూచ్చిష్టవిమృష్టరాగః 
కామపి, అభిఖ్యామ్‌, స్ఫురితైః, అపుష్యత్‌, ఆసన్నలావణ్యఫలః, అధరోష్టః। 
అన్వయక్రమము :- సువిభక్తగాత్రాః రేఖావిభక్తః కిళ్సొన్మధూచ్చిష్టవి మృష్టరాగః 
ఆసన్నలావణ్యఫలః అధరోష్టః స్ఫురితైః కామపి అభిఖ్యామ్‌ అపుష్యత్‌॥ 
ప్రతిపదార్థము :- సువిభక్తగాత్రాః - సమవిభక్తగతియైన (చక్కని అవయవ 
సౌందర్యము కలిగిన ) పార్వతీదేవియొక్క రేఖావిభక్తః - మధ్యన కన్పించురేఖతో 
పై, క్రింది పెదవులు విభజించబడినదియు, కిజ్చిన్మధూచ్చిష్టవిమృష్టరాగః - కొంచెపు 
మైనపు పూతతో నిర్మలముగా చేయబడిన ఎల్జిదనము కలదియు, ఆసన్నలావణ్యఫలః 
- లావణ్యఫలమునందుకొనుటకు తగిన సమయము సమీపించినదియు అగు, 
అధరోష్టః - బింబాధరము (క్రిందిపెదవి), స్ఫురితైః - అదురులతో, కామపి - 
అనిర్వచనీయమైన, అభిఖ్యామ్‌ - శోభను, అపుష్యత్‌ - పుష్టినొందించెను. 
తాత్పర్యము :- చక్కని అవయవ సౌందర్యము కలిగిన పార్వతీదేవియొక్క 
రేఖావిభక్తమైనదియు, కొంచెపు మైనపు పూతతో నిర్మలముగా చేయబడిన ఎజ్జదనము 
కలదియు, భర్తయొక్క చుంబనాది సౌభాగ్యమునందుకొనుటకు సరియైన సమయము 
ఆసన్నమైనదియు అగు బింబాధరము అదురులతో అనిర్వచనీయమైన శోభను 
పుష్టినొందించెను. 
పాఠాన్తరాలు :- 1. రేఖా... - లేఖా...; 2. సువిభక్త... - ప్రవిభక్త...; 8. 
...విమృష్ట... -...విసృష్ట...; 


27 


54 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


విభక్తులు / క్రియలు :- 1. సువిభక్తగాత్రాః - ...గాత్రాః, ...గాత్ర్యోః, ...గాత్రీణామ్‌ ఈకారాన్తః 
ప్రీలింగః సువిభక్తగా త్రీశబ్దః। ష.ఏ. 2. రేఖావిభక్తః - రేఖావిభక్తః, రేఖావిభకౌ, రేఖావిభక్తాః; అకారాన్తః 
పుంలింగః రేఖావిభక్తశబ్దః। ప్ర.ఏ. ౩. కిజ్సొత్‌...రాగః - ..రాగః, ...రాగౌః, ...రాగాక అకారాన్తః 
పుంలింగః రాగశబ్దః। ప్రఏ. 4 ఆసన్నలావణ్యఫలః - ...ఫలః, ...ఫలౌ, ...ఫలాః అకారాన్తః 
పుంలింగః ఫలశబ్దః। (ప్ర. ఏ. 5. అధరోష్టః వ అధరోష్టః, అధరోష్టా, అధరోష్టాః అకారాన్న పుంలింగః 
అధరోష్టశబ్దః। ప్ర.ఏ. 6. స్ఫురితైః - స్ఫురితేన, స్ఫురితాభ్యామ్‌, స్ఫురితైః; అకారాన్త నపుంసకలింగః 
స్ఫురితశబ్దః॥ తృ.బ. 7. కామపి - అవ్యయము 8. అభిఖ్యామ్‌ - అభిఖ్యామ్‌, అభిఖ్యే, అభిఖ్యా 
ఆకారాన్తః స్రీలింగ అభిఖ్యాశబ్దః ద్విఏ. 9. అపుష్యత్‌ - క్రియ - లజ్‌ - ప్ర.ఏకవచనాంతః। (పుష్‌ 
-'పుష్టా) 
సంధులు :- 
1. కామపి + అభిఖ్యామ్‌ - కామప్యభిఖ్యామ్‌ - యణాదేశసన్థిః 

ఇకో యణచి (సూ 6-1-74) ఇఉబు? వర్ణములకు అసవర్ణమైన 

అచ్చుపరముగా నున్నప్పుడు క్రమముగా య్‌ ద్‌ ర్‌ ల్‌ (యణ్‌) అనునవి 

ఆదేశమగును. 


2. స్ఫురితైః + అపుష్యత్‌ - స్ఫురితైరపుష్యత్‌ - వి 


సర్గసన్థిః 
8. పుష్యత్‌ + ఆసన్న - పుష్యతాసన్న - జశ్త్వసన్థిః। 
4. ఆసన్నలావణ్యఫలః + అధరోష్టః - ఆసన్నలావణ్యఫలో9_ధరోష్ట్థః। 
ఉత్వాదేశము, పూర్వరూపసన్ధిః 
5. అధర + ఓష్టః - అధరోష్టు - పరరూపసనిః। 
సమాసాలు :- 
1. సువిభక్తగాత్రాః - శోభనం విభక్తం సువిభక్తం, తద్‌ గాత్రం యస్యాః సా 
సువిభక్తగాత్రీ, తస్యాః సువిభక్తగాత్రాః॥ బహుప్రీహిసమాసః। 
2. రేఖావిభక్తః - రేఖయా విభక్తః రేఖావిభక్తః। తృ.త। 
3. కిజ్చిన్మధూచ్చిష్టవిమృష్టరాగః - మధూచ్చిష్టేన విమృష్టః మధూచ్చిష్ట - 
విమృష్ట, కిజ్బిత్‌ మధూచ్చిష్టవిమృష్టః రాగః యస్య సః। బహువ్రీహిసమాసః 
4. ఆసన్నలావణ్యఫలః - లావణ్యస్య ఫలం లావణ్యఫ లమ్‌, ఆసన్నం 
లావణ్యఫలం యస్య సః ఆసన్నలావణ్యఫలః - బహువ్రీహిసమాసః। 
ర్‌. అధరోష్టః - అధరః చాసౌ ఓష్టు - అధరోష్టః - కర్మధారయః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 55 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. అభిఖ్యా - (ప్రీ) - ఎ) అభి + ఖ్యా + అజ్‌! కీర్తి, శోభా. 
బి “రూఢా శోభా విభూషా స్యాదభిఖ్యా సుషమా సమాః” (565) 
- అని హలాయుధకోశము “రి తుల్యమైన నామములను పేర్మొన్నది. 
సి కామపి + అభిఖ్యామ్‌ 
- రఘువంశము 1-46లో ఇటువంటి ప్రయోగాన్నే చూడగలరు. 
శ్లో; కాప్యభిఖ్యా తయోరాసీ ద్వజతో శ్ళుద్ధవేషయోః। 
హిమనిర్ముక్తయోర్యోగే చిత్రాచంద్రమసోరివ॥ 
“.. ఆ రాజదంపతులకు చలికాలమతిక్రమించిన పిమ్మట చిత్రానక్షత్రచంద్రులకువలె 
ననిర్వాచ్యమగు శోభ ఆయెను. 
డి) కుమారసమృవమహాకావ్యము - 1వసర్గమున 48వ శ్లోకమును చూడగలరు. 
ఇ) 'అభిఖ్యా - కీర్తి - మాహాత్యనామశోభాస్వపి ప్రియామ్‌” - అని నానార్థమంజరి. 
క్రియాదర్భము :- అపుష్యత్‌ - పుష (పుష్‌) పుష్టా (1. బలియుట 2. కాపాడుట) 
1. అకర్మకమ్‌ 2. సకర్మకమ్‌, అనిట్‌, పరస పదీ, దివాదిప్రకరణమ్‌ (4); లజ్‌ - 
ప్రథమపురు షైకవచనాంతః। 
అపుష్వత్‌ - అపుష్యతామ్‌ - అపుష్యన్‌- 


అవతారిక :- చరణౌ రజ్ఞాయిత్వా సఖ్యా పరిహాసపూర్వం కృతాశీః సా లజ్ఞా 
తూక్షీం సభీం మాల్యేన తాడయామాస - 
శ్లో “పత్సుళ్ళిరశ్చ[నకలామనేన 

స్ప ్రశే'తి సఖ్యా పరిహాసపూర్వమ్‌। 

సా రజ్ఞాయిత్వా చరణౌ కృతాశీ- 

ర్మాల్యేన తాం నిర్వచనం జఘాన॥। 19 
పదవిభాగము :- పత్యుః, శిరశ్చనకలామ్‌, అనేన, స్పృశా, ఇతి, సఖ్యా, 
పరిహాసపూర్వమ్‌, సా, రజ్ఞాయిత్వా, చరణా, కృతాశీః, మాల్యేన, తామ్‌, నిర్వచనమ్‌, 
జఘాన। 


28 


56 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


అన్వయక్రమము :- సఖ్యా చరణా రజ్టుయిత్వా అనేన పత్యుః శిరశ్చ(న్షకలామ్‌ 
స్పృశా ఇతి పరిహాసపూర్వం కృతాశీః సాతాం మాల్యేన నిర్వచనం జఘాన। 


ప్రతిపదార్థము :- సఖ్యా - చెలిచే, చరణౌ - రెండు కాళ్లను, రజ్ఞాయిత్వా - 
లత్తుకరసముతో అలంకరించుకొని, “అనేన - దీనితో, పత్యుః - శివునియొక్క 
(కాబోయే పెనిమిటి అని భావము), శిరశ్చ[నకలామ్‌ - శిరసుననున్న చంద్రకళను 
(సురతవిశేషమున), స్పృశి - తాకుము, ఇతి - అని, పరిహాసపూర్వమ్‌ - 
పరిహాసముగా, కృతాశీః - చేసిన ఆశీర్వాదాన్ని కలిగిన, సా - ఆ పార్వతీదేవి, 
తామ్‌ - ఆ చెలిని, మాల్వేన - పుష్పమాలికతో, నిర్వచనమ్‌ - మాటామంతీలేకుందా, 
జఘాన - కొట్టినది. 
తాత్పర్యము :- చెలిచే రెండు కాళ్లను లత్తుకరసముతో అలంకరించుకొని 'దీనితో 
శివునియొక్క శిరసుననున్న చంద్రకళను తాకుము” అని పరిహాసముగా చేసిన 
ఆశీర్వాదాన్ని కలిగిన ఆ పార్వతీదేవి, ఆ చెలిని పుష్పమాలికతో మాటామంతీ 
లేకుండా కొట్టింది. 
విభక్తులు / క్రియలు :- 1 సఖ్యా - సఖ్యా, సభీభ్యామ్‌, సభీభిక ఈకారాన్హః ప్రీలింగః సభీశబ్దః 
తృ.ఏ. 2. చరణౌ - చరణః, చరణౌ, చరణాః; అకారాన్తః పుంలింగః చరణశబ్దః। ప్ర.ద్వి. 3. 
రజ్ఞాయిత్వా - అవ్యయము (క్వా ప్రత్యయాన్తము) 4. అనేన - అనేన, ఆభ్యామ్‌, ఏభిః; మకారాన్నః 
పుంలింగ ఇదమ్‌శబ్దః తృ.ఏ. 5. పత్యుః - పత్యుః, పత్యోః, పతీనామ్‌; ఇకారాన్తః పుంలింగః పతిశబ్దః 
ష.ఏ. 6. శిరశ్చగనకలామ్‌ - శిరశ్చగకలామ్‌, ...కలే, ...కలాక; ఆకారాన్తః స్రీలింగో ...కలాశబ్దః, 
ద్విఏ. 7. స్పృశ - క్రియ - లోట్‌ మధ్యమపురుషైకవచనాంతః। 'స్పృశొ ధాతువు. 8. ఇతి - 
అవ్యయము 9. పరిహాసపూర్వమ్‌ - అవ్యయము 10. కృతాశీః - కృతాశీః, కృతాశిషా, కృతాశిషః; 
షాన్తః ప్రీలింగః, 'కృతాశిష్‌' శబ్దః! ప్ర.ఏ. 11. సా - సా, తే, తా దకారాన్తః గ్రీలింగస్తచ్చబ్దః। ప్ర. ఏ. 
12. తామ్‌ - తామ్‌, తే, తాక దకారాన్తః స్రీలింగస్తచ్చబ్దః ద్వి.ఏ. 18. మాల్యేన - మాల్యేన, మాల్యాభ్యామ్‌, 
మాలై అకారాన్త నపుంసకలింగో మాల్యశబ్దః తృ. ఏ. 14. నిర్వచనమ్‌ - అవ్యయము 15. జఘాన 
- క్రియ - లిట్‌ - ప్ర. వకవచనాంతః। 
సంధులు :- 

1. పత్యుః + శిరశ్చగ్దకలా - పత్యుశ్శిరశ్చగన్దకలా - శ్చుత్వసస్థిః। 

2. స్పృశ + ఇతి - స్పృశేతి - గుణసస్థిః 

3. కృతాశీః + మాల్యేన - కృతాళీర్మాల్యేన - విసర్గసన్థిః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 57 


సమాసాలు :- 
1. శిరశ్చన్దకలామ్‌ - చన్టస్య కలా చన్దకలా, శిరసః చన్దకలా ఇతి శిరశ్చ[న్దకలా, 
తామ్‌! ... స.త। 


2. పరిహాసపూర్వమ్‌ - పరిహాసః పూర్వమ్‌ యస్మిన్‌ కర్మణి తత్‌ పరిహాసపూర్వమ్‌ 
యథా తథా!... క్రియావిశేషణమ్‌! 
3. కృతాశీః - కృతా ఆశీః యస్వై సా కృతాళీః॥ బహుప్రీహిసమాసః। 
4. నిర్వచనమ్‌ - నిర్ణతం వచనం యస్మాత్‌ కర్మణః తద్‌ నిర్వచనం యథా 
తథా - క్రియావిశేషణమ్‌! 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. నిర్వచనమిత్యనేన విహృతాఖ్యః శృంగారభావ ఉక్తః తదుక్తమ్‌ - 
“'ప్రాప్తకాలే తు యద్‌ బ్రూయాత్‌ కుర్యాత్‌ వా విహృతం హి తత్‌! ఇతి. 
2. ఎ) అత్ర “పత్యుళ్ళిరశ్చ[నకలాం స్పృశే” త్యనేన పాదప్రణామచాటు 
శతవచనాదిఖీర్వినా న ర్యుటితి భర్శృవశవర్తినీ భవేత్యుపదేశః సూచితః। 
బి) అత్ర నిర్వచనశబ్దః కుమారీజనోచితమ ప్రతిపతిలక్షణమర్ధమేవ సాక్షాత్‌ ప్రతిపాద 
యతి। లజ్ఞావహిత్ణ హర్షేర్య్యాసాధ్వససౌభాగ్యాభిమానప్రభృతయస్తు ధ్వన్యమానా 
అప్య ప్రతి పతిలక్షణ స్యార్థస్య శోభామావపన్రి 
- ఇతి వివరణే పేజి 423 
క్రియాదర్శము :- 1. స్పృశ - 'స్పృశ - సంస్పర్శనే తుదాదయః (6); సకర్మకమ్‌, 
అనిట్‌, పరసైపదీ, లోట్‌ - మ.ఏ. 
స్పృశ - స్పృశతమ్‌ - స్పృశత. 
2. జఘాన - హన్‌ - హింసాగత్యోః అదాదయః (2); సకర్శకమ్‌, అనిట్‌, 
(వధాదేశే సేట్‌), పరస్పైపదీ। లిట్‌ - ప్ర.ఏ. 
జఘాన - జఘ్నతుః - జఘ్ముః 
అవతారిక :- స్వభావసుందరయోః తదీయనేత్రయోః కాలాజ్ఞునం మజ్జలమితి 
హేతోః అర్పితమ్‌ - 


29 


58 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


శ్లో తస్యాస్సుజాతోత్పలపత్రకాన్తే 

ప్రసాధికాభిర్నయనే నిరీక్ష్య! 

న చక్షుషోః కాన్తివిశేషబుద్దా 

కాలాజ్ఞునం మబ్గలమిత్యుపాత్తమ్‌॥। 20 
పదవిభాగము :- తస్యాః, సుజాతోత్చలపత్రకాన్సే, ప్రసాధికాభిః, నయనే, నిరీక్ష్య, 
న, చక్షుషోః, కాన్తివిశేషబుద్దా, కాలాళ్టానమ్‌, మజ్జలమ్‌, ఇతి, ఉపాత్తమ్‌। 
అన్వయక్రమము :- సుజాతోత్సలపత్రకాన్తే తస్యాః నయనే నిరీక్ష్య ప్రసాధికాభిః 
కాలాళ్టునం చక్షుషోః కాన్సివిశేషబుద్దా న ఉపాత్తమ్‌, (కింతు) మంగలమ్‌, ఇతి 
(హేతోః) ఉపాత్తమ్‌। 
ప్రతిపదార్థము :- సుజాతోత్సలపత్రకాన్తే - చక్కని ఉత్సలములరేకులవలె సహజ 
సుందరములగు, తస్యాః - ఆ పార్వతీదేవియొక్క నయనే - కన్నులను, నిరీక్ష్య - 
చూచి, ప్రసాధికాభిః - అలంకరించుచున్న చెలికత్తెలచే, కాలాజ్ఞ్యనమ్‌ - నల్లని 
కాటుక, చక్షుషోః - కన్నులకు, ఉపాత్తమ్‌ - అల, కాన్తివిశేషబుద్భ్యా - మరింత 
శోభను కలిగించవలెనను సామాన్యజ్ఞానముతో, న - కాదు. మంగలమ్‌ ఇతి - 
శుభప్రదమైన (ద్రవ్యమనియే। 
తాత్పర్యము :- చక్కని ఉత్సలముల రేకులవలె సుందరములగు ఆ పార్వతీదేవియొక్క 
కన్నులను గాంచి అలంకరించు చెలికత్తెలచే నల్లని కాటుకను కన్నులకు అలదినది 
మరింత శోభను కలిగించవలెనను సామాన్యజ్ఞానముతో కాదు. శుభప్రదమైన 
ద్రవ్యమనియే. 
పాఠాన్తరాలు :- 1. నిరీక్ష్య - సమీక్ష్య 
విభక్తులు / క్రియలు :- 1 సుజాతోత్పలపత్రకాన్తే - ...కాన్తమ్‌, ...కాన్తే, ...కాన్తాని; అకారాన్త 
నపుంసకలింగో... కాన్తశబ్దః। ద్విద్వి, 2. తస్యాః - తస్యాః, తయోః, తాసామ్‌; దకారాన్తః స్రీలింగస్తచ్చబ్దః 
షఏ. 3. నయనే - నయనమ్‌, నయనే, నయనాని; అకారాన్త నపుంసకలింగో నయనశబ్దః। ద్విద్వి 
4. నిరీక్ష్య - అవ్యయము ర్‌. ప్రసాధికాభిః - ప్రసాధికయా, ప్రసాధికాభ్యామ్‌, ప్రసాధికాభిః; ఆకారాన్తః 
ప్రీలింగః ప్రసాధికాశబ్దః ద్వి.ఏ. 6. కాలాజ్ఞానమ్‌ - కాలాజ్ఞునమ్‌, కాలాజ్ఞునే, కాలాజ్ఞానాని; అకారాన్త 
నపుంసకలింగః కాలాజ్ఞాన శబ్దః। ద్విఏ. 7. చక్షుషోః - చక్షుషు, చక్తుషోః, చక్షుషామ్‌;, షకారాన్త 
నపుంసకలింగో చక్షుష్‌శబ్దః। ష.ద్వి 8. ఉపాత్తమ్‌ - ఉపాత్తమ్‌, ఉపాత్తే, ఉపాత్తాని; అకారాన్త 
నపుంసకలింగ ఉపాత్తశబ్దః ప్రఏ. 9. న, ఇతి - అవ్యయాలు 10. మంగలమ్‌ - మంగలమ్‌, 
మంగలే, మంగళాని; అకారాన్త నపుంసకలింగో మంగలశబ్దః ప్ర.ఏ. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 59 
సంధులు :- 
1 తస్యాః + సుజాతోత్పల... - తస్యాస్సుజాతోత్సల... - విసర్గసన్గిః। 
2. ప్రసాధికాభిః + నయనే - ప్రసాధికాభిర్నయనే - విసర్గస న్థిః। 


3. ఇతి + ఉపాత్తమ్‌ - ఇత్యుపాత్తమ్‌ - యణాదేశసనిః। 

సమాసాలు / విగ్రహవాక్యాలు: - 

1. సుజాతోత్సలపత్రకాన్తే - సమ్యక్‌ జాతే సుజాతే, (కుగతి ప్రాదయః ఇతి 
గతిసమాసః) ఉత్పలస్య పత్రే ఉత్పలపత్రే, సుజాతే చ తే ఉత్పలపత్రే 
నుజాతోత్పలవత్రే, తే ఇవ కాన్సే, నుజాతోత్సలవ్రకాన్తే, తే। 
ఉపమానపూర్వపదకర్మధారయః। 

2. కాలాళ్ఞానమ్‌ - కాలం తత్‌ అజ్ఞానం కాలాళ్ఞ్యనమ్‌। వి.పూ.క. 

8. కాన్తివిశేషబుద్భ్యా - కాన్తేః విశేషః కాన్తివిశేషః ఇతి బుద్ధిః, కాన్తివిశేషబుద్ధిః 
తయా కాన్సివిశేషబుద్దా! సంభావనాపూర్వపదకర్శధారయః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. సుజాతః - 
ఎ) శ్లో దినేషు గచ్చత్సు నితానపీవరం 
తదీయమానీలముఖం స్తనద్వయమ్‌। 
తిరశ్చకార భ్రమరాభిలీనయోః 
సుజాతయోః పంకజకోశయోగ్రియమ్‌॥  -ర.వం. 3-8 
“...సుందరములయిన కమలకుట్మ్టలములయొక్క కాన్తిని తిరస్మరించెను”. 


బి) శ్లో శరజ్ఞ్యోత్సా్న కాన్తం కుముదమివ తం ననయతు సా 
సుజాతం కల్యాణీ భవతు కృతకృత్యః స చ యువా! 
వరీయానన్యోన్య ప్రగుణగుణనిర్మాణనిపుణో 
విధాతుర్వ్యాపారః ఫలతు చ మనోజ్ఞశ్చ భవతు॥। 
- ఇతి మాలతీమాధవే 1-16 


అవతారిక :- అంగరాగాద్యర్పణానన్తరమ్‌ ఆముచ్యమానాభరణాయాః పార్వత్యాః 
శోభాం వర్ణయతి మాలోపమయా- 


30 


60 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


శ్లో॥ సా సంభవద్శిః కుసుమైర్లతేవ 

జ్యోతిర్భిరుద్యద్భిరివ త్రియామా। 

సరిద్విహజ్జెరివ లీయమానై- 

రాముచ్యమానాభరణా చకాసే॥ 21 
పదవిభాగము :- సా, సంభవద్చిః, కుసుమైః, లతా, ఇవ. జ్యోతిర్భిః, ఉద్యద్భిః, 
ఇవ, త్రియామా, సరిత్‌, విహబ్దెః, ఇవ, లీయమానైః, ఆముచ్యమానాభరణా, చకాసే। 
అన్వయక్రమము :- ఆముచ్యమానాభరణా సా సమృవద్చిః కుసుమైః లతేవ, ఉద్యద్భిః 
జ్యోతిర్భిః త్రియామా ఇవ, లీయమానైః విహజ్జః సరిదివ చకాసే। 
ప్రతిపదార్థము :- ఆముచ్యమానాభరణా - ఆభరణములను ధరించియున్ను సా 
- ఆ పార్వతీదేవి; సమృవద్భిః - విరగబూయుచున్న్మ కుసుమైః - పూవులతో, 
లతేవ - పూలతీగలా; ఉద్యద్భిః - ఉదయించుచున్న జ్యోతిర్భిః - తారకలతో, 
త్రియామా ఇవ - రాత్రిలా; లీయమానైః - ఒప్పుచున్న విహజ్ఞః - చక్రవాకపక్షులతో, 
సరిదివ - నదిలా, చకాసే - ప్రకాశించెను. 


తాత్పర్యవు :- ఆభరణములను ధరించియున్న ఆ పార్వతీదేవి - ఎ) 
విరగబూయుచున్న పూవులతో పూలతీగలా; వి) ఉదయించుచున్న తారకలతో 
రాత్రిలా; సి) ఒప్పుచున్న చక్రవాకపక్షులతో నదిలా - ప్రకాశించెను. 


విభక్తులు / క్రియలు :- 1. ఆముచ్యమానాభరణా - ...ఆభరణా, ...ఆభరణే, ... ఆభరణాః 
ఆకారాన్తః స్రీలింగః... ఆభరణాశబ్దః ప్ర.ఏ. 2. సా - సా, తే, తాక దకారాన్తః ప్రీలింగస్తచ్చబ్దః 
ప్రఏ. 3. సమృవద్శిః - సమృవతా, సమృవద్భ్యామ్‌, సమవద్భిఇ తకారాన్త నపుంసకలింగస్సమృవచ్చబ్దః 
తృ.బ. 4. కుసుమైః - కుసుమేన, కుసుమాభ్యామ్‌, కుసుమైః; అకారాన్త నపుంసకలింగః కుసుమశటబ్దః 
తృ.బ. 5. లతా - లతా, లతే, లతాః ఆకారాన్తః ప్రీలింగో లతాశబ్దః। ప్ర.ఏ. 6. ఉద్యద్భిః - ఉద్యతా, 
ఉద్యద్య్యామ్‌, ఉద్యద్భిః; తకారాన్త నపుంసకలింగ ఉద్యచ్చబ్దః। తృ.బ. 7. జ్యోతిర్భిః - జ్యోతిషా, 
జ్యోతిర్భ్యామ్‌, జ్యోతిర్భిః;; సకారాన్త నపుంసకలింగః జ్యోతిశ్‌శబ్దః। తృ.బ. 8. త్రియామా - త్రియామా, 
త్రియామే, త్రియామాః; ఆకారాన్తః ప్రీలింగ స్రియామాశబ్దః ప్ర.ఏ. 9. ఇవ - అవ్యయము 10. 
లీయమానైః - లీయమానేన, లీయమానాభ్యామ్‌, లీయమానైః; అకారాన్తః పుంలింగః లీయమానశబ్దః 
తబ. 11. విహబ్దెః - విహంగేన, విహంగాభ్యామ్‌, విహంగైః; అకారాన్న పుంలింగః విహంగశబ్దః 
తృ.బ. 12. సరిత్‌ - సరిత్‌, సరితా, సరిత; తకారాన్తః స్ర్రీలింగ సరిత్‌ శబ్దః ప్రథమైకవచనాంతః। 
13. చకాసే - క్రియ. 


సంధులు :- 
1. కుసుమైః + లతా - కుసుమైర్లతా - విసర్గసనిః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 61 


. లతా + ఇవ - లతేవ - గుణసస్థిః 
. జ్యోతిర్భిః + ఉద్యత్‌ - జ్యోతిర్భిరుద్యత్‌ - విసర్లసన్థిః 
. ఉద్యద్భిః + ఇవ - ఉద్యద్భిరివ - విసర్గసస్థిః। 
విహజ్జః + ఇవ - విహజ్జరివ క్‌ విసర్గసస్థిః। 
లీయమానైః + ఆముచ్య... - లీయమానైరాముచ్య... - 
సరిత్‌ + విహజ్లః - సరిద్విహబ్జైః - జశ్వ్వసన్ధిః। 
. ఆముచ్యమానా + ఆభరణా - “ ఆముచ్యమాసాభరణా - స.దీ. సన్థిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. ఆముచ్యమానాభరణా - ఆముచ్యమానాని ఆభరణాని యస్యాః సా 
ఆముచ్యమానాభరణా - బహువ్రీహిసమాసః। 
2. సమృవద్శిః - సమృవస్తీతి సమృవన్తి, తైః సమృవద్భిః - శతృ ప్రత్యయః। 
3. ఉద్యద్భిః - ఉద్యస్తీతి ఉద్యన్తి, తైః ఉద్యద్భిః - శతృప్రత్యయః। 
4. తియామా - (త్రయః యామాః యస్యాః సా (త్రియామా - 
ఉత్తరపదద్విగుసమాసః। 
5. లీయమానైః - లీయన్తే ఇతి లీయమానాః తైః లీయమానైః, 'లిజ్‌ శ్లేషణే 
ఇతి దైవాదికాద్దాతోః శానచ్చత్యయః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. త్రియామా - (ప్రీ) - ఎ) త్రయో యామాః ప్రహరాః యస్యాః। 
“త్రియామాం రజనీం ప్రాహుస్త ... ఇతి వచనాత్‌ ఆద్యన్తయో 
- హలాయుధకోశః పేజి 341 


Me 


బి) శ్లో; తమీ తమిస్రా కథితా తమస్వినీ 
విభావరీ నక్తముఖా చ శర్వరీ 
క్షపా త్రియామా క్షణదా నిశీథినీ 
నిశా చ దోషా రజనీ చ యామినీ! 107 
శ్లో వసతిర్వాసతేయో చ శ్యామా రాత్రిశ్చ కథ్యతే! 
- అని హలాయుధకోశము “18 నామములను పేర్కొన్నది. 


31 


62 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


సి) శ్లో; “స మత్తో బలినాం శ్రేష్టో రరాజాఘూర్ణితాననః। 
శైశిరీషు త్రియామాసు యథా ఖేదాలసః శశీ॥” 
డి) శ్లో; త్రియామాపి భృశార్తస్య సా రాత్రిరభవత్తదా। 
తథా విలపతస్తస్య రాజ్ఞో వర్షశతోపమా॥ - ఇతి రామాయణే 2-10-17 


ఇ) *'యామా I$ a period of three hours. The night proper has three 
such periods; Only the first half of the first and the second half of 
the last being left out, as they are almost like day, there being 
some light and the people being as active as during the day; or 


త్రీన్యాపయతీతి that which dismisses the three viz ధర్మ, అర్థ మరియు 
మోక్ష - the time being especially suited to ‘కామి. 
అలంకారాలు :- అత్ర మాలోపమాలంకారః। తదుక్తం సాహిత్యదర్పణే - 
'మాలోపమా యదేకస్యోపమానం బహు దృశ్యతే” ఇతి. 
క్రియాదర్శము :- చకాసే - “కాళ్ళ - దీపా” అకర్శకమ్‌। 'సేట్‌ ఆత్మనేపదీ, లిట్‌ - 
ప్రథమపురు షైకవచనాంతః। భ్వాదయః। 
చకాశే - చకాశేతే - చకాశిరే 


అవతారిక :- సర్వాభరణభూషితా శోభమానా సా హరోపయానే త్వరితా బభూవ 
శ్లో॥ ఆత్మానమాలోక్య చ శోభమానమ్‌ 
ఆదర్భబిమ్చే స్తిమితాయతాక్షీ! 
హరోపయానే త్వరితా బభూవ 
ప్రీణాం ప్రియాలోకఫలో హి వేషః॥। 22 
పదవిభాగము:- ఆత్మానమ్‌, ఆలోక్య, చ, శోభమానమ్‌, ఆదర్శబిమ్చే, 


స్తిమితాయతాక్షీ హరోపయానే, త్వరితా, బభూవ, ప్రీణామ్‌, ప్రియాలోకఫలః, హి 


వేషః। 

అన్వయక్రమము: - (కిఇ్బు), (సా), శోభమానమ్‌ ఆత్మానమ్‌ ఆదర్భ్శబిమ్చే ఆలోక్య 
స్తిమితాయతాక్షీ (సతీ) హరోపయానే త్వరితా బభూవ। హి (్రీణాం వేషః 
ప్రియాలోకఫలః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 63 


ప్రతిపదార్థము: - కిఖ్బు - ఇంకా, (సా - ఆ పార్వతీదేవి, శోభమానమ్‌ - 
ప్రకాశిస్తున్న ఆత్మానమ్‌ - తనను, ఆదర్శబిమే వ అద్దములోని (ప్రతివింబమునందు, 
ఆలోక్య - చూచి, స్తిమితాయతాక్షీ (సతీ) - స్థిరమైనవైన, పెద్దవైన కళ్లుగలదై, 
హరోపయానే - శివుని (కౌగిట) చేరికయందు, త్వరితా - ఆత్రుతగలిగినదిగా, 
బభూవ - ఆయెను. ప్రీణామ్‌ - స్రీలకు, వేషః - అలంకారము (అలంకార 
రచనాదికృత శోభా), ప్రియాలోకఫలః హి - భర్త చూస్తాడనే కదా! 
తాత్సర్యము :- ఇంకా ఆ పార్వతీదేవి - (ప్రకాశిస్తున్న తనను అద్దములోని 
ప్రతిబింబమునందు చూచి, స్థిరమైన, పెద్దవైన కళ్లుగలదై శివుని చేరటానికి ఆత్రుత 
గలిగినదాయెను. ప్రీలకు అలంకారము భర్త చూస్తాడనే కదా. 

'పియకర్శృకమవలోకనమేవ హి స్రీణామలంకారస్య ఫలమిత్యర్థః' 
పాఠాన్తరాలు :- 1. హరోపయానే - హరాపయాన; 
విభక్తులు / క్రియలు :- 1. శోభమానమ్‌ - శోభమానమ్‌, శోభమానౌ, శోభమానాన్‌; అకారాన్తః 
పుంలింగః శోభమానశబ్దః। ద్విఏ. 2. ఆత్మానమ్‌ - ఆత్మానమ్‌, ఆత్మానౌ, ఆత్మనః; నకారాన్తః పుంలింగ 
ఆత్మన్‌శబ్దః ద్వి.ఏ. 3. ఆదర్శబిమ్చే - ఆదర్శబిమ్చే, ఆదర్శబిమృయోః, ఆదర్శబింబేషు; అకారాన్త 
నపుంసకలింగ ఆదర్భ్శబింబశబ్దః। స.ఏ. 4. ఆలోక్య - అవ్యయము 5. స్తిమితాయతాక్షీ - ...అక్షీ 
... అక్ష్యా, ...అక్ష్యక ఈకారాన్తః స్రీలింగః ...అక్షీశబ్దః॥ ప్ర.ఏ. 6. హరోపయానే - హరోపయానే, 
హరోపయానయోః, హరోపయానేషు; అకారాన్త నపుంసకలింగో హరోపయానశటబ్దః స.ఏ. 7. త్వరితా 
- త్వరితా, త్వరితే, త్వరితాః; ఆకారాన్తః స్రీలింగ స్వ్వరితాశబ్దః॥ ప్ర.ఏ. 8. బభూవ - క్రియ 9. హి, 
చ - అవ్యయాలు 10. వేషః - వేషః, వేషా, వేషాః; అకారాన్తః పుంలింగః ...వేషశబ్దః। ప్ర.ఏ. 11. 
ప్రియాలోకఫలః - ...ఫలః, ...ఫలౌ, ...ఫలాక ఆకారాన్తః పుంలింగః ...ఫలః। (ప్ర. ఏ. 
సంధులు :- 

1. స్తిమిత + ఆయత + అక్షీ - స్తిమితాయతాక్షీ - స.దీ. సన్ధిః 
. హర + ఉపయానే - హరోపయానే - గుణసన్షిః। 

3. ప్రియ + ఆలోక - ప్రియాలోక - స.దీ. సన్థిః। 

4. ప్రియాలోకఫలః + హి - ప్రియాలోకఫలో హి - ఉత్వాదేశః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. శోభమానమ్‌ - శోభతే ఇతి శోభమానః, తమ్‌ శోభమానమ్‌। కృద్‌వృత్తిః। 

2. ఆదర్భబిమ్చే - ఆదర్శస్య బిమృమ్‌ ఆదర్భ్శబిమ్బమ్‌ తస్మిన్‌ ఆదర్శబిమ్మే, 

షష్టీతత్పురుషః 


(SS) 


32 


64 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


3. స్తిమితాయతాక్షీ - స్తిమితే ఆయతే అక్షిణీ యస్యాః సా స్తిమితాయతాక్షీ! 
బహువ్రీిహిసమాసః। 
4. హరోపయానే - హరస్య ఉపయానం హరోపయానం, తస్మిన్‌ హరోపయానే। 
షష్టీతత్పురుషః। 
ర్‌. ప్రియాలోకఫలః - ప్రీణాతీతి ప్రియః, ప్రియస్య ఆలోకః ప్రియాలోకః, సః 
ఫలం యస్య సః, ప్రియాలోకఫలః బహువ్రీిహిసమాసః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. వేశ - (వేష - (పుం) 
ఎ) విశన్తి నయనమనాంస్యత్రేతి। విశ్‌ + అధికరణే ఘణ యద్వా విశతి అబ్బమితి 
“పదరుజవిశస్పృశో ఘజ్‌ ఇతి ఘణ అలంకారరచనాదికృతశోభా। 
బి శ్లో ఆకల్పో మణ్దనం వేషః ప్రతికర్మ ప్రసాధనమ్‌। 
భూషణం స్యాదలంకారో నేపథ్యాభరణే తథా॥ 539 
- అని హలాయుధకోశము '*9 నామములను పేర్శొన్నది. 
ప్రి శో కస్త్వం మచ్చరణే లోకే బలాద్ధంస్య బలాన్‌ బలీ 
నరదేవో౭ సి వేషేణ నటవత్మర్మణా ద్విజః॥। 
- ఇతి శ్రీమద్భాగవతే 1-17 -5 
2. “దశరూపకము” - (4న 'జెత్సుక్యమునకు ఉదాహరణగా ఈ శ్లోకమును 
చూపినది. 
అలంకారాలు :- ఇట “అర్థాన్తరన్యాసాలంకారిమున్నదని చెప్పదగును. తదుక్తమ్‌- 
సామాన్యవిశేషకార్యకారణభావాభ్యాం। 
నిర్దిష్టపకృతసమర్థనమర్ధాన్తరన్యాసః।॥। - ఇతి రుయ్యక “అలంకారసర్వస్వే 
“సామాన్యవిశేషభావమున గాని, కార్యకారణభావమున గాని నిర్దిష్టమైన ప్రకృతమును 
సమర్థించుట యర్థాన్తరన్యాసము. నిర్దిష్టమభిహితము, సమర్థనార్హమయిన 
ప్రకృతమును సమర్థించుట యర్ధాన్తరన్యాసమగును. 
అన్వయము - సరళము 
క్రియాదర్భము :- 
బభూవ - ఈ సర్గమున “4వ శ్లోకవ్యాఖ్య భాగమును చూడగలరు. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 65 


అవతారిక :- అథ మాతా మేనా ఉమాయాః ముఖమున్నమయ్య వివాహదీక్షాతిలకం 
చకారయతి యుగ్మకేన వర్దతే- 
శ్లో అథాబ్లులిభ్యాం హరితాలమార్టం 
మాంగల్యమాదాయ మనఃశిలాం చ। 
కర్ణావసక్తామలదన్తపత్రం 
మాతా తదీయం ముఖమున్నమయ్య॥ 23 
శ్లో॥ ఉమాస్తనోద్భేదమను ప్రవృడ్లో 
మనోరథో యః ప్రథమం బభూవ। 
తమేవ మేనా దుహితుః కథజ్బొ- 
ద్వివాహదీక్షాతిలకం చకార॥ 24 
పదవిభాగము :- అధ, అబ్బులిభ్యామ్‌, హరితాలమ్‌, ఆర్టమ్‌, మాంగల్యమ్‌, ఆదాయ, 
మనఃశిలామ్‌, చ, కర్ణావసక్తామలదన్తపత్రమ్‌, మాతా, తదీయమ్‌, ముఖమ్‌, 
ఉన్నమయ్య (23) 
ఉమాస్తనోద్భేదమ్‌, అను, ప్రవృద్ధః, మనోరథః యః, ప్రథమమ్‌, బభూవ; తమ్‌ 
ఏవ, మేనా, దుహితుః, కథజ్బిత్‌, వివాహదీక్షాతిలకమ్‌, చకార! (24) 
అన్వయక్రమము :- అథ మాతా మేనా మాంగల్యమ్‌ ఆగం హరితాలం మనః 
శిలాం చ అంగులిభ్యాం ఆదాయ, కర్ణావసక్తామలదన్తపత్రం తదీయం ముఖమ్‌ 
ఉన్నమయ్య; ఉమాస్తనోద్భేదమ్‌ అను ప్రవృద్ధః యః మనోరథః ప్రథమం బభూవ, 
తమేవ దుహితుః వివాహదీక్షాతిలకం చకార। 
ప్రతిపదార్థము :- అథ - పిమ్మట, మాతా మేనా - తల్లియగు మేనాదేవి, 
మాంగల్యమ్‌ - శుభప్రదమైన, ఆర్టమ్‌ - ఆర్టమైన, హరితాలమ్‌ - హరితాలమను 
పచ్చని వర్ణద్రవ్యమును, మనఃశిలామ్‌ చ - ఎజ్జిపాషాణమునూ, అంగులిభ్యామ్‌ 
- (చూపుడువేలు - మధ్యవేలు అను) రెండు వైళ్ళతో, ఆదాయ - తీసికొని, 
కర్ణావసక్తామలదన్తపత్రమ్‌ - చెవులనుండి వ్రేలాడుచున్న నిర్మలమైన దన్తపత్రములు 
గల, తదీయమ్‌ ముఖమ్‌ - పార్వతీదేవియొక్క ఆ ముఖమును, ఉన్నమయ్య - 
పైకెత్తి. ఉమాస్తనోద్భేదమ్‌ - ఉమాదేవికి స్తనములు పొటమరించినదియును, అను 
- తరువాత, ప్రవృద్ధః యః - పెరిగిన కోరిక (శివుని పొందవలెననునది) ఏది, 
ప్రథమమ్‌ - మొదటిగా, బభూవ - అయ్యెనో, తమేవ - దానినే, దుహితుః - 


33 


66 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


పార్వతీదే వియొక్క, వివాహదీక్షాతిలకమ్‌ - వివాహదీక్షకు సంబంధించిన 
కళ్యాణతిలకమును, కథజ్బిత్‌ చకార - అతి కష్టముమీద ఎట్లాగో దిద్దెను. 
తాత్పర్యము :- పిమ్మట ఎ) తల్లియగు మేనాదేవి - శుభప్రదమైన, ఆగ్టమైన 
హరితాలమను పచ్చని వర్ణద్రవ్యమును, ఎట్ట్జపాషాణము, అను ధాతువునూ 
రెండువేళ్ళతో (గ్రహించి, చెవులనుండి బ్రేలాడుచున్న నిర్మలములైన దన్తపత్రములుగల 
పార్వతీదేవియొక్క ఆ ముఖమును పైకెత్తి; 

బి) ఉమాదేవికి స్తనములు పొటమరించిన తరువాత పెరిగిన కోరిక ఏది 
మొదటి దయ్యెనో దానినే పార్వతీదేవియొక్క వివాహదీక్షకు సంబంధించిన 
కళ్యాణతిలకమును అతికష్టము మీద ఎట్లాగో దిద్దెను. 


పాఠాన్తరాలు :- 1. మాంగల్య - మంగల్య; 2. ఉన్నమయ్య - ఉన్నినాయ 


విభక్తులు / క్రియలు :- ఎ) 1. అథ, చ - అవ్యయాలు 2. మాతా - మాతా, మాతరౌ, 
మాతరః; బుకారాన్తః స్ర్రీలింగో మాతృశబ్దః। ప్ర.ఏ. 3. మేనా - మేనా, మేనే, మేనా; ఆకారాన్తః 
ప్రీలింగో మేనాశబ్దః। ప్ర.ఏ. 4. మాంగల్యమ్‌ - మాంగల్యమ్‌, మాంగల్యే, మాంగల్యాని; అకారాన్త 
నపుంసకలింగో మాంగల్యశబ్దః। ద్వి.ఏ. 5. ఆర్టమ్‌ - ఆర్టమ్‌, ఆరే, ఆర్షాని; అకారాన్త నపుంసకలింగ 
ఆగ్టశబ్దః ద్వి.ఏ. 6. హరితాలమ్‌ - హరితాలమ్‌, హరితాలే, హరితాలాని; అకారాన్త నపుంసకలింగో 
హరితాలశబ్దః ద్వి.ఏ. 7. మనఃశిలామ్‌ - మనశ్ళిలామ్‌, మనళ్ళిలే, మనళ్ళిలాక ఆకారాన్తః స్రీలింగో 
మనళ్ళిలాశబ్దః। ద్విఏ. 8. అంగులిభ్యామ్‌ - అంగుల్యా, అంగులిభ్యామ్‌, అంగులిభిక; ఇకారాన్నః 
ప్రీలింగ అంగులిశబ్దః॥ తృ.ద్వి. 9. ఆదాయ - అవ్యయము 10. కర్దావసక్తామలదన్తపత్రమ్‌ - 
...పత్రమ్‌, ...పత్రే, ...పత్రాణి; అకారాన్న నపుంసకలింగః, ...పత్రశబ్దః, ద్విఏ. 11. ముఖమ్‌ - 
ముఖమ్‌, ముఖే, ముఖాని; అకారాన్త నపుంసకలింగో ముఖశబ్దః। ద్విఏ. 12. ఉన్నమయ్య - అవ్యయము 
- ల్యబన్తము - ఉత్‌ + నమ్‌ + ల్యష్‌! 

బి) 1. ఉమాస్తనోద్భేదమ్‌ - ...భేదమ్‌, ...భేదౌ, ...భేదాన్‌; అకారాన్తః పుంలింగ ఉమా... భేదశబ్దః 
ద్విఏ. 2. అను, ఏవ - అవ్యయాలు 3. (ప్రవృద్ధః - ప్రవృద్ధః, ప్రవృద్దౌ, ప్రవృద్ధా; అకారాన్తః 
పుంలింగ, ప్రవృద్ధశబ్దః। ప్ర.ఏ. 4 యః - యః, యౌ, యే; అకారాన్తః పుంలింగో యచ్చబ్దః॥ ప్ర.ఏ. 
5. మనోరథః - మనోరథః, మనోరథౌ, మనోరథాః; అకారాన్న పుంలింగో మనోరథశబ్దః, ప్ర.ఏ 6. 
బభూవ - క్రియ 7. తమ్‌ - తమ్‌, తౌ, తాన్‌; దకారాన్తః పుంలింగస్తచ్చబ్దః। ద్విఏ. 8. దుహితుః - 
దుహితుః, దుహిత్రోః, దుహిత్యాణామ్‌; బుకారాన్తః ప్రీలింగో దుహితృశబ్దః ష ఏ. 9. వివాహదీక్షాతిలకమ్‌ 
- ...తిలకమ్‌, ...తిలకౌ, ...తిలకాన్స్‌ అకారాన్తః పుంలింగో వివాహ... తిలకశబ్దః ద్విఏ. 10. 
కథజ్బ్పిత్‌ - అవ్యయము; 11. చకార - క్రియ. 


సంధులు :- 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 67 


బి1. ప్రవృద్ధః + మనోరథః - ప్రవృద్దో మనోరథః - ఉత్వాదేశః। 
2. మనోరథః + యః - మనోరథో యః - ఉత్వాదేశః। 

సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. కర్ణావసక్తామలదన్తపత్రమ్‌ - అవిద్యమానం మలం యయోః తే అమలే, 
నజ బహువ్రీహి॥ కర్ణయోః అవసక్తే కర్ణావసక్తే, తే అమలే దన్తపత్రే యస్య 
తత్‌ కర్ణావసక్తామసలదన్తపత్రం, తత్‌! బహు ప్రీహిః। 

2. ఉమాస్తనోద్భేదమ్‌ - ఉమాయాః స్తనౌ ఉమాస్తనౌ, తయోః ఉద్భేదః 
ఉమాస్తనోద్భేదః, తమ్‌! షత। 

3. వివాహదీక్షాతిలకమ్‌ - వివాహస్య దీక్షా సంస్మారః, వివాహదీక్షా, తస్యాం 
తిలకః, వివాహదీక్షాతిలకః, తం వివాహదీక్షతిలకమ్‌। షత। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
తిలకమ్‌ :- (నపుం.) 

ఎ) తిలతి స్నిహ్యతీతి, తిల్‌ + 'క్వున్‌ శిల్పి సజ్ఞ్ఞాయో” - ఇతి క్వున్‌! 
(పుం.)ఎ) తిల ఇవ కాయతీతి, క+క। ముఖమణ్ఞనకః, విశేషకః, పుజ్జకః... 
బి) శ్లో తిలకం తమాలపత్రం చిత్రకముక్తం విశేషకః పుబ్లమ్‌। 

రచితా లలాటపట్టే లలాటికా కథ్యతే రేఖా॥ 451 
- అని హలాయుధకోశము ‘5 నామములను పేర్శొన్నది. 
సి) శ్లో;  అలిభిరజ్ఞనబిన్గుమనోహరైః 
కుసుమపజ్మి నిపాతిభిరజ్మితః 
న ఖలు శోభయతి స్మ వనస్థలీం 
న తిలక స్తిలకః ప్రమదామివ॥। - రవం. 9-41 


“కాటుక బొట్లవలె సుందరమగు పూలబారులమీద ఎగిరిపడు తుమ్మెదలచేత 
చిహ్నితమైన తిలకవృక్షము, నుదుట ధరించు తిలకము, స్త్రీల ముఖమునువలె 
వనస్థలిని ప్రకాశింపచేయలేదని కాదు”. అంటే బాగా ప్రకాశింప చేసినదని అర్థము. 


శ్లో॥ _ లగృద్నిరేపాజ్ఞానభక్తిచిత్రం 
ముఖే మధుశ్రీ స్తిలకం ప్రకాశ! 


34 


68 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


రాగేణ బాలారుణకోమలేన 
చూత ప్రవాళోష్ట్రమలజ్బాకార॥ -కుసం. 8 - 30 
ఈ శ్లోక విపుల వివరణకు 'మృణాళినీవ్యాఖ్య చూడదగును. 


2. మనణిలా (ప్రీ) :- 1 ఇట కుమారసంభవమహాకావ్యమున 1వ సర్గము 
55వ శ్లోకమును అనుసంధానము చేసికొనదగును. మృణాళినీ వ్యాఖ్య చూడగలరు. 
శః గణా నమెరుప్రసవావతంసా 

భూర్ణ్జత్వచః స్పర్భవతీర్దధానాః। 

మనళ్ళిలా విచ్చురితా నిషేదు- 

శ్ఞైలేయనద్ధేషు శిలాతలేషు॥ 
మనఃశిలః (పుం.) :- ఇట రఘువంశమహాకావ్యమున 12వ సర్గము 80వ శ్లోకము 
గమనించండి. 
శో కుమృకర్ణః కపీ(న్దేణ తుల్యావస్థః స్వసుః కృతః। 

రురోధ రామం శృజ్జీవ టబజ్బచ్చి న్నమనఃశిలః॥ 
3. యుగ్మకమ్‌ - “ద్వాభ్యాం యుగ్మమితి ప్రోక్తం త్రిభిః శ్లోకైర్విశేషకమ్‌! 

కాలాపకం చతుర్భిః స్యాత్తదూర్థ్వం కులకమ్‌ స్మృతమ్‌॥1” అని లక్షణము. 

క్రియాదర్భము :- చకార - ఈ సర్గము - 7వ శ్లోకవ్యాఖ్యాన భాగము చూడగలరు. 


అవతారిక :- మాత్రా కర్తవ్యం కౌతుకహస్తసూత్రబన్థనమపి ధాత్రీ సహాయేన 
కృతవతీ। 
శ్లో॥ బబన్ధ చాస్రాకులదృష్టిరస్యాః 

స్థానాన్తరే కల్పితసన్నివేశమ్‌। 

ధాత్రజ్ఞులీభిః ప్రతినార్యమాణ- 

మూర్జామయం కౌతుకహస్తసూత్రమ్‌।। 25 
పదవిభాగము :- బబన్ట, చ, అ్రాకులదృష్టిః, అస్యాః, స్థానాన్తరే, కల్పితసన్నివేశమ్‌, 
ధాత్ర్యబ్బులీఖి, ప్రతిసార్యమాణమ్‌, ఊర్జామయమ్‌, కౌతుకహస్తసూత్రమ్‌! 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 69 


అన్వయక్రమము :- అస్రాకులదృష్టిః (మేనా) అస్యాః స్థానాన్తరే కల్పితసన్నివేశం 
ధాత్ర్యాబ్లులీభిః ప్రతిసార్యమాణమ్‌ ఊర్దామయమ్‌ కౌతుకహస్తసూత్రం బబన్ధ చ। 
ప్రతిపదార్థము :- అస్రాకులదృష్టిః - ఆనందబాప్పములచే వ్యాకులమైన దృష్టిగల, 
సా - ఆ మేనాదేవి, అస్యాః - ఈ పార్వతీదేవియొక్క స్థానాన్తరే - వేటొకస్థానమున 
(చేతికి కట్టవలసిన స్థానమునందు కాక) కల్పితసన్నివేశమ్‌ - కట్టబోవుచున్నదానిని, 
ధాత్ర్యబ్లులీభిః - దాది తనటైేళ్లతో, ప్రతిసార్యమాణమ్‌ - సరియగు స్థానమును 
గుర్తించి జరుపగా, ఊర్జామయమ్‌ - గొజణ్బబొచ్చుతో నిర్మితమైన, కౌతుకహస్త 
సూత్రమ్‌ - వివాహదీక్షాహస్తసూత్రమును, బబన్గ్థ చ - కట్టినది. 
తాత్సర్యము:- ఆనందబాప్పములచే వ్యాకులమైన దృష్టిగల ఆ మేనాదేవి - ఈ 
పార్వతీదేవి చేతికి కట్టవలసిన స్థానమునందుకాక వేటొక స్థానమున కట్టబోవుచున్న 
దానిని దాది తన ట్రేళ్లతో సరియగు స్థానమునకు జరుపగా గొట్టెబొచ్చుతో నిర్మితమైన 
వివాహదీక్షాహస్తసూత్రమును కట్టినది. 
పాఠాన్తరాలు:- 1. సన్నివేశమ్‌ - సంనివేశామ్‌। 
విభక్తులు / క్రియలు :- 1. అస్రాకులదృష్టి - దృష్టి, ... దృష్టీ, దృష్టయః, ఇకారాన్తః స్రీలింగః 
...దృష్టిశబ్దః, ప్ర.ప. 2. అస్యాః - అస్యాః, అనయోః ఆసామ్‌; మకారాన్తః ప్రీలింగ ఇదమ్‌ శబ్దః, 
షఏ. 8. స్టానాన్తరే - స్థానాన్తరే, స్థానాన్రరయోః, స్థానాన్తరేషు; అకారాన్త నపుంసకలింగః స్థానాన్తరశబ్దః 
స.ఏ. 4. కల్పితసన్నివేశమ్‌ - కల్పితసన్నివేశమ్‌, కల్పితసన్నివేశే, కల్పితసన్నివేశాని; అకారాన్త 
నపుంసకలింగః, ...సన్నివేశశబ్దః ద్విఏ. 5. ధాత్యజ్ఞులీభిః - ...అబ్బుల్యా, ...అబ్బులీభ్యామ్‌, ... అబ్లులీభిః 
; ఈకారాన్తః ప్రీలింగో ధాత్రజ్ఞులీశబ్దః, తృ.బ. 6. ప్రతిసార్యమాణమ్‌ - ...మాణమ్‌, ...మాణే, 
...మాణాని; అకారాన్త నపుంసకలింగః ప్రతిసార్యమాణశబ్దః, ద్విఏ. 7. ఊర్ణామయమ్‌ - ఊర్ణామయమ్‌, 
ఉర్దామయే, ఊర్జామయాని; అకారాన్త నపుంసకలింగ ఊర్ణామయశబ్దః, ద్వి ఏ. 8. కౌతుకహస్తసూత్రమ్‌ 
- ...సూత్రమ్‌, ...సూత్రే, ...సూత్రాణి; అకారాన్తః నపుంసకలింగః కౌతుకహస్తసూత్రశబ్దః, ద్వి. ఏ. 
9. బబన్ల - క్రియ. 
థి 

సంధులు :- 

1. స్థాన + అన్తరే - స్టానాన్తరే - స.దీ. సన్ధిః 

2. ధాత్రీ + అబ్బులీభిః - ధాత్ర్యబ్లులీభిః - యణాదేశసస్థిః। 

8. చ + అస్రాకుల ...- చాస్రాకుల... - సవర్ణదీర్ణసన్థిః। 

4. ...దృష్టిః + అస్యాః - ... దృష్టిరన్యాః - విసర్గసన్గిః। 


35 


70 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. అస్రాకులదృష్టిః - అ(సైః ఆకులా అ(స్రాకులా, అస్రాకులా దృష్టిః యన్యాస్యా 
అస్రాకులదృష్టిః, బహు ప్రీహిః 
2. స్థానాన్తరే - అన్యత్‌ స్థానం స్థానాన్తరం, తస్మిన్‌ స్థానాన్తరే, మయూరవ్యం 
సకాదిసమాసః। 
8. కల్పితసన్నివేశమ్‌ - కల్పితః సన్నివేశః యస్య తత్‌ కల్పితసన్నివేశమ్‌, తత్‌ 
బహు ప్రీహిః। 
4. ధాత్రాః అబ్బుల్యః ధాత్ర్యజ్ఞుల్యః, తాభిః ధాత్రజ్ఞులీభిః। షత। 
ర్‌. ప్రతిసార్యమాణమ్‌ - ప్రతిసార్యతే ఇతి ప్రతిసార్యమాణం, తత్‌, కర్మణి 
యక్‌, తదన్లాత్‌ శానచ్‌। ఉపపదసమాసః। 
6. ఊర్జామయమ్‌ - (ప్రచురా ఊర్దాః యస్మిన్‌ తద్‌ ఊర్జామయం, తత్‌! 
ప్రాచుర్యే౭_రే మయట్‌। బహుప్రీహిః। 
7. కౌతుకహస్తసూత్రమ్‌ - హస్తస్య సూత్రం, హస్తసూత్రం, కౌతుకార్థం 
హస్తసూత్రం, కౌతుకహస్తసూత్రం, తత్‌। చ.త। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
ఊర్ణా:- (స్తీ) - ఎ) ఊర్గోతేర్ణః - 5.47 ఇతి డః। 
బి) ఊర్గోత్యాచ్చాదయతి యయా సా ఊర్జా - మేషాదిలోమాని 
సి) ఇట రఘువంశమహాకావ్యమున - కుముద్వతీ - కుశుల వివాహసందర్భాన్ని 
- అనుసంధానము చేసికొనదగును. 
శ్లో! తస్యాః స్పృష్టే మనుజపతినా సాహచర్యాయ హస్తే 
మాబ్దల్యోర్జావలయిని పురః పావకస్యోచ్చిఖస్య। 
దివ్యస్తూర్యధ్వనిరుదచరద్వ్యశ్నువానో దిగన్నాన్‌ 
గన్లోదగ్రం తదను వవృషుః పుష్పమాశ్చర్యమేఘాః॥ 
- రఘువంశమహాకావ్యే 16 -87 
“సహధర్మచారిణి అగుటకై మంగళప్రదమైన గొబ్బి వెంట్రుకలచేత తయారు 
చేయబడిన సూత్రకంకణముగల కుముద్వతి యొక్క హస్తమును ప్రజ్వలించుచున్న 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 71 


అగ్నిసాక్షికముగా కుశుడు పట్టుకొనగానే దిక్కులు పిక్కటిల్లునట్లు దేవతల మంగళ 
వాద్యధ్వనులు దిగంతములవజకు వ్యాపించినవి. వెంటనే మేఘములు పరిమళ 
భరితమైన పుష్పవృష్టిని కురిపించినవి - జె.వి.యస్‌. శర్మగారు 

క్రియాదర్శము :- బబన్ద - దీనికై 17వ శ్లోకవ్యాఖ్యానభాగము చూడగలరు. 


అవతారిక :- నవదుకూలనివాసినీ గృహీతదర్పణా పార్వతీ భూయిస్టం బభౌ - 
శ్లో॥ క్షీరోదవేలేవ సఫేనపుజ్ఞా 

పర్యాప్త్రచన్దేవ శరత్రియామా। 

నవం నవక్షౌమనివాసినీ సా 

భూయో బభౌ దర్పణమాదధానా॥ 26 
పదవిభాగము :- క్షీరోదవేలా, ఇవ, సఫేనపుళ్లూ, పర్యాప్తచన్హా, ఇవ, శరత్రియామా, 
నవమ్‌, నవక్షౌమనివాసినీ, సా, భూయః, బభౌ, దర్పణమ్‌, ఆదధానా। 
అన్వయక్రమము :- నవక్షౌమనివాసినీ నవం దర్పణమ్‌ ఆదధానా సా సఫేన 
పుంజా క్షీరోదవేలా ఇవ, పర్యాప్తచన్హా శరత్రియామా ఇవ (చ) భూయః బభౌ! 
ప్రతిపదార్థము :- నవక్షౌమనివాసినీ - నూతనమైన తెల్లని పట్టుబట్టలను 
ధరించినదియు, నవమ్‌ - క్రొత్తదైన, దర్పణమ్‌ ఆదధానా - అద్దమును పట్టుకొని 
చూచుకొనుచున్నదియును అగు, సా - ఆ పార్వతీదేవి, సఫేనపుంజా - 
నురగతోకూడిన, క్రీరోదవేలా ఇవ - పాలసముద్రపు చెలియలి కట్టవలెను, 
పర్యాప్తచన్రా - పూర్ణచంద్రుడు కల, శరత్రియామా ఇవ - శరత్మాలపురాత్రివలెను, 
భూయః - మిగుల, బభౌ - ప్రకాశించెను. 
తాత్పర్యము :- నూతనమైన తెల్లని పట్టుబట్టలను ధరించినదియు, క్రొత్తదైన 
అద్ధమును పట్టుకొని చూచుకొనుచున్నదియు అగు ఆ పార్వతీదేవి - 1) 
నురగతోకూడిన పాలసముద్రపు చెలియలి కట్టవలెను 2) పూర్ణచంద్రుడుగల 
శరత్కాలపు రాత్రివలెను - మిగుల ప్రకాశించెను. 
విభక్తులు / క్రియలు :- 1. నవక్షౌమనివాసినీ - ...నివాసినీ, ...నివాసిన్యౌ, ...నివాసిన్యః, 


ఈకారాన్నః ప్రీలింగో నవక్షైమనివాసినీశబ్బః, ప్ర.ఏ. 2. నవమ్‌ - నవమ్‌, నవే, నవాని; అకారాన 
నపుంసకలింగో నవశబ్దః, ద్వి.ఏ. 3. దర్పణమ్‌ - దర్చణమ్‌, దర్పణే, దర్పణాని; అకారాన్త 


36 


72 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


నపుంసకలింగో దర్పణశబ్దః, ద్విఏ. 4. ఆదధానా - ఆదధానా, ఆదధానే, ఆదధానాక ఆకారాన్వః 
ప్రీలింగ ఆదధానాశబ్దః, ప్రఏ. 5. సా-సా, తే, తాఖ దకారాన్తః ప్రీలింగస్తచ్చబ్దః, ప్రఏ. 6. 
సఫేనపుంజా - ...పుంజా, ...పుంజే, ...పుంజాః; ఆకారాన్తః స్రీలింగస్స ఫేనపుంజాశబ్దః, ప్ర.ఏ. 7. 
క్షీరోదవేలా - ...వేలా, ...వేలే, ...వేలాక ఆకారాన్తః ప్రీలింగః క్షీరోదవేలాశబ్దః, ప్ర.ఏ. 8. పర్యాప్తచన్లా 
-...చనా, ...చస్టే, ...చన్రాకి ఆకారాన్తః స్రీలింగః పర్యాప్తచన్దాశబ్దః, ప్ర.ఏ. 9. శరత్రియామా - 
...త్రియామా, ... త్రియామే, ...త్రియామాః; ఆకారాన్తః గ్రీలింగః శరత్రియామాశబ్దః, ప్ర.ఏ. 10. 
ఇవ - అవ్యయము. 11. భూయః - అవ్యయము 12. బభౌ - క్రియ - 'భా - దీప్త ఇతి 
ధాతోర్లిటి। 
సంధులు :- 

1. క్షీరోదవేలా + ఇవ - క్షీరోదవేలేవ - గుణసన్ధి॥ 

2. పర్యాప్తచన్రా + ఇవ - పర్యాప్తచన్దేవ - గుణసనిః। 

3. భూయః + బభౌ - భూయో బభౌ - ఉత్వాదేశః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. నవక్షౌమనివాసినీ - నవం చ తత్‌ క్షామం నవక్షౌమం, తద్‌ నివస్తే ఇతి 

నవక్షౌమనివాసినీ। “వస - ఆచ్చాదనే' ఇతి ధాతోర్జినిః॥ కృద్‌వృత్తిః। 


2. సఫేనపుళ్ణూ - ఫేనానాం పుళ్టుః ఫేనపుజ్ఞః తేన సహితా సఫేనపుంజా। 


తృ.త.। 
3. క్షీరోదవేలా - క్షీరమ్‌ ఉదకం యస్య సః క్షీరోదః, క్షీరోదస్య వేలా క్షీరోదవేలా 
-షత.। 


4. పర్యాప్తచన్హా - పర్యాప్తః చన్దః యస్యాం సా పర్యాప్తచన్లా। బహు ప్రీహిః। 
5. శరత్రియామా - త్రయః యామాః యస్యాః సా త్రియామా, శరదః త్రియామా 
శరత్రియామా। షత. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. వేలా :- (ప్రీ) ఎ) వేల్యతే౭_ నయేతి। వేల్‌ + “గురోశ్చ హలః॥। ఇత్యంతతష్టాప్‌। 
సముద్రజలవికారః; వారివృద్ధిః। 
బి) శ్లో! ...వేలా వృద్ధిశ్చ వారిణః॥। - Tide, Flow, current, also sea - 
coast, sea shore అని హలాయుధకోశము “2” నామములను పేర్మొన్నది. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 73 


సి) శ్లో; సంరమృం మైథిలీహాసః క్షణసౌమ్యాం నినాయ తామ్‌! 
నివాతస్తిమితాం వేలాం చన్లోదయ ఇవోదధేః। 
- ఇతి రఘువంశమహాకావ్యే - 12-36 
...చంద్రోదయము సముద్రమును కల్లోలపరచునట్లు కలచివైచెను. 
డి) వేలా కాలే చ జలధేస్తీరనీవికారయోళ ఇతి విశ్వః। 
అలంకారములు :- ఇట “ఉపమాలంకారిమున్న్చదని చెప్పదగును. 
క్రియాదర్శము :- బభౌ :- భా - దీప” (ప్రకాశించుట), అకర్మకమ్‌, అనిట్‌, 
పరస్కైపదీ, అదాదయః (2); లిట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
బభౌ - బభతుః - బభుః 


అవతారిక :- అథ మాతా కులదేవతావందనం పతివ్రతాపాద(గహణం చ 
కారయామాస। 
శ్లో; తామర్చితాభ్యః కులదేవతాభ్యః 

కులప్రతివ్రాం ప్రణమయ్య మాతా! 

అకారయత్య్మారయితవ్యదక్షా 

క్రమేణ పాదగ్రహణం సతీనామ్‌॥ 27 
పదవిభాగము :- తామ్‌, అర్చితాభ్యః, కులదేవతాభ్యః, కులప్రతిష్టామ్‌, ప్రణమయ్య 
మాతా, అకారయత్‌, కారయితవ్యదక్షా, క్రమేణ, పాదగ్రహణమ్‌, సతీనామ్‌। 
అన్వయక్రమము :- కారయితవ్యదక్షా మాతా కులప్రతిష్టాం తామ్‌ అర్చితాభ్యః 
కులదేవతాభ్యః ప్రణమయ్య సతీనాం పాదగ్రహణం క్రమేణ అకారయత్‌। 
ప్రతిపదార్థము :- కారయితవ్యదక్షా - చేయవలసిన పనులకు తగిన ఉపదేశముల 
నిచ్చుటయందు కుశలురాలైన, మాతా - తల్లియగు మేనాదేవి, కులప్రతిష్టామ్‌ - 
కులమున కాలంబనభూతురాలైన, తామ్‌ - ఆ పార్వతీదేవిని, అర్చితాభ్యః - 
పూజింపబడువారైన, కులదేవతాభ్యః - కులదేవతలందటథి కొజకు, ప్రణమయ్య - 
ప్రణామము చేయించి, సతీనామ్‌ - పతివ్రతలగు ముత్రెదువలకు, పాదగ్రహణమ్‌ 
- చరణాభివందనమును, క్రమేణ - వేదశాగస్రోక్తవిధితో / వరుసగా, అకారయత్‌ 
- చేయించెను. 


37 


74 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


తాత్పర్యము :- చేయవలసిన పనులు చేయించు టయందు కుశలురాలగు తల్లియైన 
మేనాదేవి - కులమున కాలంబనభూతురాలైన ఆ పార్వతీదేవిని పూజింపబడువారైన 
కులదేవతలందఅకు ప్రణామము చేయించి పతివ్రతలగు ముత్తెదువలకు 
చరణాభివందనమును వేదశాస్రోక్షవిధితో చేయించెను. 

విభక్తులు / క్రియలు :- 1. కారయితవ్యదక్షా - ...దక్షా, ... దక్షే ... దక్షాఖ ఆకారాన్హః ప్రీలింగః 
కారయితవ్యదక్షా శబ్దః ప్ర.ఏ. 2. మాతా - మాతా, మాతరౌ, మాతరః; బుకారాన్తః స్త్రీలింగో మాతృశబ్దః 
ప్ర.ఏ. 3. కులప్రతిష్టామ్‌ - ...ప్రతిష్టామ్‌, ....ప్రతిస్టే ... ప్రతిష్టా; ఆకారాన్తః స్రీలింగః కుల ప్రతిష్టాశబ్దః 
ద్విఏ. 4. తామ్‌ - తామ్‌, తే, తాః; దకారాన్తః ప్రీలింగస్తచ్చబ్దః, ద్వి.ఏ. 5. అర్చితాభ్యః - అర్చితాయై, 
అర్చితాభ్యామ్‌, అర్చితాభ్యః; అకారాన్తః ప్రీలింగ అర్చితాశబ్దః, చ.బ. 6. కులదేవతాభ్యః - కులదేవతాయై, 
కులదేవతాభ్యామ్‌, కులదేవతాభ్యః; ఆకారాన్నః ప్రీలింగః కులదేవతాశబ్దః, చ.ఏ. 7. ప్రణమయ్య - 
అవ్యయము (ల్యబన్తమ్‌) 8. సతీనామ్‌ - సత్యాః, సత్యోః, సతీనామ్‌; ఈకారాన్తః స్ర్రీలింగః, సతీశబ్దః 
, షబ. 9. పాదగ్రహణమ్‌ - పాదగ్రహణమ్‌, పాదగ్రహణే, పాదగ్రహణాని; అకారాన్త నపుంసకలింగః 
పాదగ్రహణశబ్దః, ద్వి,ఏ. 10. క్రమేణ - క్రమేణ, క్రమాభ్యామ్‌, క్రమైః; అకారాన్తః పుంలింగః 
క్రమశబ్దః, తృ.ఏ. 11. అకారయత్‌ - క్రియ. 'డుకృజ్‌ - కరణే” ఇతి ధాతోః లజ్‌! 

సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. కారయితవ్యదక్షా - కారయితుం యోగ్యాని కారయితవ్యాని తేషు దక్షా 
కారయితవ్యదక్షా। ణిజనాత్‌, 'డుకృజ్‌్కరణే' ఇతి ధాతోః తవ్యప్రత్యయః, 
తతః సప్తమీతత్పురుషు। 

2. కులప్రతిష్టామ్‌ - కులస్య (ప్రతిష్టా కులప్రతివ్యా, తాం కులప్రతిష్టామ్‌। షత. 

3. కులదేవతాభ్యః - కులస్య దేవతాః కులదేవతాః, తాభ్యః కులదేవతాభ్యః, 
షత. 

4. ప్రణమయ్య - ప్రోపసర్గపూర్వకాత్‌ “ఇమ ప్రహ్న్వత్వేశబ్దే చి ఇతి ధాతోః 
క్వాప్రత్యయః తస్య ల్యబాదేశః। 'ల్యపి లఘు పూర్వాతొ ఇతి ణేరయాదేశః। 

5. పాదగ్రహణమ్‌ - పాదయోః గ్రహణమ్‌ పాదగ్రహణమ్‌ తత్‌! షత. 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. కులమ్‌ :- (నపుం.) - 
ఎ) కుల్‌ + 'ఇగుపధేతిక। గృహమ్‌। వంశః। 
బి శ్లో; 'అన్వవాయో౭.న్వయో వంశో గోత్రం చాభిజనః కులమ్‌ 
- అని హలాయుధకోశము - 6 నామములను పేర్శొన్నది. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 75 


సి) శ్లో; ఆచారో వినయో విద్యా ప్రతిష్టా తీర్ధదర్శనమ్‌। 
నిష్టా వృత్తిస్తపో దానం నవధా కులలక్షణమ్‌॥ 

డి) శో ఇత్యూచివానుపహృతాభరణం క్షితీశం 
శ్లాఘ్యో భవాన్‌ స్వజన ఇత్యనుభాషితారమ్‌। 
సంయోజయాం విధివదాస సమేతబన్వుః 
కన్యామయేన కుముదః కులభూషణేన ॥ - రవం. 16-86 

“...కుముదుడు ఉభయవంశములకును భూషణమైన తన చెల్లెలిని ఇచ్చి 

శాస్రోక్తముగా కుశునకు వివాహము జరిపించెను.” 

ఇ) ప్రాయేణ చ సత్స్వణ్యన్యేషు వరగుణేష్వభిజనమేవానురుధ్యన్తె ధీమన్నః। 


- ఇతి శిష్టోక్తౌ 


- హర్షదవరితే 

యఫ్‌) అవినీతకుమారం హి కులమాశు వినశ్వతి। - శుక్రనీతి, 2-25 
జి) లోకే కులం కులం తావద్యావత్సూర్వసమన్వయః। 

గుణ(ప్రభావే విచ్చిన్నే సమాప్తం సకలం కులమ్‌॥ -దర్పదలనే 1-10 


క్రియాదర్శము :- అకారయత్‌ - ణిజన్నాత్‌, 'డుకృజ్‌ - కరణే ఇతి ధాతోర్లజ్‌! 

“'హలక్రోరన్యతరస్యామ్‌” ఇత్యణి కర్తుః కర్మత్వమ్‌। అన్యత్ర చ 'గతిబుద్ధిప్రత్యయవసనార్ధ 

శబ్ద కర్మాకర్శ్మకాణామణికర్తా సణౌ” ఇతి నమేరకర్శకత్వాత్‌! - అని పుంసవనీవ్యాఖ్య. 
అకారయత్‌ - అకరాయతామ్‌ - అకారయన్‌ 


అవతారిక :- నమా పార్వతీ 'పత్యుః అఖణ్జితం ప్రేమ లభస్వ ఇతి తాభిః ఉచ్యతే 
స్మ - 
శ్లో॥ అఖణ్జితం ప్రేమ లభస్వ పత్యుః 

ఇత్యుచ్యతే తాభిరుమా స్మ నమ్రా। 

తయా తు తస్యార్థశరీరభాజా 

పశ్సాత్మృతాః స్నిగ్ధజనాశిషో౭_ పి॥। 28 
పదవిభాగము :- అఖడ్జితమ్‌, ప్రేమ, లభస్వ, పత్యుః, ఇతి, ఉచ్యతే, తాభిః, ఉమా, 
స్మ నమ్రా, తయా, తు, తస్య, అర్ధశరీరభాజా, పశ్చాత్‌, కృతాః, స్నిర్ధజనాళిషు, 
అపి! 


38 


76 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


అన్వయక్రమము :- నమ్రా ఉమా తాఖిః 'పత్యుః అఖణ్జితం ప్రేమ లభస్వ ఇతి 
ఉచ్యతే స్మ తస్య అర్ధశరీరభాజా తయా తు స్నిర్ధజనాశిషఃు అపి పశ్చాత్‌ కృతాః 
ప్రతిపదార్థము := నమా - నమయైన, ఉమా - ఉమాదేవి, తాభిః - ఆ 
పతివ్రతలచే, “పత్యుః - భర్తయొక్క అఖణ్జితమ్‌ - అఖణ్జితమైన, (పేమ - ప్రేమను, 
లభస్వీ - పొందుము ఇతి - అని, ఉచ్యతే స్మ - ఆశీర్వదింపబడినదాయెను. 
తస్య - శివునియొక్క అర్థశరీరభాజా - శరీరమున సగము భాగమును పొందినదైన, 
తయా తు - ఆ పార్వతీదేవిచేత, స్నిగ్రజనాశిషు + అపి - బంధుజనులిచ్చిన 
ఆశీర్వచనములున్ను, పశ్చాత్‌ కృతాః - వెనుకబడినవిగా అయినవి. 
తాత్పర్యము :- నమయైన ఉమాదేవి - ఆ పతివ్రతలచే 'భర్తయొక్క అఖణ్జితమైన 
ప్రేమను పొందుము అని ఆశీర్వదింపబడినదాయెను. శివునియొక్క శరీరమున 
సగబాగమును పొందినదైన ఆ పార్వతీదేవిచేత బంధంజనులిచ్చిన 
ఆశీర్వచనములున్ను వెనుకబడినవిగా అయినవి. 
విభక్తులు / క్రియలు :- 1. నమ్రా - నమ్ర, నమే, నమ్రాఖ ఆకారాన్తః స్రీలింగో నమ్రాశబ్దః 
ప్ర.ఏ. 2. ఉమా - ఉమా, ఉమే, ఉమా; ఆకారాన్తః స్రీలింగ ఉమాశబ్దః, ప్ర.ఏ. 3. తాభిః - తయా, 
తాభ్యామ్‌, తాభిః; దకారాన్తః ప్రీలింగః స్తచ్చబ్దః, తృ.బ. 4. పత్యుః - పత్యుః, పత్యోః, పతీనామ్‌; 
ఇకారాన్తః పుంలింగః పతిశబ్దః, ష.ఏ. 5. అఖణ్జితమ్‌ - అఖణ్జితమ్‌, అఖబ్లితే, అఖణ్జితాని; అకారాన్త 
నపుంసకలింగ అఖణ్జితశబ్దః, ప్ర.ఏ. 6. ప్రేమ - ప్రేమ, ప్రేమణీ, యేమాణీ; నకారాన్త నపుంసకలింగః 
ప్రేమన్‌శబ్దః, ప్ర.ఏ. 7. లభస్వ - క్రియ - లోట్‌ - మ.ఏకవచనాంతః 8. ఇతి - అవ్యయము 9. 
ఉచ్యతే స్మ - క్రియ 'లట్‌ స్మే ఇతి భూతార్జే లట్‌! 10. తస్య - తస్య, తయోః, తేషామ్‌; దకారాన్తః 
పుంలింగ స్తచ్భబ్దః షఏ. 11. అర్ధశరీరభాజా - ...భాజా, ...భాగ్భ్యామ్‌, ...భాగ్భి; జకారాన్తః 
ప్రీలింగ అర్ధ...భాక్‌శబ్దః, తృ.ఏ. 12. తయా - తయా, తాభ్యామ్‌, తాభిఇ దకారాన్తః ప్రీలింగస్తచ్చబ్దః 
, తృ.ఏ 18. తు, అపి, పశ్చాత్‌ - అవ్యయాలు 14. స్పిగ్ధజనాశిషః - ...ఆశీః, ...ఆశిషా, ...ఆశిషః 
; షాన్హః ప్రీలింగ... ఆశిశృ్ళబ్దః ప్ర.బ. - పిపరీశృబ్దవత్‌। 15. కృతాః - కృతా, కృతే, కృతాః; ఆకారాన్తః 
ప్రీలింగః కృతాశబ్దః, ప్ర.బ. 
సంధులు :- 

1. ఇతి + ఉచ్యతే - ఇత్యుచ్యతే - యణాదేశసస్థిః। 
. తాభిః + ఉమా - తాభిరుమా - విసర్గసస్థిః। 


. తస్య + అర్ద... - తస్యార్ధ...- సవర్ణదీర్షస 
థి థి ల 


నః 
కరా! 
దీ. 


A 


| స్నిగ్గజన + అశిషః - స్నిగ్గజనాశిషః స. సన్థిః। 
. ఆశిషః + అపి - ఆశిషోం పి - ఉత్వాదేశము + పూర్వరూపసన్థిః। 


లమ ల గ 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 77 


సమాసాలు :- 
1. అర్ధశరీరభాజా - శరీరస్య అర్ధమ్‌ - అర్ధశరీరమ్‌, అర్ధశరీరమ్‌ భజతీతి 
అర్ధశరీరభాక్‌ తయా అర్ధశరీరభాజా। కృద్‌వృత్తిః। 
2. స్నిర్ధజనాశిషః - స్పిగ్ధాశ్చ తే జనాః స్నిగ్రజనాః తేషాం ఆశిషః స్పిగ్గజనాశిషః 
1 షత. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. నమః - 
ఎ) నమః, నమ్రా, నమమ్‌ - 
బి) నమతీతి, ణమ్‌ 'నమికమ్బీతి” ర నతః। 
సి) “...నతం నమ్రం చ బన్గురమ్‌” 760 
- అని హలాయుధకోశము ‘3’ నామములను పేర్శొన్నది. 
డి) శ్లో; యన్న(మం సరలజ్బాపి యచ్చాపత్సు న సీదతి। 
ధనుర్మిత్రం కలత్రం చ దుర్లభం శుద్ధవంశజమ్‌॥॥ 
- ఇతి పజ్బతన్రే - 2- 189 
ఇ) శ్లో॥ భవన్తి నమ్రాస్తరవః ఫలోద్గమైః 
నవామ్బుభిర్ణూరవిలంబినో ఘనాః। 
అనుద్ధతాస్సత్పురుషాస్సమృద్ధిభిః 
స్వభావ ఏవైష పరోపకారిణామ్‌॥  - ఇతి అభిజ్ఞానశాకున్తలే 5-12 
(క్రియాదర్శము ఫా 1. లభస్వ - 'డులభష్‌ ప్రాప్తొ (పొందుట), భ్వాదయః (1), 
సకర్శకమ్‌, అనిట్‌, ఆత్మనేపదీ, లోట్‌ - మధ్యమపురు షైకవచనాంతః। 
లభస్వ - లభేథామ్‌ - లభధ్వమ్‌ 
శ్లో; ఆశాస్యమన్యత్పునరుక్తభూతం 
శ్రేయాంసి సర్వాణ్యధిజగ్ముషస్తే! 
పుత్రం లభస్వాత్మగుణానురూపం 


భవన్తమీడ్యం భవతః పితేవ॥ - ర.వం.. 5-34 


39 


76 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


అవతారిక :- హిమవాన్‌ సుతాయాః సర్వమపి కర్తవ్యం కారయిత్వా సుహృదిః 
సహ సభాయాం హరాగమనం ప్రతీక్షమాణః తస్టా - 
శ్లో ఇచ్చావిభూత్యోరనురూపమద్రిః 

తస్యాః కృతీ కృత్యమశేషయిత్వా! 

సభ్యః సభాయాం సుహృదాస్థితాయాం 

తస్టా వృషాజ్మాగమన ప్రతీక్షః॥ 29 
పదవిభాగము :- ఇచ్చావిభూత్యోః, అనురూపమ్‌, అద్రి; తస్యాః, కృతీ, కృత్యమ్‌, 
అశేషయిత్వా, సభ్యః, సభాయామ్‌, సుహృదాస్థితాయామ్‌, తస్థౌ వృషాజ్మాగమన 
ప్రతీక్షః 
అన్వయక్రమము :- కృతీ సభ్యః అద్రిః ఇచ్చావిభూత్యోః అనురూపం తస్యాః కృత్యమ్‌ 
అశేషయిత్వా సుహృదాస్థితాయాం సభాయాం వృషాజ్మాగమన ప్రతీక్ష్య (సన్‌) తస్టా। 
ప్రతిపదార్థము వా కృతీ - కుశలుడును, సభ్యః - సంస్మారవంతుడును అగు, 
అద్రిః - హిమవంతుడు, ఇచ్చావిభూత్యోః - కోరికకు సంపదకు, అనురూపమ్‌ - 
తగినట్లుగా, తస్యాః - ఆ పార్వతీదేవికి, కృత్యమ్‌ - చేయవలసిన వివాహసంబంధ 
మంగళ కార్యములను, అశేషయిత్వా - పూర్తిచేసి, సుహృదాస్థితాయామ్‌ - 
బంధుజనలందటితో నిండియున్న, సభాయామ్‌ - రాజసభయందు, వృషాజ్మాగమన 
ప్రతీక్షః (సన్‌) - వృషభధ్వజుడైన హరాగమనమునకై ఎదురుచూచువాడగుచు, 
తస్టా - ఉండెను. 
తాత్సర్యము *- కుశలుడును, సంస్మారవంతుడును అగు హిమవంతుడు, కోరికకు 
సంపదకు తగినట్లుగా ఆ పార్వతీదేవికి చేయవలసిన వివాహసంబంధ మంగళ 
కార్యములను పూర్తిచేసి బంధుజనలందటితో నిండియున్న రాజసభయందు 
వృషభధ్వజుడైన హరాగమనమునకై ఎదురుచూచువాడగుచు ఉండెను. 


పాఠాన్తరాలు :- 1. ...గమనప్రతీక్ష - ...గమనం ప్రతీక్ష్య! 


విభక్తులు / క్రియలు :- 1. కృతీ - కృతీ, కృతీనౌ, కృతీనః; నకారాన్తః పుంలింగః కృతిన్‌శబ్దః 
ప్ర.ఏ. ('శబ్దసాగరినుండి) 2. సభ్యః - సభ్యః, సభ్యా, సభ్యాక అకారాన్తః పుంలింగః, ప్ర.ఏ. ౨. 
అధ్రిః - అద్రిః, అద్రీ, అద్రయః; ఇకారాన్తః పుంలింగ అధద్రిశబ్దః, (ప్ర.ఏ. 4. ఇచ్చావిభూత్యోః - 
...విభూత్యాః, ...విభూత్యోః, ...విభూతీనామ్‌; ఇకారాన్తః ప్రీలింగః ఇచ్చావిభూతిశబ్దః, షద్వి. 5. 
అనురూపమ్‌ - అనురూపమ్‌, అనురూపే, అనురూపాణి; అకారాన్న నపుంసకలింగ అనురూపశబ్దః 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 79 


ప్ర.ఏ. 6. తస్యాః - తస్యాః తయోః, తాసామ్‌; దకారాన్తః ప్రీలింగ స్తచ్చబ్దః, షఏ. 7. కృత్యమ్‌ - 
కృత్యమ్‌, కృత్వే, కృత్యాని; అకారాన్త నపుంసకలింగ కృత్యశబ్దః, (ప్ర.ఏ. 8. అశేషయిత్వా - 
క్వాపత్యయాన్తము 9. సుహృదాస్థితాయామ్‌ - ...స్థీతాయామ్‌, ...స్థితయోః, ...స్థితాసు; ఆకారాన్తః 
ప్రీలింగః ...స్థితాశబ్దః స.ఏ. 10. సభాయామ్‌ - సభాయామ్‌, సభయోః, సభాసు; ఆకారాన్నః 
ప్రీలింగః సభాశబ్దః, స.ఏ. 11. వృషాజ్మాగమన ప్రతీక్షః - ...ప్రతీక్షు, ప్రతీక్షౌ, ప్రతీక్షా; అకారాన్తః 
పుంలింగో వృషాజ్మాగమన ప్రతీక్షశబ్దః, ప్ర.ఏ. 12. తస్థా - క్రియ - లిట్‌ - ప్ర.ఏ. 
సంధులు :- 
1. ఇచ్చావిభూత్యోః + అనురూపమ్‌ - ఇచ్చావిభూత్యోరనురూపమ్‌ - విసర్గసన్థిః 
2.వృష + అజ్మ - వృషాజ్మ - సవర్ణదీర్ణసన్థిః। 
3. అబ్మ + ఆగమన - అజ్మాగమన - సవర్ణదీర్ణసన్థిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. ఇచ్చావిభూత్యోః - ఇచ్చా చ విభూతిశ్చ ఇచ్చావిభూతీ, తయోః ఇచ్చావిభూత్యోః 
2. అనురూపమ్‌ - రూపస్య యోగ్యమ్‌ అనురూపమ్‌। ష.త.। అవ్యయీభావః 
8. సుహృదాస్థితాయామ్‌ - శోభనం హృదయం యేషాం తే సుహృదః, తైః 
ఆస్థితా సుహృదాస్థితా, తస్యాం సుహృదాస్థితాయామ్‌। తృ.త. 
4. వృషాజ్మాగమన ప్రతీక - వృషః అబ్బః యస్య స వృషాజ్యు, తస్య ఆగమనం 
వృషాజ్మాగమనం, తత్‌ ప్రతీక్షతే ఇతి వృషాజ్మాగమన ప్రతీక్ష। 'కర్యణి ఇత్యణ్‌! 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. వృషాజ్మః - 
ఎ) వృషో౭_౦కో ధ్వజచిహ్నం యస్య! శివః 
శ్లో! ఈశానః శశిశేఖరః పశుపతిః శూలీ శివః శజ్యరః॥ ... 
భూతేశః పరమేశ్వరోల_ న్థకరి పుర్దక్షాధ్వరధ్వంసకృత్‌॥॥ 
బి) శ్లో॥ స్థాణుః (స్రష్టా ధూర్జటి ర్వామదేవః 
కామధ్వంసీ వ్యోమకేశః కపాలీ! 
నీలగ్రీవో వహిరేతాః పినాకీ 
భీమో భర్గః కృత్తివాసా వృషాజ్మః॥ 12 
శ్లో అహిర్చన్నో విరూపాక్ష శిపివిష్టో గణాధిపః। 
గజ్లాధరో మహాదేవో మృడః స్యాన్నీలలోహితః॥ 13 
- అని హలాయుధకోశము '45 నామములను పేర్కొన్నది. 


40 


80 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


సి) శ్లో; పీతే గరే వృషాజ్మేణ ప్రీతాస్తేల. మరదానవాః। 

మమన్గుస్తరసా సిన్గుం హవిర్ధానీ తతో౭_ భవత్‌॥ 

- శ్రీమద్భాగవతే 8-8-1 

“వృషభారూఢుడగు శివుడు విషపానము చేసినంతట దేవదానవులిరువురు మిక్కిలి 
ప్రీతిచెందినవారై నూతనోత్సాహముతో సముద్రమంథనమునారంభించిరి...” 
డి శ్లో! ఉమావృషాజ్కా శరజన్మనా యథా 

యథా జయన్తేన శచీపురందరౌ। 

తథా నృపస్సా చ సుతేన మాగధీ 

ననన్దతుస్తత్సదృశేన తత్సమౌ॥ - రవం. ౩-28 
“పార్వతీపరమేశ్వరులును, శచీదేవేంద్రులును క్రమముగా వారల పుత్రులైన 
కుమారస్వామిజయంతులతో నెట్లు సంతోషించిరో యాలాగు వారలకు 
సమానులయిన సుదక్షిణాదిలీపులును ఆ దేవపుత్రులకు సమానుడయిన తమ బిడ్డతో 
ముచ్చటలాడుచుండిరి”. 
క్రియాదర్శము :- తస్టా - వ్యా (స్టా) గతినివృత్తా - నిలుచుట. అకర్మకమ్‌, అనిట్‌, 
పరస్మైపదీ, భ్వాదయః(1), లిట్‌ - ప్ర.ఏకవచనాంతః। 

తస్టా - తస్థతుః - తస్ఫుః 


అవతారిక :- ఏతస్మిన్నన్తరే కైలాసే హరస్యాపి పురతః మాతృథిః తస్య పాణిగ్రహణాను 
రూపం ప్రసాధనం న్యస్తమ్‌- 
శ్లో॥ తావద్భవన్యాపి కుబేరశైలే 

తత్పూర్వపాణిగ్రహణానురూపమ్‌। 

ప్రసాధనం మాతృభిరాదృతాభిః 

న్యస్తం పురస్తాత్పురశాసనస్య।॥। 30 
పదవిభాగము :- తావత్‌, భవస్య, అపి, కుబేరశైలే, తత్‌పూర్వపాణిగ్రహణాను 
రూపమ్‌, ప్రసాధనమ్‌, మాతృభిః, ఆద్భతాభీః, న్యస్తమ్‌, పురస్తాత్‌, పురశాసనస్య। 
అన్వయక్రమము :- తావత్‌ కుబేరశైలే తత్పూర్వపాణిగ్రహణానురూపం ప్రసాధనమ్‌ 
అపి ఆదృతాభిః మాతృభిః పురశాసనస్య భవస్య పురస్తాత్‌ న్యస్తమ్‌। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 81 


ప్రతిపదార్థము :- తావత్‌ - అంతలో (ఇట పెండ్లికూతురగు పార్వతీదేవికి తగిన 
ఆహార్యమును చేయునంతలో) తత్పూర్వపాణిగహణానురూపమ్‌ - మొట్టమొదటి 
దగు వివాహమునకు తగినదగు, ప్రసాధనమ్‌ అపి - మకరికాపత్రాద్యలంకార 
సమ్మేళనము, ఆద్భతాభీః - ఆదరయుక్తముగా, మాతృభిః - బ్రాహ్మీమొదలగు 
సప్తమాతృకలచే, పురశాసనస్య - పురశాసనుడగు, భవస్య - శివునకు, పురస్తాత్‌ 
- ముందట, న్యస్తమ్‌ - ఉంచబడినది. 
పాఠాన్తరాలు :- 

1. తావద్భవస్యాపి - తావద్వరస్యాపి - తావత్‌ హరస్యాపి. 
విభక్తులు / క్రియలు :- 1. తావత్‌, అపి, పురస్తాత్‌ - అవ్యయాలు 2. కుబేరశైలే - ...శైలే, 
...వైలయోః, ...శైలేషు;, అకారాన్తః పుంలింగః కుబేరశైలశబ్దః, స.ఏ. 3. ...అనురూపమ్‌ - 
...అనురూషమ్‌, ...అనురూపే, ...అనురూపాణి; అకారాన్త నపుంసకలింగ... అనురూపశబ్దః, ప్ర.ఏ. 
4. ప్రసాధనమ్‌ - ప్రసాధనమ్‌, ప్రసాధనే, ప్రసాధనాని; అకారాన్త నపుంసకలింగః ప్రసాధనశబ్దః, 
ప్రఏ. 5. ఆదృతాభిః - ఆదృతయా, ఆదృతాభ్యామ్‌, ఆదృతాభిః; ఆకారాన్నః ప్రీలింగ ఆదృతాశబ్దః, 
తృ.బ. 6. మాతృభిః - మాత్రా, మాతృభ్యామ్‌, మాతృభిః; బుకారాన్తః స్రీలింగో మాతృశబ్దః తృ.బ. 
7. పురశాసనస్య - పురశాసనస్య, పురశాసనయోః, పురశాసనానామ్‌; అకారాన్తః పుంలింగః 
పురశాసనశబ్దః, షఏ. 8. భవస్య - భవస్య, భవయోః, భవానామ్‌; అకారాన్తః పుంలింగః భవశబ్దః 
షవఏ.9. న్యస్తమ్‌ - ని + అస్‌ + క్ర - అకారాన్తనపుంసకలింగః ్ర.ఏ. న్యస్తమ్‌ - న్యస్తే - న్యస్తాని. 
సంధులు :- 

1. భవస్య + అపి - భవస్యాపి - సవర్దదీర్హసన్థిః। 


సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. కుబేరశైలే - కుబేరస్య శైలః - కుబేరశైలః, తస్మిన్‌ కుబేరశైలే - షత.। 

2. తత్పూర్వపాణిగ్రహణానురూపమ్‌ - పాణేః గ్రహణం పాణిగ్రహణమ్‌, 
తదేవపూర్వం తత్పూర్వం తచ్చ తత్‌ పాణిగ్రహణం తత్పూర్వపాణిగ్రహణం, 
రూపస్య యోగ్యమ్‌ అనురూపమ్‌, తత్పూర్వపాణిగ్రహణస్య అనురూపమ్‌, 
తత్పూర్వపాణిగ్రహణానురూపమ్‌। షత. 

3. పురశాసనస్య - పురం శాసతీతి పురశాసనః తస్య పురశాసనస్య, 'కృత్యల్యుటో 
బహులమ్‌” ఇతి బాహులకాత్‌ కర్తరి ల్యుట్‌। 


41 


82 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. మాతా :- (బు. స్తీ) 
ఎ) మాన్యతే పూజ్యతే యా సా। మాన్‌ పూజాయామ్‌, “'నప్ఫృనేష్ట్రత్వస్త్రహోతృ 
పోతృభ్రాతృ్భజామాతృపితృదుహితృ” - ఇతి తృచ్‌ నిపాత్యతే। స్వస్రాదిత్వాట్టాప్‌ న। 
సప్తదేవతామాతరః 
బి) “బ్రాహ్మీ చ వైష్ణవీ చైగ్టీ రౌద్రీ వారాహికీ తథా! 
కౌబేరీ చైవ కౌమారీ మాతరః సప్తకీర్తితాః। 
- ఇతి అమరటీకాయాం భరతః। 
సి) మాతా -(ప్రీ.) 
1) మాన్యతే పూజ్యతే ఇతి; మాన్‌ పూజాయామ్‌ + తన్‌ తతష్టాపి నిపాతనాత్‌ 
సాధుః జననీ; 
'విశ్వేశ్చరీం విశ్వమాతాం చబ్సికాం ప్రణమామ్యహమ్‌” 
- ఇతి శివరహస్యే? దుర్గాస్తవదర్శనాద్‌ ఆబనో౭_ యం శబ్దః। 
డి) “అంబా సవిత్రీ జననీ చ మాతా”. 
ఇ) హస్తస్పర్బో హి మాత్యాణామజలస్య జలాళ్ఞలిః। 
యఫ్‌) శ్లో గురుపత్నీ రాజపత్నీ జ్యేష్టపత్నీ తథైవ చ, 
పత్నీమాతా స్వమాతా చ పళ్ళాతా మాతరః స్మృతాః॥ 
- నరాభరణే 2-8 
యఫ్‌) సహస్రం హి పితుర్మాతా గౌరవేణాతిరిచ్యతే। -బాలరామాయణే 4-30 
జి శో నాస్తి మాతృసమా ఛాయా నాస్తి మాతృసమా గతిః। 
నాస్తి మాతృసమం త్రాణం నాస్తి మాతృసమా ప్రపా॥ 
- స్మన్ధపురాణే మా.కౌ. 6-108 
హెచ్‌) శ్లో! మాతా గురుతరా భూమేః ఖాత్‌ పితోచ్చతరస్తథా! 
మనః శీఘ్రతరం వాతాచ్చిన్తా బహుతరీ తృణాత్‌॥ 
- మహాభారతే, వనపర్వే - 313.60 
ఐ) మాతరం పితరం చైవ యస్తు కుర్యాత్‌ ప్రదక్షిణమ్‌! 
ప్రదక్షణీకృతా తేన సప్తద్వీపా వసుంధరా॥ - పద్మపురాణే 5-46-12 


-ప్రతిమానాటకే 3-18 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 83 


జె) హన్త! మాతరి భవన్తి సుతానాం మన్తవః కిల సుతేషు న మాతుః | 
-చైతన్యచంద్రోదయే 1-61 

కె) మాతా భూమిః పుత్రో అహం పృథివ్యాః - అథర్వవేదే 12-1-1 
యల్‌ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ! 
2. తావత్‌ - అవ్యయకోశః (386) 

తుల్యయోగితా సాకల్య మాన క్రమావధ్యవధారణాదయోస్యార్దాః। “త్రావత్‌ 
తత్పరిమాణే (తః, అవ్యయం త్వవధారణే। స్యమృమే చ పరిచ్చేదే తథా 
కార్స్యాధికారయోః ఇతి వాజ్మయార్ణవః। యావత్తావచ్చటబ్లా శబ్ద్బశక్తిస్వాభావ్యాత్‌ 
పరస్పరసా పేక్షవేవ స్వస్వార్థమవగమయతః। క్వచిత్‌ కేవలావపి। 
తుల్యయోగితాయామ్‌ - యావత్యార్వ్యం తావత్‌ కురు! 
సాకల్వే - యావద్దత్తమ్‌ తావద్‌ భుక్తమ్‌ 
మానే - ఆస్తాం తావత్‌! 
క్రమే - త్వమేవ తావత్‌ పరిచిన్తయ స్వయమ్‌” - కు.సం. 5-67 
అవధౌ - తావదధీష్వ యావద్‌ బుధ్యసే 
అవధారణే - 'నిరాసకస్యాపి న తావదుత్సహే॥ 


అవతారిక :- మాతృషు గౌరవాత్‌ తత్‌ ప్రసాధనం కేవలమీశ్వరేణ స్ప ష్టం, స్వస్య 
స్వాభావికో వేష ఏవ భావాన్తరం ప్రాప- 
శ్లో తద్దౌారవాన్మజ్ఞలమణ్దనశ్రీః 

సా పస్ప లే కేవలమీశ్వరేణ। 

స ఏవ వేషః పరిణేతురిష్టం 

భావాన్తరం తస్య విభోః ప్రపేదే॥ 31 
పదవిభాగము :- తడ్గారవాత్‌, మజ్దలమబ్దనశ్రీః, సా, పస్పృశే, కేవలమ్‌, ఈశ్వరేణ, 
సః, ఏవ, వేషు, పరిణేతుః, ఇష్టమ్‌, భావాన్తరమ్‌, తస్య, విభోః, ప్రపేదే। 
అన్వయక్రమము :- ఈశ్వరేణ సా మబ్బలమణ్జనశ్రీః తద్గౌరవాత్‌ కేవలం పస్పృశే। 
(కిన్లు) తస్య విభోః స ఏవ వేషు పరిణేతుః ఇష్టం భావాన్తరం ప్రపేదే। 


42 


84 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


ప్రతిపదార్థము వా ఈశ్వరేణ - శివునిచేత, సా - ఇంతకుముందు చెప్పిన, 
మబ్బ్జలమణ్జనశ్రీః = మకరికాపత్రాద్య్వలంకారశోభాసమ్మేళనము, తద్గౌరవాత్‌ - ఆ 
బ్రాహ్మిమొదలగు సప్తమాతృకలమీది గౌరవమువలన, కేవలమ్‌ - కేవలము, పస్పృశే 
- తాకబడెను. తస్య - ఆ, విభోః - శివునకు, స ఏవ వేషః - పూర్వకాలికమైన 
నేపథ్యమే, పరిణేతుః - వరునకు తగిన అనగా వివాహోద్యుక్తమైన దానికి, ఇష్టమ్‌ 
- కోరదగినదగు, భావాన్తరమ్‌ - మటొక రూపమును, ప్రపేదే - పొందెను. 

తాత్సర్యము :- శివునిచేత ఇంతకుముందు చెప్పిన మకరికాపత్రాద్యలంకారశోభా 
సమ్మేళనము ఆ బ్రాహ్మి మొదలగు సప్తమాతృకలమీది గౌరవమువలన కేవలము 
తాకబడెను. ఆ శివునకు పూర్వకాలికమైన నేపథ్యమే వరునకు తగిన అనగా 


వివాహోద్యుక్తమైనదానికి కోరదగినదగు మటొక రూపమును పొందెను. 
పాఠాన్తరాలు :- 1. స ఏవ వేష (శ - స్వ ఏవ వేషః స్వభావవేశః। 

విభక్తులు / క్రియలు :- 1 ఈశ్వరేణ - ఈశ్వరేణ, ఈశ్వరాభ్యామ్‌, ఈశ్వరైఖ అకారాన్తః 
పుంలింగః, ఈశ్వరశబ్దః, తృ.ఏ. 2. సా - సా, తే, తా; దకారాన్తః స్రీలింగస్తచ్భబ్దః, ప్ర.ఏ. 3. 
మబ్దలమణ్దనశ్రీః - ...శ్రీః ...శియౌ, ...శియః; ఈకారాన్తః ప్రీలింగో మబ్దల...శ్రీశబ్దః ప్ర.ఏ. 4. 
తద్గారవాత్‌ - తద్గౌరవాత్‌, తద్గౌరవాభ్యామ్‌, తద్దౌరవేభ్యః; అకారాన్న నపుంసకలింగ స్తద్ధారవశబ్దః, 
ప్ర.ఏ. 5, కేవలమ్‌ - అవ్యయము 6. పస్పృశే - క్రియ - లిట్‌ - ప్ర.ఏ. కర్మణిప్రయోగము, స్పృశ్‌ 
ధాతుజన్యము. 7. తస్య - తస్య, తయోః, తేషామ్‌; దకారాన్తః పుంలింగ స్తచ్చబ్దః, ష.ఏ. 8. విభోః 
- విభోః, విభ్యోః, విభూనామ్‌; ఉకారాన్తః పుంలింగో విభుశబ్దః, ప్ర.ఏ. 9. వేషః - వేషః, వేషా, 
వేషాక అకారాన్తః పుంలింగో వేషశబ్దః, ప్ర.ఏ. 10. పరిణేతుః - పరిణేతుః, పరిణేత్రోః, పరిణేత్యూణామ్‌; 
బుకారాన్న పుంలింగః పరిణేతృశబ్దః, షఏ. 11. ఇష్టమ్‌ - ఇష్టమ్‌, ఇష్ట, ఇష్టాని; అకారాన్త 
నపుంసకలింగ ఇష్టశబ్దః, ద్వి.ఏ. 12. భావాన్తరమ్‌ - భావాన్తరమ్‌, భావాన్తరే, భావాన్లూణి; అకారాన్త 
నపుంసకలింగో భావాన్తరశబ్దః, ద్విఏ. 13. ప్రపేదే - క్రియ. 


సంధులు :- 


సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. మబ్బలమణ్జనశ్రీః - మంగలార్థం మణ్జనం మబ్ద్బలమణ్దనం, తస్య శ్రీః 
మజ్దలమబ్దనశ్రీః - షత. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 85 


2. తద్గౌరవాత్‌ - గురోః భావః గౌరవమ్‌, తాసు గౌరవం తద్గౌరవం, తస్మాత్‌ 
తద్గౌరవాత్‌। స.త, 


8. పరిణేతుః - పరిణయతీతి పరిణేతా, తస్య పరిణేతుః, తృచ్‌ప్రత్యయః। 
4. భావాన్తరమ్‌ - అన్యః భావః భావాన్తరమ్‌, తత్‌ - మయూరవ్యంసకాదిసమాసః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. పరిణేతా :- 
ఎ) పరిణయతీతి పరిణేతా, తృచ్‌ ప్రత్యయః। 
బి) బుకారాన్న పుంలింగః పరిణేతృశబ్దః। 
సి) శ్లో॥ స్టిత్వె దణ్ణయతో దణ్ఞాన్సరిణేతుః ప్రసూతయే। 
అప్యర్థకామౌ తస్యాస్తాం ధర్మాయైవ మనీషిణః - ర.వం. 1-25 
2. శ్లో॥ సతీమపి జ్ఞాతికులైకసంశ్రయాం 
జనో౨_ న్యథా భర్త్రమతీం విశబృతే। 
అతస్సమీపే పరిణేతు రిష్యతే 
ప్రియాప్రియా వా ప్రమదా స్వబన్గుభిః। 

- ఇతి అభిజ్ఞానశాకున్తలే 5-17 
క్రియాదర్శము :- 1. పస్ప బే :- (కర్మణి) - స్పృళ్‌ - సంస్పర్శని - సకర్శ్మకమ్‌। 
అనిట్‌! (పరస్సైపదీ) లిట్‌ - ప్ర. ఏకవచనాంతః। తుదాదయః (6) ఆత్మనేపదీ 

పస్ప ఖే - పస్ప బ్రశౌలే క పస్పృశిరే 
2. ప్రపేదే - ప్రపూర్వకాత్‌ “పదగతౌ” ఇత్యస్మాద్ధాతో స్సకర్శకాత్‌ కర్తరి భూతేలిట్‌, 
ఆత్మనేపదే, ప్ర.ఏ. 
ప్రపేదే - ప్రపేదాతే - ప్రపేదిరే. 
శో స విద్ధమాత్రః కిల నాగరూపముత్సృజ్య తద్విస్మిత సైన్యదృష్టః। 
స్ఫురత్ర్రభామణలమధ్యవర్తి కాంతం వపుర్వ్యోమచరం ప్రపేదే॥ 
- రవం. 5-51 


“_. సేనాజనులు ఆశ్చర్యపడి చూచుచుండగా తేజుపుంజము గల యాకాశమునందు 
సంచరించుమనోహరమైన దివ్యరూపమును ఆ యేనుగు పొందెను. 


483 


86 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


అవతారిక:- ఇతఃపరం చతుర్భిః భస్మప్రభృతీనాం భావాన్తరప్రాప్తిః వర్ధతే - 
శ్లో బభూవ భస్మైవ సితాజ్ఞరాగః 

కపాలమేవామలశేఖరశ్రీః। 

ఉపాన్తభాగేషు చ రోచనాజ్యో 

గజాజినస్యైవ దుకూలభావః॥ 32 
పదవిభాగము:- బభూవ, భస్మ, ఏవ, సితాబ్జరాగః, కపాలమ్‌, ఏవ, అమలశేఖరశ్రీః 
ఉపాన్తభాగేషు, చ, రోచనాజ్యః, గజాజినస్య, ఏవ, దుకూలభావః 
అన్వయ క్రమము: - భస్మ ఏవ సితాజ్ఞరాగః బభూవ। కపాలమేవ అమల శేఖరశ్రీః 
బభూవ। గజాజినస్య ఏవ ఉపాన్తభాగేషు రోచనాజ్య దుకూలభావః చ బభూవ। 
ప్రతిపదార్థము: - భస్మ ఏవ - విభూతియే, సితాబ్దరాగః - సుగంధలేపనము, 
బభూవ - ఆయెను, కపాలమేవ - కపాలమే, అమలశేఖరశ్రీః - పవిత్రమైన 
శిరోభూషణము, బభూవ - ఆయెను, గజాజినస్య ఏవ - గజచర్మమే, ఉపాన్తభాగేషు 
- అంచులందు, రోచనాజ్మ ః - గోరోచనమువలె పచ్చనైన వర్ణము గలదియగు, 
దుకూలభావః చ - పట్టుపంచెగా, బభూవ - ఆయెను. 
తాత్పర్యము: - విభూతియే సుగంధలేపనమాయెను. కపాలమే పవిత్రమైన 
శిరోభూషణమాయిను. గజచర్మమే అంచులందు గోరోచనమువలె పచ్చనైన వర్ణము 
గలది యగు పట్టుపంచెగా ఆయెను. 


పాఠన్తరాలు:- 1. సితాబ్ద.. - కృతాబ్ద... 2. దుకూల - దుగూల 
విభక్తులు / క్రియలు :- 1. భస్మ-భస్మ, భస్మనీ, భస్మాని; నకారాన్తనపుంసకలింగో భస్మనృబ్దః, 


ప్ర.ఏ. 2. సితాబ్బరాగః - రాగః...రాగౌ...రాగాః అకారాన్వపుంలింగో సితాబ్దరాగశబ్దః ప్ర.ఏ. 8. 
బభూవ - క్రియ - లిట్‌. (ప్ర.ఏకవచనాంతః 4. కపాలమ్‌ - కపాలమ్‌ - కపాలే - కపాలాన్ని; 
అకారాన్తనపుంసకలింగః కపాలశబ్దః, ప్ర. ఏ. 5. అమలశేఖరశ్రీః - ...శ్రీః..శ్రియౌ... శ్రియః, ఈకారాన్నః 
స్రీలింగ అమలశేఖర శ్రీ శబ్దః, ప్ర.ఏ.6. గజాజినస్య - గజాజినస్య - గజాజినయోః - గజాజినానామ్‌, 
అకారాన్త నపుంసకలింగో గజాజినశబ్దః, షఏ. 7. ఉపాన్తభాగేషు -...భాగే -...భాగయోః- ...భాగేషు; 
అకారాన్త నపుంసకలింగో ఉపాన్తభాగశబ్దః, ష.ఏ. 8. రోచనాబజ్యు - రోచనాజ్మః - రోచనాజ్మా - 
రోచనాజ్యాః, అకారాన్తః పుంలింగః రోచనాజృశబ్దః, ప్ర.ఏ. 9. ఏవ, చ - అవ్యయాలు. 
సంధులు: - 


1 భస్మ + ఏవ - భస్మైవ, వృద్ధిసన్థి॥ - వృద్ధిరేచి (సూ 6-1-85) 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 87 


2. సిత + అజ్జరాగః - సితాబ్దరాగః - సవర్ణదీర్ణసన్థిః। 
3. ఏవ + అమలశేఖరశ్రీః - ఏవామలశేఖరశ్రీః - సవర్ణదీర్ణసన్థిః। 
4. రోచనాజ్యః + గజాజినస్య - రోచనాజ్యో గజాజినస్య - ఉత్వాదేశః। 
5. గజాజినస్య + ఏవ - గజాజినస్యైవ - వృద్ధిసన్థిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు: - 
1. సితాబ్బరాగః - అబ్బస్య రాగః అంగరాగః, సితశ్చాసా, అబ్బరాగః, సితాజ్దరాగః 
కర్మధారయసమాసః। 
2. అమలశేఖరశ్రీః - అవిద్యమానం మలం యస్య తద్‌ అమలం తత్‌ చ తత్‌ 
శేఖరమ్‌ అమలశేఖరం తస్య శ్రీః అమలశేఖరశ్రీః, షత.। 
తి, గజాజినస్య - గజస్య అబినం గజాబినం, తస్య షత.। 
4. ఉపాన్తభాగేషు - ఉపాన్నాశ్చ తే భాగాః ఉపాన్తభాగాః, తేషు ఉపాన్తభాగేషు। 
కర్మధారయః। 
5. రోచనాజ్ము - రోచనా ఏవ అజ్మ యస్య సః రోచనాజ్మః, బహు ప్రీహిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు 
1. కపాలః / కపాలమ్‌:- ఎ) కం శిరో జలం వా పాలయతి। 
బి) కం మస్తకం పాలయతీతి, క + పాలి + అణ్‌! యద్వా కమృతే యః, కపి 
చలనే + 'తమివిశివిడిగ్భణికులికపిపలిపజ్చిభ్యః కాలన్‌ ఇతి కాలన్‌, కపినిర్దేశాద్‌ 
నలోపః। 
సి) శ్లో ద్వౌ శబ్ధకౌ కపాలాని చత్వారి శిరసస్తథా। - ఇతి యాజ్ఞవల్మ్యః 3-90 
డి) శ్లో! చూడాపీడకపాలసంకులగలన్మాన్హాకినీవారయో 
విద్యుత్చాయలలాటలోచన పుట జ్యోతిర్విమిశిత్విషః। 
పాన్లు త్వామకలోరకేతకశిఖాసందిగ్ధముగ్దేన్దవో 
భూతేశస్య భుజబ్ద్బవల్లివలయ(్రజ్‌నద్ధజూటా జటాః॥ 
- ఇతి మాలతీమాధవే ప్రథమో౭ బ్మే -2 
సి) “రుద్రో యేన కపాలపాణిపుటకే భిక్షాటనం కారితః” 
- భర్శృహరిత్రిశతి 2-95 


44 


88 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


అలంకారాలు:- అత్ర పరిణామాలంకారః। తల్లక్షణం యథా రుయ్యక అలంకార 
సర్వస్వే (16) 
“ఆరోప్యమాణస్య ప్రకృతోపయోగిత్వే పరిణామః” 
ఆరోప్యమాణము ప్రకృతోపయోగియైనచో పరిణామము. 
ఇట “విభూతియే - సుగంధలేపనముగా 
కపాలమే - పవిత్రమైనశిరోభూషణముగా 
గజచర్మమే - అంచులందు గోరోచనమువలె పచ్చనైన పట్టుపంచెగా 
రూపొందుటచే - నిది పరిణామాలంకారము. 


క్రియాదర్శము:- బభూవ - 7వ శ్లోకవ్యాఖ్యాన భాగమును చూడగలరు. 


అవతారిక :- తృతీయం లలాటస్థితం లోచనమేవ తిలకమభూత్‌- 


శ్లో॥ శజ్ఞాన్తరద్యోతి విలోచనం య- 

దన్తర్శివిష్టామలపిబ్ఞతారమ్‌। 

సాన్నిధ్యపక్షే హరితాలమయ్యాః 

తదేవ జాతం తిలకక్రియాయాః।॥! 83 
పదవిభాగము :- శజ్ఞాన్తరద్యోతి, విలోచనమ్‌, యత్‌, అన్తర్నివిష్టామలపిజ్జతారమ్‌, 
సాన్నిధ్యపక్ష్మ హరితాలమయ్యాః, తత్‌, ఏవ, జాతమ్‌, తిలకక్రియాయాః। 
అన్వయడక్రమము :- శజ్ఞాన్తరద్యోతి అన్తర్తివి...తారమ్‌, యద్విలోచనం తదేవ 
హరితాలమయ్యాః, తిలకక్రియాయాః సాన్నిధ్యపక్షే జాతమ్‌। 
ప్రతిపదార్థము వా శజ్ఞాన్తరద్యోతి - లలాటమధ్యమమున ప్రకాశించుచున్నది, 
అన్తర్నివిష్టామలపిజ్ఞతారమ్‌ యద్విలోచనమ్‌ - పసుపుపచ్చని కనుపాపగలదియగు 
ఏ అగ్నినేత్రమో, తదేవ - ఆ మూడవకన్న హరితాలమయ్యాః తిలకక్రియాయాః 
- హరితాలవర్ణద్రవ్యవిశేషమగు కల్యాణతిలకముగా, సాన్నిధ్యపక్షే - లలాట 
మధ్యమమున, జాతమ్‌ - జనించినది. 
తాత్సర్యము వా లలాటమధ్యమమున ప్రకాశించుచున్నది, పసుపు పచ్చని కనుపాప 
గలదియు అగు ఏ అగ్నినేత్రమో ఆ కన్నే హరితాలవర్ణద్రవ్యవి శేషమగు కల్యాణ 
తిలకముగా లలాటమధ్యమమున జనించినది. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 89 


పాఠాన్తరాలు :- 1. అన్తర్నివివ్టామల... - అన్తర్నివిమ్టానల 
విభక్తులు / క్రియలు :- 1. శజ్ఞాన్తరద్యోతి - ...ద్యోతి, ...ద్యోతినీ, ...ద్యోతీని; నకారాన్త 
నపుంసకలింగ ద్యోతినృబ్దః। ప్ర.ఏ. 2. అన్తర్నివిష్టామలపిజ్బతారమ్‌ - ...తారమ్‌, ...తారే, ...తారాణీి; 
అకారాన్త నపుంసకలింగ... తారశబ్దః, ప్ర.ఏ. 3. యత్‌ - యత్‌, యే, యాని; దకారాన్త నపుంసకలింగ 
యచ్చటబ్దః, ప్ర.ఏ. 4. తత్‌ - తత్‌, తే, తాని; దకారాన్త నపుంసకలింగ స్తచ్చబ్దః, ప్ర.ఏ. 5. విలోచనమ్‌ 
- విలోచనమ్‌, విలోచనే, విలోచనాని; అకారాన్త నపుంసకలింగో విలోచనశబ్దః, ప్ర.ఏ. 6. ఏవ - 
అవ్యయము 7. హరితాలమయ్యాః - హరితాలమయ్యాః, హరితాలమయ్యోః. హరితాలమయీనామ్‌; 
ఈకారాన్తః ప్రీలింగో హరితాలమయీశబ్దః, ష.ఏ. 8. తిలకక్రియాయాః - తిలకక్రియాయాః, 
తిలకక్రియయోః, తిలకక్రియాణామ్‌; ఆకారాన్తః గ్రీలింగ స్తిలకక్రియాశబ్దః, ష.ఏ. 9. సాన్నిధ్యపక్షే - 
...పక్షే ...పక్షయోః, ...పక్షేషు, అకారాన్తః పుంలింగ స్పాన్నిధ్యపక్షశబ్దః, స.ఏ. 10. జాతమ్‌ - 
జాతమ్‌, జాతే, జాతాని; అకారాన్న నపుంసకలింగో జాతశబ్దః, (ప్ర. ఏ. 
సంధులు :- 

1. తత్‌ + ఏవ - తదేవ - జశ్వ్వసన్ధిః। 

2. శజ + అనర్‌ - శజానర్‌ - సవరదీర్తసన్నిః। 

ఖు క ఖా ణయ భఖ 
3. నివిష్ట + అమల - నివిష్టామల - సవర్ణదీర్షసన్షిః। 
ల ణయ ధి 

4. యత్‌ + అన్సర్‌... - యదన్తర్‌... - జశ్వసన్థిః। 
రులాం జశో9 నే (సూ 8-2-39) అనునాసికాంతస్థవర్ణములు తప్ప 
మిగిలిన పదాంతగతహల్లులకు (రుల్లులకు) సవర్ణమైన వర్గతృతీయ వర్ణము 
(జశ్వము) ఆదేశముగ వచ్చును. (జశ్‌ - జబగడద) 

సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. శజ్ఞాన్తరద్యోతి - శజ్ధయోః అన్తరం శజ్ఞాన్తరం, శజ్ఞానరే ద్యోతతే తచ్చీలం 
శజ్ఞాన్తరద్యోతి, ణిని ప్రత్యయః। 

2, అన్తర్నివివ్రామలపిబ్బతారమ్‌ - అవిద్యమానం మలం యస్యాః సా అమలా, 
అన్తర్నివివ్టా అమలా పిజ్లా తారా యస్య తద్‌ అన్తర్నివిష్టామలపిబ్బతారమ్‌। 
బహు ప్రీహిః। 

3. విలోచనమ్‌ - విశిష్టం లోచనం విలోచనమ్‌। గతిసమాసః। 

4. హరితాలమయ్యాః - ప్రచురం హరితాలమ్‌ అని అస్యాం సా 
హరితాలమయీ, తస్యాః హరితాలమయ్యాః। 


45 


9౦ మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


5. తిలకక్రియాయాః - తిలకస్య క్రియా తిలకక్రియా, తస్యాః తిలకక్రియాయాః 
షత.। 
6. సాన్నిధ్యపక్షే - సన్నిధి ఏవ సాన్నిధ్యం, సాన్నిధ్యస్య పక్ష సాన్నిధ్యపక్షః 
తస్మిన్‌ సాన్నిధ్యపక్షే! షత.। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. లోచనమ్‌ :- 
ఎ) లోచతే£. నేనేతి। లోచ్‌ + కరణ్‌ + ల్యుట్‌! చక్షుః 
బి) 'దృగ్భృష్టినే త్రలో చన చక్షుర్నయ నామకేక్షణాక్షీణి॥ - అని హలాయుధకోశము 
“9 నామములను పేర్ళొన్నది. 
సి) శ్లో “వక్రానైః పద్మపత్రాఖైర్లోచనైః సుఖభాగినః। 
మార్దారలోచనైః పాపో మహాత్మా మధుపిజ్ఞలైః। 
క్రూరాః కేకరనేత్రాశ్చ హరిణాక్షాః సకల్మషాః। 
జిహ్మైశ్చ లోచనైః క్రూరాః సేనాన్యోగజలోచనాః। 
గమ్మీరాక్షా ఈశ్వరాః స్యుర్మన్రిణః స్యులచక్షుషః। 
నీలోత్పలాక్షా విద్వాంసః సౌభాగ్యం శ్యావచక్షుషామ్‌। 
స్యాత్‌ కృష్ణతారకాక్షాణామకాముత్సాటనం కిల! 
మణ్బలాక్షాశ్ళ్చ పాపాః స్యుర్నిస్వాః స్యుర్ణీర్ణలోచనాః। 
దృక్‌స్నిగా విపులా భోగే అలాాయుర్నాభిరున్సతా। 
a cee వళ టన. 
- ఇతి గారుడే, 65 అధ్యాయః. 
2. శజ్ఞః ఫ్‌ 
ఎ) 'శజ్ఞోనిధౌ లలాటాస్టుతి సింహః। 
బి) 'శజ్ఞస్తు లలాటాస్థిమర్శణోరి'తి కేశవః। 
సి) శమేః ఖః - 1-102 ఇతి ఖః (ఉణాదిసూత్రమ్‌) 
డి) శ్లో॥ శజ్జే నేత్రే కరౌ పాదౌ గుల్ళావూరూ సమౌ చితా! 
అనువృత్తనఖాః స్నిగ్ధాః సమాశ్చాజ్దులయో మమ 
- శ్రీమద్రామాయణే 6-48-10 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 91 


అలంకారాలు :- అత్రాపి పరిణామాలంకారః। తల్లక్షణం యథా సాహిత్యదర్చణే- 
'విషయాత్మతయారోహ్యే ప్రకృతార్ణోపయోగిని; 
పరిణామో భవేత్‌ తుల్యాతుల్యాధికరణో ద్విధా”॥ ఇతి 
శివభగవానుని లలాటమధ్యమున ప్రకాశించు మూడవనేత్రము - వివాహమహోత్సవ 
భాగమునందు కల్యాణతిలకముగా రూపొందినదిగా వర్ణింపబడుటచే నిట 
పరిణామాలంకారమున్నదని చెప్పదగును. 


అవతారిక :- తత్తత్రదేశేషు భుజగేశ్వరాః ఆభరణాన్తరత్వం భేజుః 
శ్లో॥ యథాప్రదేశం భుజగేశ్వరాణాం 

కరిష్యతామాభరణాన్తరత్వమ్‌। 

శరీరమాత్రం వికృతిం ప్రపేదే 

తథైవ తస్గుః ఫణరత్నశోభాః॥ 34 
పదవిభాగము :- యథాప్రదేశమ్‌, భుజగేశ్వరాణామ్‌, కరిష్యతామ్‌, ఆభరణాన్తరత్వమ్‌, 
శరీరమాత్రమ్‌, వికృతిమ్‌, ప్రపేదే, తథా, ఏవ, తస్థుః, ఫణరత్నశోభాః। 
అన్వయక్రమము :- యథాప్రదేశమ్‌, ఆభరణాన్తరత్వమ్‌, కరిష్యతాం భుజగేశ్వరాణాం 
శరీరమాత్రం వికృతిం ప్రపేదే। ఫణరత్నశోభాః తథైవ తస్టుః। 
ప్రతిపదార్థము :- యథాప్రదేశమ్‌ - ఆయా భాగములందు, ఆభరణాన్తరత్వమ్‌ - 
ఆభరణములుగా, కరిష్యతామ్‌ - మారిపోవునవి అగు, భుజగేశ్వరాణామ్‌ - వాసుకి 
మొదలగు సర్పరాజులయొక్క శరీరమాత్రమ్‌ - దేహములు మాత్రమే, వికృతిమ్‌ 
- వికారమును, ప్రపేదే - పొందెను. ఫణరత్నశోభాః - స్ఫుటామణికాంతులు, 
తథైవ - అవ్విధముగానే, తస్ఫుః- ఉన్నవి. 
తాత్పర్యము :- ఆయా భాగములందు ఆభరణములుగా మారిపోవునవి అగు 
వాసుకి మొదలగు సర్పరాజులయొక్క దేహములు మాత్రమే వికారమును పొందెను. 
స్ఫుటామణికాంతులు అవ్విధముగనే ఉన్నవి. 
విభక్తులు / క్రియలు :- 1. యథాప్రదేశమ్‌ - అవ్యయము 2. ఆభరణాన్తరత్వమ్‌ - ... అన్తరత్వమ్‌, 


...అన్తరత్వే, ... అన్తరత్వాని; అకారాన్త నపుంసకలింగ ఆభరణాన్తరత్వశబ్దః, ప్ర.ఏ. 3. కరిష్యతామ్‌ - 
కరిష్యతః, కరిష్యతోః, కరిష్యతామ్‌; తకారాన్తః పుంలింగః కరిష్యత్‌శబ్దః,ష.బ. 4. భుజగేశ్వరాణామ్‌ - 


46 


92 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


భుజగేశ్వరస్య, భుజగేశ్వరయోః, భుజగేశ్వరాణామ్‌; అకారాన్నః పుంలింగో భుజగేశ్వరశబ్దః, షవి; 
5. శరీరమాత్రమ్‌ - శరీరమాత్రమ్‌, శరీరమాత్రే, శరరీమాత్రాణి; అకారాన్త నపుంసకలింగశ్ళరీర 
మాత్రశబ్దః 6. వికృతిమ్‌ - వికృతిమ్‌, వికృతీ, వికృతీః; ఇకారాన్తః ప్రీలిబ్బః వికృతిశబ్దః ద్వి ఏ. 7. 
ప్రపేదే - క్రియ, 8. ఫణరత్నశోభాః - ...శోభా, ...శోభే, ...శోభాః ఆకారాన్తః ప్రీలింగః 
ఫణరత్నశోభా శబ్దః, ప్ర.బ. 9. తథా, ఏవ - అవ్యయాలు 10. తస్గుః - క్రియ. 
సంధులు :- 
1. తథా + ఏవ - తథైవ - వృద్ధిసస్థిః। 
2. భుజగ + ఈశ్వరాణామ్‌ - భుజగేశ్వరాణామ్‌ - గుణసన్టిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. యథాప్రదేశమ్‌ - ప్రదేశాన్‌ అనతిక్రమ్య యథాప్రదేశమ్‌। అవ్యయీభావ 
సమాసః। 
2. ఆభరణాన్తరత్వమ్‌ - అన్యాని ఆభరణాని ఆభరణాన్తరాణి, తేషాం భావః 
ఆభరణాన్తరత్వం తత్‌। తద్దితవృత్తిః। 
3. కరిష్యతామ్‌ - కరిష్యన్తీతి కరిష్యన్తః తేషాం కరిష్యతామ్‌, 'లృటః సద్వా ఇతి 
శతృ ప్రత్యయః। 
4. భుజగేశ్వరాణామ్‌ - భుజగానామ్‌ ఈశ్వరాః భుజగేశ్వరాః తేషాం 
భుజగేశ్వరాణామ్‌ - షత. 
5. శరీరమాత్రమ్‌ - శరీరమ్‌ ఏవ మాత్రమ్‌! “'మయూరవ్యంసకాదయః చి 
ఇతి సమాసః 
6. ఫణరత్నశోభాః - ఫణరత్నానాం శోభాః ఫణరత్నశోభాః। షత. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఫణః :- (త్రి.) - 
ఎ) ఫణతి విస్తృతిం గచ్చతీతి। ఫణ్‌ + అచ్‌! సర్పస్య విస్తృతమస్తకమ్‌। 
బి) 'ఫణః ఫణా ఫటా ప్రోక్తా...” 
అని హలాయుధకోశము ‘3’ నామములను పేర్కొన్నది. 
సి) శ్లో॥ పరివాదం బ్రువాణే హి దురాత్మా వై మహాజనే। 
ప్రకాశయతి దోషాంస్తు సర్పః ఫణమివోద్రితమ్‌॥ 
- ఇతి మహాభారతే 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 93 


డి) శ! జ్వలతి చలితేనస్థనో౭_ గ్నిర్విప్రకృతః పన్నగః ఫణాం కురుతే! 
ప్రాయః స్వం మహిమానం క్షోభాత్రితిపద్యతే హి జన్లుః॥ 
- ఇతి అభిజ్ఞానశాకున్తలే - 6-831 
“..పాము కదిలింపబడినదై పడగను చేయును...” 
క్రియాదర్శము :- 1. ప్రపేదే - పూర్వము చెప్పబడినది. 
2, తస్గుః - పూర్వము చెప్పబడినది. 


అవతారిక :- చన్దచూడామణేః నాన్యచూడామణిగ్రహణేన ప్రయోజనమ్‌ ఆసీత్‌! 
శ్లో॥ దివాపి నిష్యూతమరీచిభాసా 

బాల్యాదనావిష్కృతలాజ్భునేన। 

చగ్రేణ నిత్యం ప్రతిభిన్నమౌలేః 

చూడామణేః కిం గ్రహణం హరస్య॥ తెర 
పదవిభాగము: -దివా, అపి, నిష్ట్యూతమరీచిభాసా, బాల్యాత్‌, అనావిష్టృత లాఇ్బనేన, 
చన్దేణ, నిత్యమ్‌, ప్రతిభిన్నమౌలేః, చూడామణేః, కిమ్‌, గ్రహణమ్‌, హరస్య। 
అన్వయము :- దివా అపి నిష్టూతమరీచిభాసా బాల్యాత్‌ అనావిష్కృతలాజ్ఞానేన 
చన్దేణ నిత్యం ప్రతిభిన్నమౌలేః హరస్య చూడామణేః గ్రహణం కిమ్‌! 
ప్రతిపదార్థము ;- దివా + అపి - పగటివేళ కూడా, నిష్యూతమరీచిభాసా - 
ప్రసరింపజేయుచున్న కిరణములుగల, బాల్యాత్‌ - బాల్యావస్థవలన, అనావిష్కృత 
లాజ్భృనేన - తనయందు మచ్చను వెలువరింపని, చన్టేణ - చంద్రుడే, నిత్యమ్‌ - 
ఎల్లప్పుడు, ప్రతిభిన్నమౌలేః - శిరోభూషణముగా గల, హరస్య - శివునకు, 
చూడామణేః - మజియొక చూడామణియొక్క గహణమ్‌ కిమ్‌ - స్వీకారమేమి? 
తాత్పర్యము :- “బాలచంధద్రుడే చూడామణి అయినాడని” పిండితార్థము. 
పాఠాన్తరాలు :- 1. ...భాసౌ - ...భాజాా 2. ...లాజ్భృనేన - ...లక్షణేన. 
విభక్తులు / క్రియలు :- 1. దివా - అవ్యయము - దినార్థకమిదమ్‌। 2. అపి - అవ్యయము 


8. నిష్యూతమరీచిభాసా - ...భాసా, ...భాభ్యామ్‌,... భాభి; సకారాన్తః పుంలింగో ని... భాశ్ళబ్దఃి, 
తృ.ఏ. 4. బాల్యాత్‌ - బాల్యాత్‌, బాల్యాభ్యామ్‌, బాల్యేభ్యఖ అకారాన్త నపుంసకలింగో బాల్యశబ్దః, 


47 


94 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


తృ.ఏ. ర్‌. అనావిష్కృతలాజ్భనేన - ...లాజ్భృనేన, ...లాఇ్బునాభ్యామ్‌, ... లాఇ్ళునైః అకారాన్నః 
పుంలింగ అనా... లాజ్భనశబ్దః, తృ.ఏ. 6. చద్దేణ - చన్దేణ, చన్లాభ్యామ్‌, చట్టె అకారాన్నః పుంలింగో 
చగ్దశబ్దః, తృ.ఏ. 7 నిత్యమ్‌ - అవ్యయము 8. ప్రతిభిన్నమౌలేః - ...మౌలేః, ...మౌల్యో, ...మౌలీనామ్‌; 
ఇకారాన్తః పుంలింగః ప్రతిభిన్నమౌలి శబ్దః, షఏ. 9. హరస్య - హరస్య, హరయో, హరాణామ్‌; 
అకారాన్తః పుంలింగో హరశబ్దః, ష.ఏ. 10. చూడామణేః - చూడామణేః, చూడామణ్యోః, 
చూడామణీనామ్‌; ఇకారాన్తః పుంలింగః, చూడామణిశబ్దః, షఏ. 11. గ్రహణమ్‌ - గ్రహణమ్‌, 
(గ్రహణే, గ్రహణాని; అకారాన్న నపుంసకలింగో గ్రహణశబ్దః, ప్ర.ఏ. 12. కిమ్‌ - అవ్యయము 
సంధులు :- 

1. బాల్యాత్‌ + అనావిష్కృత... - బాల్యాదనావిష్కృత... - జశ్త్వ్వమ్‌। 

2. దివా + అపి - దివాపి - సవరదీర్షసనిః। 

ణయ భఖ 
సమాసాలు :- 

1. నిష్ట్యూతమరీచిభాసా - మరీచీనాం భాసః, మరీచిభాసః, నిష్ట్యూతాః 
మరీచిభాసః యస్య స నిష్టూతమరీచిభాః, తేన నిష్టూతమరీచిభాసా। 
బహు ప్రీహిః। 

2. అనావిష్మ ఎ్రతలాజ్భృనేన - న ఆవిష్కృతమ్‌ అనావిషృతం తద్‌ లాఇ్బునం 
యస్య సః అనావిషృతలాఇ్బునః, తేన। బహు ప్రీహిః। 

8. ప్రతిభిన్నమౌలేః - ప్రతిభిన్న మౌలిః యస్య స ప్రతిభిన్నమౌలిః, తస్య! 
బహు ప్రీహిః 

4. చూడామణేః - చూడాయాః మణిః చూడామణిః, తస్య చూడామణేః, షత. 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. మరీచి - (పుం.) 
ఎ) మ్రియన్తే నశ్యన్తి క్షుద్రజన్నవస్తమాంసి వానేన మృ + ఈచి। కిరణః 
బి) శో గర్భం దధత్యర్మమరీచయో౭_స్మా- 
ద్వివృద్ధిమత్రాశ్నువతే వసూని। 
అబీన్ధనం వహ్నిమసా బిభర్తి 
ప్రహాదనం జ్యోతిరజన్యనేన। - రవం. 13 - 4 

“సీతా! సూర్యకిరణములలో కొన్ని సముద్రమునుండి జలమయమైన గర్భమును 

ధరించివర్షమును కురియుచున్నవి.” 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 95 


సి) శ్లో; రోచిః శోచిరభీశుః ప్రద్యోతగభస్తిరశ్శిఘృణికిరణాః। 

రుచిరుగ్లీధితిదీప్తిద్యుతి ప్రభాభావిభాభాసః। 38 
శో ఉస్రధామవసుకేతుమరీచిప్రగ్రహోపధృతివృష్టిమయూఖాః। 

అంశుభానుకరపాదవిరోకా గావ ఇత్యభిహితాస్తు సుమనాః॥ 89 
- అని హలాయుధకోశము “82 నామములను పేర్కొన్నది. 

అలంకారాలు :- అత్ర చన చూడామణేః సాధారణచూడామణిభ్యో వైశిష్ట్య 
ప్రతిపాదనాత్‌ వ్యతిరేకాలంకారః। తథా చోక్తమప్పయ్యదీక్షితేన - 

“వ్యతిరేకో విశేషశ్చేదుపమానోపమేయయోః”॥ ఇతి 


అవతారిక :- ఏవం స్వప్రభావాత్‌ ప్రసిద్ధం నేపథ్యం నిర్మాయ హరః ఖడ్గ ఆత్మనః 
ప్రతిబిమృం దదర్శ - 
శ్లో; ఇత్యద్భుతైక ప్రభవః ప్రభావాత్‌ 


ప్రసిద్ధనేపథ్యవిధేర్విధాతా। 
ఆత్మానమాసన్నగణోపనీతే 
ఖడ్గే నిషక్తప్రతిమం దదర్శ॥ 36 
పదవిభాగము :- ఇతి, అద్భుతైక ప్రభవః, ప్రభావాత్‌, ప్రసిద్ధనేపథ్యవిధేః, విధాతా, 
ఆత్మానమ్‌, ఆసన్నగణోపనీతే, ఖద్దే, నిషక్తప్రతిమమ్‌, దదర్శ! 48 


అన్వయక్రమము :- ఇతి ప్రభావాత్‌ ప్రసిద్ధనేపథ్యవిధేః విధాతా (అత ఏవ) 
అద్భుతైకప్రభవః (సః) ఆసన్నగణోపనీతే ఖద్దే నిషక్షప్రతిమమ్‌ ఆత్మానం దదర్శ! 
ప్రతిపదార్థము :- ఇతి - ఇవ్విధముగా, ప్రభావాత్‌ - సామర్థ్యమువలన, 
ప్రసిద్ధనేపథ్యవిధేః - సంపన్నమైన అలంకారమునకు, విధాతా - మూలకారణుడు, 
(అత ఏవ- అందువలననే), అద్భుతైక ప్రభవః - సర్వాశ్చర్యములకు స్థానమైనవాడగు, 
(సః - ఆ శివుడు) ఆసన్నగణోపనీతే - సన్నిహితమైన ప్రమథగణములు అందించిన, 
ఖద్దే - ఖద్గమున, నిషక్తప్రతిమమ్‌ - ప్రతిబింబించిన, ఆత్మానమ్‌ - తన 
రూపసౌందర్యమును, దదర్శ - చూచుకొనెను. 

తాత్సర్యము :- ఇవ్విధముగా సామర్థ్యమువలన సంపన్నమైన అలంకారమునకు 
మూలకారణుడు, సర్వాశ్చర్యములకు స్థానమైనవాడగు ఆ శివభగవానుడు 


96 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


సన్నిహితమైన ప్రమథగణములు అందించిన ఖద్గమున ప్రతిబింబించిన తన 
రూపసౌందర్యమును గాంచెను. 

పాఠాన్తరాలు :- 1. ...విధేః - ...విధి; 2. ఖద్దే - టబ్కే 3. నిషక్త - నిపిక్త... 
విభక్తులు / క్రియలు :- 1. ఇతి - అవ్యయము 2. ప్రభావాత్‌ - ప్రభావాత్‌, ప్రభావాభ్యామ్‌, 
ప్రభావేభ్యః అకారాన్తః పుంలింగః ప్రభావశబ్దః, పంచమీవిభక్తి, ఏకవచనాన్తః। 8. ప్రసిద్ధనేపథ్యవిధేః 
- ...విధేః, ...విధ్యోః, ...విధీనామ్‌; అకారాన్తః పుంలింగః ప్రసిద్ధనేపథ్యవిధిశబ్దః, ష.ఏ. 4. 
అద్భుతైక ప్రభవః - ...ప్రభవః, ...ప్రభవౌ, ...ప్రభవాఖ అకారాన్న పుంలింగ అద్భుతైక ప్రభవ శబ్దః, 
ప్ర.ఏ. 5. ఆసన్నగణోపనీతే - ...నీతే, ...నీతయోః, ...నీతేషు; అకారాన్తః పుంలింగః 
ఆసన్నగణోపనీతశబ్దః, స.ఏ. 6. ఖద్దే - ఖడ్లే, ఖద్దయోః, ఖద్దేషు; అకారాన్తః పుంలింగః ఖడ్గశబ్దః, 
స.ఏ. 7. నిషక్తప్రతిమమ్‌ - నిషక్తప్రతిమమ్‌, నిషక్తప్రతిమౌ, నిషక్తప్రతిమాన్‌; అకారాన్తః పుంలింగో 
నిషక్తప్రతిమశబ్దః, ద్వివ. 8. ఆత్మానమ్‌ - ఆత్మానమ్‌, ఆత్మానౌ, ఆత్మనః; నకారాన్తః పుంలింగ 
ఆత్మన్‌ శబ్దః, ద్విఏ. 9. దదర్శ - క్రియ. 

సంధులు :- 

1. ఇతి + అద్భుత... క్షా ఇత్యుద్భుత... - యణాదేశసన్టిః। 

2. ...విధేః + విధాతా - ...విధేర్విధాతా - విసర్గసన్థిః। 

8. అద్భుత + ఏక - అద్భుతైక - వృద్దిసన్ధిః 

= అ 0 

4. గణ + ఉపనీతే - గణోపనీతే - గుణసస్ధిః। 

సమాసాలు :- 

1. ప్రసిద్ధనేపథ్యవిధేః - నేపథ్యస్య విధిః నేపథ్యవిధిః, ప్రసిద్ధః చాసౌ నేపథ్యవిధిః 
ప్రసిద్ధనేపథ్యవిధిః, తస్య। కర్మధారయః। 

2. అద్భుతైక ప్రభవః - ప్రభవతి అస్మాదితి ప్రభవః “బుదోరప్‌ ఇత్యప్ర్రత్యయః 
ఏకః చాసౌ ప్రభవః ఏకప్రభవః, అద్భుతస్య ఏకప్రభవః అద్భుతైకప్రభవః। 
షత. 

3. ఆసన్నగణోపనీతే - ఆసన్నః చాసౌ గణః ఆసన్నగణః, తేన ఉపనీతః, 
అసన్నగణోపనీతః, తస్మిన్‌ ఆసన్నగణోపనీతే। తృ.త. 

4. నిషక్షప్రతిమమ్‌ - నిషక్తా ప్రతిమా యస్య స నిషక్తప్రతిమః, తమ్‌। బహు ప్రీహిః 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఖడ్గః - (పుం.) - 
ఎ) ఖడతి భినత్తి। ఖడ్‌ + 'ఛాపూఖడిభ్యః కిత్‌' ఇతి గన్‌; అస్రవిశేషః అసిః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 97 


బి) శ్లో నిస్రింఈ కరవాలః ఖడ్గః కౌక్షేయకః కృపాణః స్యాత్‌! 
రిష్టిరసిచనహాసౌ తరవారిర్మణ్ణలాగ్రం చ॥ 472 
- అని హలాయుధకోశము “10 నామములను పేర్కొన్నది. 
సి శో యస్త్వయం విపులః ఖడ్లో గవ్యే కోషే సమర్పితః। 
సహదేవస్య విద్ధేనం సర్వభారసహం దృఢమ్‌॥ 
- ఇతి మహాభారతే 4-42-25 
డి) శ్లో; అస్రసచ్చాహతో మూర్ష్ని ఖడ్గం చాజీహరద్‌ ద్విషా। 
ప్రాణానౌజ్జీచ్చ ఖద్దేన ఛిన్రెస్తేనైవ మూరభిః॥। - ఇతి భట్టికావ్యే 15-84 
క్రియాదర్శము :- దదర్శ :- దృశిర్‌ (దృశ్‌) ప్రేక్షణే (చూచూట) సకర్మకమ్‌, అనిట్‌, 
పరస్పెపదీ, భ్వాదయః (1); లిట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
దదర్శ - దదృశతుః - దదృశుః 
శ తథాగతాయాం పరిహాసపూర్వం 
సఖ్యాం సఖీ వేత్రభృదాబభాషే 
ఆర్యే వ్రజావోల_న్యత ఇత్యథైనాం 
వధూరసూయాకుటిలం దదర్శ॥ - ర.వం. 6-82 


అవతారిక :- ఇత ఆరభ్య చతుర్దశభిః భగవతః సుహృత్పరివృతస్య ఓషధిప్రస్థయాత్రా 


వర్ద్వతే - 
శ్లో॥ స గోపతిం నన్టీ(న్దిిభుజావలమ్బీ 
శార్జూలచర్మాన్తరితోరుపృష్టమ్‌! 
తద్భక్తిసంక్షిప్తబ్బహదత్ర్రమాణ - 
మారుహ్య కైలాసమివ ప్రతస్థే॥ 87 


పదవిభాగము :- సః, గోపతిమ్‌, నన్టీ(స్టిభుజావలమ్బీ, శార్జూలచర్మానరితో 
రుష్ఫష్టమ్‌, తద్భక్తిసంక్షిప్తబృహ[తమాణమ్‌, ఆరుహ్య, కైలాసమ్‌, ఇవ, ప్రతస్టే! 
అన్వయక్రమము :- సః ననీ (న్ట)ిభుజావలమ్బీ(సన్‌) శార్జూలచర్మానరితోరుష్పష్టం 
గోపతిమ్‌ తద్భక్తి... ప్రమాణమ్‌ కైలాసమ్‌ ఇవ ఆరుహ్య ప్రతస్టే! 


49 


98 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


ప్రతిపదార్థము వాసః - ఆ శివుడు, నస్టీ(స్టిభుజావలమ్బీ (సన్‌) - నందికేశ్వరుని 
భుజమును పట్టుకొన్నవాడై, శార్జూలచర్మాన్తరితోరుప్పష్టమ్‌ - పెద్దపులి చర్మముచేత 
కప్పబడిన విశాలమైన వీపుభాగము గలదియు, తద్భక్తిసంక్తిప్త బృహ[త్రమాణమ్‌ 
- శివునిమీది భక్తితో తనపెద్ద ఆకారమును కుదించినదియు అగు, గోపతిమ్‌ - 
వృషభమును, కైలాసమివ - కైలాసపర్వతము నెక్కినట్లు, ఆరుహ్య - అధిరోహించి, 
ప్రతస్టే - బయలుదేరెను. 

తాత్పర్యము :- ఆ శివుడు నందికేశ్వరుని భుజమును పట్టుకొన్నవాడై పెద్దపులి 
చర్మముచేత కప్పబడిన విశాలమైన వీపుభాగముకలదియు, శివుని మీది భక్తితో 
తన పెద్ద ఆకారమును కుదించినదియు అగు వృషభమును కైలాసపర్వతము 
నెక్కినట్లు అధిరోహించి బయలుదేరెను. (కల్యాణవేదికకు). 

విభక్తులు / క్రియలు :- 1 సః - సః, తౌ, తే; దకారాన్తః పుంలింగస్తచ్చబ్దః ప్ర.ఏ. 2. 
నన్టీభుజావలమ్బీ(సన్‌) - ...అవలమ్బీ, ...అవలమ్బినౌ, ...అవలమ్బినక నకారాన్తః పుంలింగో 
... అవలమ్మిన్‌శబ్దః, ప్రఏ. 8. శార్జూలచర్మాన్తరితోరుష్పష్టమ్‌ - ...పృష్టమ్‌, ...పృష్టా, ...పృష్టాన్‌; 
అకారాన్త పుంలింగః, శార్దూల... పృష్టశబ్దః, ద్విఏ. 4. తద్భక్తిసంక్షిప్తబృహ[త్రమాణమ్‌ - ...ప్రమాణమ్‌, 
... ప్రమాణా, ...ప్రమాణాన్‌; అకారాన్తః పుంలింగస్తద్భక్తి... ప్రమాణశబ్దః ద్విఏ. 5. కైలాసమ్‌ - 
కైలాసమ్‌, కైలసౌ, కైలాసాన్‌; అకారాన్తః పుంలింగః కైలాసశబ్దః, ద్విఏ. 6. ఇవ, ఆరుహ్య - అవ్యయాలు 
7. ప్రతస్థే - క్రియ 

సమాసాలు / విగ్రహవాక్యాలు: - 

1. నన్దిభుజావలమ్బీ - నన్దినః భుజః నన్దిభుజః, నన్టిభుజమ్‌ అవలమృతే ఇతి 
నన్ద్టిభుజావలమీ, ణిని ప్రత్యయః। 

2, శార్లూలచర్మాన్తరి తోరుపృష్టమ్‌ ఆ శార్చ్జూలనస్య చర్మ శార్జూలచర్మ, 
శార్జూలచర్మణా అన్తరితమ్‌ ఇతి శార్జూలచర్మాన్తరితం తద్‌ ఉరు పృష్టం 
యస్య స శార్జూలచర్మాన్తరితోరుప్పష్టు, తమ్‌! బహుబ్రీహిః। 

8. తద్భక్తిసంక్తిప్తబృహ[త్రమాణమ్‌ ఆ తస్మిన్‌ భక్తిః తద్భక్తిః, తయా సంక్షిప్తం 
తద్భక్తిసంక్షిప్తం తద్‌ బృహత్‌ ప్రమాణం యేన సః తద్భక్తిసంక్తిప్తబృహత్‌ 
(ప్రమాణః, తమ్‌। బహుప్రీహిః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. గోపతిః :-(పుం.) 
ఎ) గవాం రశ్మీనాం పతిః సూర్యః 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 99 


వి) గోర్వ ఎ్రషభస్య పతిః, యద్వా గవాం పశూనాం జీవానాం పతిః మహాదేవః। 
బి గాం పృథ్వీం జగదిత్యర్థః, పాతి పాలయతీతి। గో + పా + డతి। విష్ణుః। 
డి గోః పృథివ్యాః పతిః రాజా! 
ఇ) గవాం సౌరభేయోణాం పతిః। వృషః 
శో శార్జూలహంససమదద్విపగోపతీనాం 
తుల్యా భవన్తి గతిభిః శిఖినాం చ భూపాః। 
యేషాం చ శబ్దరహితం స్తిమితం చ 
యాతం తే£_పీశ్వరా [ద్రుతపరిప్లతగాదరి ద్రాః 
- ఇతి బృహత్సంహితాయామ్‌ 69 / 115 
అలంకారాలు :- అ(త్రో(త్రేక్షాలంకారః। ధవలవర్ణత్వం మహాకాయత్వం 
హేశ్వరాధిష్టితత్వం చోగ్రేక్షాబీజమ్‌। 
క్రియాదర్శము :- ప్రతస్టే - ప్రపూర్వకాత్‌ 'ష్టా గతినివృత్తా విత్యస్మాద్ధాతోరకర్మ్శకా 
త్మర్తరి భూతే లిట్‌ ఆత్మనేపదే ప్రథమపురు షైకవచనాంతః। 
ప్రతస్టే - ప్రతస్థాతే - ప్రతస్థిరే 
శ్లో; అస్త్రం హరదాప్తవతా దురాపం 
యేనేంద్రలోకాపజయాయ దృప్తః 
పురా జనస్థానవిమర్దశంకీ 
సంధాయ లంకాధిపతిః ప్రతస్థే॥ - రవం. 6-62 


అవతారిక :- తం మాతరః స్వేషు వాహనేషూపవిష్టాః అనువ్రజన్సి స్మ- 
శ్లో॥ తం మాతరో దేవమనువ్రజన్వః 
స్వవాహనక్షోభచలావతంసాః। 
ముఖైః ప్రభామణ్ఞలరేణుగౌరైః 
పద్మాకరం చక్రురివాన్తరిక్షమ్‌!। 38 
పదవిభాగము :- తమ్‌, మాతరః, దేవమ్‌, అనువ్రజన్యః, స్వవాహనక్షోభచలా 
వతంసాః, ముఖైః, ప్రభామణ్జలరేణుగౌరైః, పద్మాకరమ్‌, చక్రుః, ఇవ, అన్తరిక్షమ్‌। 


50 


100 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


అన్వయక్రమము :- తం దేవమ్‌ అనువ్రజన్యః స్వవాహన... వతంసాః, మాతరః 
ప్రభా....గౌరైః ముఖైః అన్తరిక్షం పద్మాకరం చక్రుః + ఇవ। 

ప్రతిపదార్థము :- తమ్‌ దేవమ్‌ - ఆ దేవదేవుని, అనువ్రజన్యః - అనుసరించు 
చున్నవారు, స్వవాహనక్షోభచలావతంసాః - తమతమ వాహనముల కుదుపులచే 
కదులుచున్న కుండలములుగల వారగు, మాతరః - సప్తమాతృకలు, 
ప్రభామణ్దలరేణుగౌరైః - దీప్తిమండలపరాగారుణములుగల, ముఖైః - ముఖములచే, 
అన్తరిక్షమ్‌ - ఆకాశమును, పద్మాకరమ్‌ ఇవ - కమలాకరముగా, చక్రుః - చేసిరి. 
తాత్పర్యము :- ఆ దేవదేవుని అనుసరించుచున్న తమ తమ వాహనముల 
కుదుపులచే కదులుచున్న కుండలములుగల సప్తమాతృకలు దీప్పిమండల 
పరాగారుణములు గల ముఖములచే ఆకాశమును కమలాకరముగా చేసిరి. 


.రేణుగౌరైః - ...రాజిగారైః 2. పద్మాకరమ్‌ - పద్మాకరీ। 


విభక్తులు / క్రియలు :- 1. తమ్‌ - తమ్‌, తౌ, తాన్‌; దకారాన్తః పుంలింగస్తచ్భబ్దః, ద్వి ఏ. 2. 
దేవమ్‌ - దేవమ్‌, దేవౌ, దేవాన్‌; అకారాన్తః పుంలింగః దేవశబ్దః, ద్వి.ఏ. 3. అనువ్రజన్యః - 
అనువ్రజన్తీ, అనువ్రజన్యౌ, అనుపవ్రజన్యః; ఈకారాన్తః (స్రీలింగ అనువ్రజన్తీశబ్దః, ప్ర.బ. 4. 
స్వవాహనక్షోభచలావతంసాః - ...అవతంసా, ...అవతంసే, ...అవతంసాః; ఆకారాన్తః ప్రీలింగ, 
స్వ... అవతంసాశబ్దః, (ప్ర.బ. 5. మాతరః - మాతా, మాతరౌ, మాతరః; బుకారాన్తః గ్రీలింగో 
మాతృశబ్దః, ప్ర.బ. 6. ప్రభామణ్ఞ్జలరేణుగాౌరైః - ...గౌరేణ, ...గౌరాభ్యామ్‌, ...గౌరైః; అకారాన్త 
నపుంసకలింగ...గౌరశబ్దః, తృ.బ. 7. ముఖైః - ముఖేన, ముఖాభ్యామ్‌, ముఖైః; అకారాన్త 
నపుంసకలింగో ముఖశబ్దః, తృ.బ. 8. అన్తరిక్షమ్‌ - అన్తరిక్షమ్‌, అన్తరిక్షే అన్తరిక్షాణి; అకారాన్త 
నపుంసకలింగ అన్తరిక్షశబ్దః, ద్విఏ. 9. పద్మాకరమ్‌ - పద్మాకరమ్‌, పద్మాకరే, పద్మాకరాణి; అకారాన్త 
నపుంసకలింగః పద్మాకరశబ్దః, ద్విఏ. 10. చక్రుః - క్రియ 11. ఇవ - అవ్యయము. 


పాఠాన్తరాలు :- 1. .. 


సంధులు :- 

1. మాతరః + దేవమ్‌ - మాతరో దేవమ్‌ - ఉత్వాదేశః। 
. చక్రుః + ఇవ - చక్రురివ - విసర్గసన్థిః 
. ఇవ + అన్తరిక్షమ్‌ - ఇవాన్తరిక్షమ్‌ - సవర్ణదీర్థసన్థిః। 
. చల + అవతంసాః - చలావతంసాః - సవర్ల ర్లదీర్షసన్టిః। 

. పద్మ + ఆకరమ్‌ - పద్మాకరమ్‌ - సవర్ణదీర్షసన్థిః 

సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. అనువ్రజన్యః - అను వ్రజన్తీతి అనువ్రజన్యః శతృప్రత్యయః। 


అ Uy) 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 101 


2. స్వవాహనక్షోభచలావతంసాః - స్వస్య వాహనం స్వవాహనం, తస్య క్షోభః 
స్వవాహనక్షోభః, తేన చలౌ అవతంసౌ యాసాం తాః స్వవాహనక్షోభ 
చలావతంసాః। బహు ప్రీహిః। 

3. ప్రభామణ్జలరేణుగౌరైః - ప్రభాణాం మజ్జలాని ప్రభామణ్ణలాని, ప్రభామణ్ణలాని 
ఏవ రేణవః ప్రభామణ్దలరేణవః, తైః గౌరాణి ప్రభామజ్దలరేణుగౌరాణి, తైః 
ప్రభామణ్జలరేణుగౌరైఃి తృ.త. 

4. పద్మాకరమ్‌ - పద్మానామ్‌ ఆకరః పద్మాకరః, తమ్‌ పద్మాకరమ్‌। షత. 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 

1. అన్తరిక్షమ్‌ - అన్తరీక్షమ్‌- 

ఎ) అన్తర్మధ్యే బుక్షాణి నక్షత్రాణి యస్య తత్‌; పృషోదరాదిత్వాద్‌ బుకారన్య 
ఇకారః। అన్తరీక్షమితి పారే 

బుకారస్య ఈకారః। ఆకాశః। గగనం; 

బి) శ్లో; నభో మరుద్వర్త్మ వియద్విహాయ- 
స్తారాపథః పుష్మరమన్తరిక్షమ్‌! 
వ్యోమామృరం విష్ణుపదం చ ఖం ద్వౌ- 
ర్విహాయసా స్యాద్‌గగనం తథా ద్యుః॥ 13-7 
- అని హలాయుధకోశము 15’ నామములను పేర్కొన్నది. 
సి) “అన్తరిక్షగతాంశ్రైవ మునీన్‌ దేవాంశ్చ పీడయేత్‌'। - ఇతి మనుః 
డి) భువ ఇత్యన్తరిక్షమ్‌... 1-5-1 తైత్తిరీయోపనిషత్‌। 
పృథివ్యన్తరిక్షం ద్వౌః 1-7-1 తైత్తిరీయోపనిషత్‌। 
ఇ) 'అన్తరిక్షం గీః..” 1-3-7 ఛాన్లోగ్యోపనిషత్‌ 
అలంకారాలు :- అత్రాప్యుత్రేక్షాలంకారః - ఆకాశము కమలాకరముగా 
ఉక్రేక్షించబడుటచే నిట ఉక్రేక్షాలంకారముగలదని చెప్పవచ్చును. 
క్రియాదర్భము :- చక్రుః - ఈసర్లమున “రివ శ్లోకవ్యాఖ్యాన భాగము చూడగలరు. 


అవతారిక :- తాసాం చ మాత్యాణామ్‌ పశ్చాత్‌ కాలీ అనువ్రజతి స్మ - 


ర్‌1 


102 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


శ్లో; తాసాం చ పశ్చాత్మనకప్రభాణాం 

కాలీ కపాలాభరణా చకాసే। 

బలాకినీ నీలపయోదరాజీ 

దూరం పురఃక్షిప్తశతహ్రదేవ॥ 39 
పదవిభాగము :- తాసామ్‌, చ, పశ్చాత్‌, కనకప్రభాణామ్‌, కాలీ, కపాలాభరణా, 
చకాసే, బలాకినీ, నీలపయోదరాజీ, దూరమ్‌, పురఃక్షిపశతహ్రదా, ఇవ। 
అన్వయక్రమము :- కనకప్రభాణామ్‌ తాసాం పశ్చాత్‌ కపాలాభరణా కాలీ చ 
పురఃక్షిప్తశతహ్రదా బలాకినీ నీలపయోదరాజీ ఇవ చకాసే। 
ప్రతిపదార్థము :- కనకప్రభాణామ్‌ - బంగారురంగు తేజస్సుతో విరాజిల్లు, తాసామ్‌ 
- ఆ సప్తమాతృకలకు, పశ్చాత్‌ - వెనుక, కపాలాభరణా - కపాలములనే 
ఆభరణములుగా ధరించిన, కాలీ చ - కాళికాదేవి, బలాకినీ - శ్వేతవర్ణపు బలాకా 
పక్షులతో కూడుకొన్నదై, దూరం పురః క్షిప్తశతహ్రదా - ముందు భాగమున చాలా 
దూరము మెరుపులు మెరియుచున్న నీలపయోదరాజీ + ఇవ - కృష్ణమేఘపంక్తివలె. 
చకాసే - ప్రకాశించెను. 
తాత్పర్యము :- బంగారు రంగు తేజస్సుతో విరాజిల్లు ఆ సప్తమాతృకలకు వెనుక 
కపాలములనే ఆభరణములుగా ధరించిన కాళికాదేవి శ్వేతవర్ణపుబలాకా పక్షులతో 
కూడుకొన్నదై ముందు భాగమున చాలాదూరము మెరుపులు మెరియుచున్న 
కృష్ణమేఘపంక్తివలె ప్రకాశించెను. 
పాఠాన్తరాలు :- 1. చకాసే - చకాశేే 2. రాజీ - రాజిః 8. శతహ్రదేవ - 
తడిల్లతేవ; 
విభక్తులు / క్రియలు :- 1. కనకప్రభాణామ్‌ - కనకప్రభాయాః, కనకప్రభయోః, కనకప్రభాణామ్‌; 
ఆకారాన్నః ప్రీలింగః కనకప్రభాశబ్దః, షబ. 2. తాసామ్‌ - తస్యాః, తయోః, తాసామ్‌; దకారాన్నః 
ప్రీలింగస్తచ్చబ్దః, ష.బ. 3. పశ్చాత్‌ - అవ్యయము 4. కపాలాభరణా - ...ఆభరణా,... ఆభరణే, 
...ఆభరణాక ఆకారాన్హః ప్రీలింగః ...ఆభరణాశబ్దః ప్ర.వో 5. కాలీ - కాలీ, కాల్యౌ, కాల్యః; ఈకారాన్తః 
ప్రీలింగః కాలీశబ్దః (ప్ర.ఏ. 6. పురఃక్షిప్తశతహ్రదా - ...హ్రదా, ...హ్రదే, ...హ్రదాః ఆకారాన్తః 
ప్రీలింగః హ్రదాశబ్దః, ప్ర.ఏ. 7. బలాకినీ - బలాకినీ, బలాకిన్యౌ, బలాకిన్యక ఈకారాన్తః ప్రీలింగో 
బలాకినీ శబ్దః, ప్ర.ఏ. 8. నీలపయోదరాజీ - ...రాజీ, ...రాజ్యా, ...రాజ్యః; ఈకారాన్తః స్రీలింగో 
నీల... రాజీశబ్ద్బః, ప్ర.ఏ. 9. ఇవ - అవ్యయము 10. చకాశే - క్రియ - లిట్‌ - 
ప్రథమపురు షైకవచనాంతః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 10 


సంధులు :- 
1. ...హ్రదా + ఇవ - ...హ్రదేవ - గుణసన్టిః। 
2. కపాల + ఆభరణా - కపాలాభరణా - సవర్ణదీర్ణసన్థిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. కనకప్రభాణామ్‌ - కనకస్య ప్రభా ఇవ ప్రభా యాసాం తాః కనకప్రభాః, 
తాసాం కనక(ప్రభాణామ్‌। బహు ప్రీహిః। 
2. కపాలాభరణా - కపాలా ఆభరణాని యస్యాః సా కపాలాభరణా। బహు ప్రీహిః 
8. బలాకాః సన్తి అస్యాః ఇతి బలాకినీ! తద్ధితవృత్తిః। 
4. నీలపయోదరాజీ - పయాంసి దదతీతి పయోదాః, నీలాశ్చతే పయోదాః 
నీలపయోదాః, తేషాం రాజీ నీలపయోదరాజీ। ష.త.। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. బలాకినీ (స్తీ) :- 
ఎ) బలాకాః సన్తి అస్యాః సా బలాకినీ, 
“వ్రీహ్వాదిభ్యశ్చ ఇతి ఇని ప్రత్యయః, తదన్నాత్‌ ప్రీత్వవివక్షాయామ్‌, 'బున్నేభ్యో 
జీప్‌ ఇతి జీప్‌! 
అలంకారాలు :- అత్ర కాలీనీలపయోదరాజ్యోః కాలీశబ్దస్యాన్వర్థత్వాద్‌ వర్ణసామ్యమ్‌। 
శిరః కపాలానాం ధవలత్వాద్‌ బలాకాసామ్యమ్‌!। సువర్ణవర్ణానాం మాత్ర్యూణాం 
విద్యుత్సామ్యమ్‌। కాల్యాః పశ్చాద్‌ గతత్వాత్‌ పురఃక్తిప్తశత ప్రదమేఘసామ్యమ్‌। 
మాత్యాణామత్యన్తసామీప్యభావాద్‌ దూరపదప్రయోగోపపత్తిః తథా చోపమా 
ప్రతిభోత్పత్తి హేతుకో త్రేక్షాలంకారః। 
క్రియాదర్శము ;- చకాశే - ఈ సర్గమున 21వ శ్లోకవ్యాఖ్యానభాగము చూడగలరు. 


అవతారిక :- తూర్యఘోషముదీరయన్తః గణాః శివస్య పురః అగచ్చన్‌। - 


శ్లో॥ తతో గణైః శూలభృతః పురోగై- 
రుదీరితో మజ్జలతూర్యఘోషః। 


52 


104 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


విమానశృజ్ఞాణ్యవగాహమానః 
శశంస సేవావసరం సురేభ్యః॥ 40 

పదవిభాగము :- తతః, గణాః, శూలభృతః, పురోగైః, ఉదీరితః, మంగలతూర్యఘోషః 
విమానశ్ళృజ్లాణి, అవగాహమానః, శశంస, సేవావసరమ్‌, సురేభ్యః। 
అన్వయక్రమము :- తతః శూలభృతః పురోగైః గణాః ఉదీరితః మంగలతూర్యఘోషః 
విమానశ్ళజ్లాణి, అవగాహమానః (సన్‌) సురేభ్య సేవావసరం శశంస। 
ప్రతిపదార్థము :- తతః - పిమ్మట, శూలభృతః - శూలము ధరించిన దేవదేవునకు, 
పురోగైః - ముందుగా నడుచుచున్న గణాః - ప్రమథగణములచే, ఉదీరితః - 
చేయబడినదగు, మంగలతూర్యఘోషః - మంగలవాద్యఘోష, విమానశృజ్ఞాణి (సన్‌) 
- విమానశిఖరములనుగుటించి, అవగాహమానః - ప్రవేశించినది కాగా, సురేభ్యః 
- దేవతలకు, సేవావసరమ్‌ - శివభగవానుని సేవించుటకు తగిన సమయమని, 
శశంస - చెప్పెను. 
తాత్సర్యము వా పిమ్మట, శూలమును ధరించిన దేవదేవునకు (శివునకు) ముందుగా 
నడుచుచున్న (ప్రమథగణములచే చేయబడినదగు మంగలవాద్యవరోష 
విమానశిఖరములనుగుథించి ప్రవేశించినది కాగా దేవతలకు శివభగవానుని 
సేవించుటకు తగిన సమయమని చెప్పెను. 
విభక్తులు / క్రియలు :- 1. తతః - అవ్యయము 2. శూలభృతః - శూలభృతః, శూలభృతోః 
శూలభృతామ్‌; తకారాన్తః పుంలింగశ్ళూలభృత్‌శబ్దః, ష.ఏ. 8. పురోగైః - పురోగేణ, పురోగాభ్యామ్‌, 
పురోగైః అకారాన్తః పుంలింగః పురోగశబ్దః, తృబ. 4. గతః - గణేన, గణాభ్యామ్‌, గణైః; అకారాన్తః 
పుంలింగః గణశబ్దః, తృ.బ. 5. ఉదీరితః - ఉదీరితః, ఉదీరితౌ, ఉదీరితాక అకారాన్న పుంలింగ 
ఉదీరితశబ్దః, ప్ర. ఏ. 6 మంగలతూర్యఘోషు - ...ఘోషః, ...ఘోషా, ...ఘోషాః; అకారాన్తః పుంలింగో... 
ఫరోషశబ్దః, ప్ర.ఏ. 7. విమానశ్ళజ్ఞాణి - ...శృ్ళంగమ్‌, ...శృంగే, ...శృంగాణి; అకారాన్త 
నపుంసకలింగో... శృంగశబ్దః, ద్విబ. 8. అవగాహమానః (సన్‌) - ...మానః, ...మానౌ, ...మానాః 
అకారాన్తః పుంలింగ అవగాహమానశబ్దః, ప్ర.ఏ. 9. సురేభ్యః - సురాయ, సురాభ్యామ్‌, సురేభ్యః; 
అకారాన్తః పుంలింగ స్సురశబ్దః, చ.బ. 10. సేవావసరమ్‌ - సేవావసరమ్‌, సేవావసరౌ, సేవావరాన్‌; 
అకారాన్తః పుంలింగ స్పేవావసరశబ్దః, ద్విఏ. 11. శశంస క్రియ - లిట్‌ - ప్రథమపురుషైకవచనాంతః 
సంధులు :- 

1 తతః + గతః - తతో గణః - ఉత్వాదేశః। 

2. పురోగైః + ఉదీరితః - పురోగైరుదీరితః - విసర్గసన్థిః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 105 


3. ఉదీరితః + మంగల... - ఉదీరితో మంగల... - ఉత్వాదేశః। 
4. విమానశ్ళజ్లాణి + అవగాహమానః - విమానశ్చృజ్ఞాణ్యవగాహమానః - 
యణాదేశసన్థిః। 
5. సేవా + అవసరమ్‌ - సేవావసరమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. శూలభృతః - శూలం భిభర్తీతి శూలభృత్‌, తస్య శూలభృతః। ఉపపదసమాసః 
2. పురోగైః - పురో గచ్చన్తీతి పురోగాః, తైః పురోగైః ఉపపదసమాసః। 
త మంగలతూర్యఘోషః - మంగలస్య తూర్యాణి మంగలతూర్యాణి, తేషాం 
ఘోషః మంగలతూర్యఘోషః। షత. 
4. విమానశ్చజ్డాణి - విమానానాం శృంగాణి విమానశ్ళంగాణి, తాని; షత. 
5. అవగాహమానః - అవగాహతే ఇతి అవగాహమానః శానచ్చత్యయః। 
6. సేవావసరమ్‌ - సేవాయా అవసరః, సేవావసరః, తం సేవావసరమ్‌। 
షత. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. గణః :- (పుం.) 
ఎ) గణ్యతే గణయతి వా, కర్మణ్యప్‌ కర్తరి అచ్‌ వా! ప్రమథః। 
బి) శ్లో॥ ...ప్రమథాస్తు గణాః స్మృతాః - ఇతి హలాయుధకోషే - 14 
సి) 'శోపథః। లింగానుశాసనప్రకరణమ్‌ (66) 
ణోపథోల_కారాన్తః పుంసి స్యాత్‌! గుణః గణః పాషాణః। 
డి) “గణానాం త్వా గణపతిః హవామహే కవిం కవీనామ్‌...” 
ఇ) కుమారసంభవమహాకావ్యమున 1-55, 7-71 శ్లోకభాగాలు చూడగలరు. 
ఎఫ్‌) శ! భర్తుః కణ్ణచ్చవిరితి గతైః సాదరం వీక్ష్యమాణః 
పుణ్యం యాయాస్రిభువనగురోర్థామ చబ్దీశ్వరస్య। 
ధూతోద్యానం కువలయరజో గన్టిభిర్గన్థవత్యా- 
స్తోయకక్రీడానిరతయువతిస్నానతిక్తై ర్మరుద్భిః - ఇతి మేఘదూతే - 88 
విపుల వివరణకు మదీయ 'మృణాళినీ” వ్యాఖ్యను చూడగలరు. 


58 


106 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


అలంకారాలు :- అత్ర తూర్యశ్రవణానన్తరం దేవానామాగమనదర్శనాచ్చశంస 
ఇత్యుత్రేక్షాగర్బో నిర్దేశః। 
(క్రియాదర్శము :- “శశంసి - శంసు (శంస్‌) స్తుతౌ, సకర్మకమ్‌, సేట్‌, పరస్పైపదీ, 
భ్వాదయః (1), లిట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 

శశంస - శశంసతుః - శశంసుః 


అవతారిక :- సురాణాం సేవాప్రకారం పజ్బుభిః వర్ణయతి - సూర్యః తస్య 
నవమాతపత్రమ్‌ ఉపాదదే- 
శ్లో; ఉపాదదే తస్య సహస్రరళ్శి- 

స్త్వ్వష్ణా నవం నిర్మితమాతపత్రమ్‌। 

స తద్దుకూలాదవిదూరమౌళి- 

రృభౌ పతద్గజ్ఞ ఇవోత్తమాబ్లే!। 41 
పదవిభాగము :- ఉపాదదే, తస్య, సహస్రరళ్శిః, త్వష్టా, నవమ్‌, నిర్మితమ్‌, 
ఆతపత్రమ్‌, సః, తద్దుకూలాద్‌, అవిదూరమౌళిః, బభౌ, పతద్దజ్ఞః, ఇవ, ఉత్తమాట్లే। 
అన్వయక్రమము :- తస్య సహస్రరళ్శిః త్వష్టా నిర్మితం నవం ఆతపత్రం ఉపాదదే। 
తద్దుకూలాద్‌ అవిదూరమౌళిః సః ఉత్తమాజ్లే పతద్దబ్దః ఇవ బభౌ! 
ప్రతిపదార్థము :- తస్య - ఆ శివునకు, సహస్రరశ్మిః - సూర్యుడు, త్వష్టా - 
విశ్వకర్శచెత, నిర్మితమ్‌ - నిర్మితమైన, నవమ్‌ ఆతపత్రమ్‌ - నూతనమైనదగు 
గొడుగును, ఉపాదదే - సమర్పించెను. తద్దుకూలాద్‌- ఛత్రపట్టాంశుకమునుండి, 
అవిదూరమౌళిః - దగ్గరలోనే శిరము కలవాడగు, సః - ఆ శివుడు, ఉత్తమాబ్దే - 
శిరస్సునందున్న్య పతద్దజ్ఞః + ఇవ - ఆకాశగంగను క్రిందికి విడుచుచున్నాడో 
అన్నట్లు, బభౌ - ప్రకాశించెను. 
తాత్సర్యము :- ఆ శివునకు సూర్యుడు విశ్వకర్శచేత నిర్మితమైన క్రొత్తగొడుగును 
సమర్పించెను. ఛత్రపట్టాంశుకమునుండి దగ్గరలోనే శిరము కలవాడగు ఆ శివుడు 
శిరస్సునందున్న ఆకాశగంగను క్రిందికి విడుచుచున్నాడో అన్నట్లు ప్రకాశించెను. 


పాఠాన్తరాలు :- 1. పతద్దజ్జ ఇవోత్తమాబ్లే - వహన్‌ గాబ్బమివ ప్రవాహమ్‌। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 107 


విభక్తులు / క్రియలు :- 1. తస్య - తస్య, తయోః, తేషామ్‌; దకారాన్తః పుంలింగస్తచ్చబ్దిః, ష, ఏ. 
2. సహస్రరళ్ళ్శిః - సహస్రరళ్ళ్శిః సహస్రరళ్శీ సహస్రరశ్మయః; ఇకారాన్తః పుంలింగః సహ(్రరశ్ళ్శిశబ్దః 
పువ్వు 3; త్వష్టా ఆ త్వష్టా, త్వష్ట్రభ్యామ్‌, త్వష్ట్రభిః; బుకారాన్తః పుంలింగః తృ. మ త్వష్ట్ర శబ్దః, 4. 
నిర్మితమ్‌ - నిర్మితమ్‌, నిర్మితే, నిర్మితాని; అకారాన్త నపుంసకలింగో నిర్మితశబ్దః, ద్వి.ఏ. 5. నవమ్‌ - 
నవమ్‌, నవే, నవాని; అకారాన్త నపుంసకలింగో నవశబ్దః, ద్విఏ. 6. ఆతపత్రమ్‌ - ఆతపడ్రమ్‌, 
ఆతపత్రే, ఆతపత్రాణి; అకారాన్త నపుంసకలింగ ఆతపత్రశబ్దః, ద్వి.ఏ. 7. ఉపాదదే - క్రియ &. 
తద్దుకూలాద్‌ - తద్దుకూలాద్‌, తద్దుకూలాభ్యామ్‌, తద్దుకూలేభ్యః; అకారాన్త నపుంసకలింగః తద్దుకూలశబ్దః 
, పం.ఏ. 9. అవిదూరమౌళిః - ...మౌళిః, మౌళీ, మౌళయః; ఇకారాన్తః పుంలింగ ...మౌళిశబ్దః, 
ప్ర.ఏ. 10. సః - సః, తౌ, తే; దకారాన్తః పుంలింగ తచ్చబ్దః, ప్ర.ఏ. 11. ఉత్తమాజ్జే - ఉత్తమాబ్లే, 
ఉత్తమాబ్దయోః, ఉత్తమాజ్లేషు, అకారాన్త నపుంసకలింగ ఉత్తమాబ్దశబ్దః, స.ఏ. 12. ఇవ - అవ్యయము 
13. బభౌ - క్రియ 
సంధులు :- 

1. ఇవ + ఉత్తమాబ్లే ల ఇవోత్తమాబ్లే - గుణసన్టిః। 

2. ఉప + ఆదదే - ఉపాదదే - సవర్ణదీర్థసన్థిః। 

Ao ర _ 4 Pa _ AKAN 
3. సహస్రరళ్శి + త్రష్ట్వా - సహ స్రరశ్మిస్త్వష్టా విసర్గసన్గిః। 
4. ...మౌలిః + బభౌ - ...మౌళిర్చభౌ - విసర్గసన్థిః। 


థి 


eo 
ర్స్‌ 
స్థ 


లు :- 

1. సహస్రరశ్మిః - సహస్రం రశ్శయః యస్య సః సహస్రరశ్శి, బహువ్రీహి 

2. ఆతపత్రమ్‌ - ఆతపాత్‌ త్రాయతే ఇతి ఆతపత్రం, తత్‌! ఉపపదసమాసః 

3. తద్దుకూలాత్‌ - తస్య దుకూలం తద్దుకూలం తస్మాత్‌ తద్దుకూలాత్‌ - 

షత. 

4. అవిదూరమౌలిః - న విదూరమ్‌ అవిదూరమ్‌ (నఇ్‌తత్పురుషు) అవిదూరే 

మౌలిః యస్య సః అవిదూరమౌలిః। బహు ప్రీహిః। 

ర్‌. ఉత్తమాబ్దే - ఉత్తమం చ తద్‌ అబ్బమ్‌ ఉత్తమాజ్ఞమ్‌, తస్మిన్‌ ఉత్తమాజ్లే! 

కర్మధారయః। 

6. పతద్గజ్ఞః - పతన్తీ గజ్లా యస్య సః పతద్గజ్ఞః - బహు ప్రీహిః। 
అలంకారాలు :- అత్ర ఉద్రేక్షాలంకారః అత్ర పతరద్గబ్ఞత్యోత్సేక్షయా పూర్వం 
గజ్ఞాపతనదర్శినాం దివ్యజనానాం తాదృశదుకూలదర్శనే పూర్వదృష్ట గజ్ఞాప్రపతన 
స్మరణం ద్యోత్యతే। 


54 


108 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఉత్తమాబ్గమ్‌ :- (నపుం.) 
ఎ) ఉత్తమం ప్రశస్తమ్‌ అంగమ్‌ = మస్తకమ్‌। 
బి) శ్లో॥ ముణ్లోత్తమాబ్బ్దమస్తకమౌలిశిరః శీర్షమూర్ధకాని స్యుః 
- అని హలాయుధకోశము “7 నామములను పేర్శొన్నది. 
i) శో కళ్చిద్దిషత్టద్దహృతోత్తమాబ్లః 
సద్యోవిమాన ప్రభుతాముపేత్య। 
వామాజ్జసంసక్తసుః రాజ్ఞ స్వం 
నృత్యతృ్మబన్ధం సమరే దదర్శ॥ 
'శత్రుఖద్దముచేత తల నరుకబడిన ఒక వీరుడు...” 


డి) శ్లో; వక్రాణి తే త్వరమాణా విశంతి 
దంట్టాకరాలాని భయానకాని। 
కేచిద్విలగ్నా దశనాంతరేషు 
సందృశ్యన్తె చూర్ణితైరుత్తమాజ్లెః॥ 
“..నుగ్గునుగ్గు కావింపబడిన శిరస్సులతో...” 
క్రియాదర్శము :- 1. ఉపాదదే - ఉప + ఆజ్‌+ దదే - డుదాఇ్‌(దా) దానే 
(ఇచ్చుట) జుహోత్యాదయః (1); సకర్శకమ్‌, అనిట్‌, ఆత్మనేపదీ। 
లిట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
ఉపాదదే - ఉపాదదాతే - ఉపాదదిరే. 
2. బభౌ - ఈ సర్గమున “8 శ్లోక వ్యాఖ్యానభాగము చూడగలరు. 


- రవం. 7-51 


- భగవద్గీత 11-27 


అవతారిక: -విగ్రహవత్యౌ గజ్జాయమునే నదీ తస్య చామురగ్రాహిణ్యౌ బభూవతుః 
శ్లో॥ మూర్తే చ గజ్జాయమునే తదానీం 
సచామరే దేవమసేవిషాతామ్‌। 
సముద్రగారూపవిపర్యయే౭ పి 
సహంసపాతే ఇవ లక్ష్యమాణే॥ 42 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 109 


పదవిభాగము :- మూర్తే చ, గజ్ఞాయమునే, తదానీమ్‌, సచామరే, దేవమ్‌, 
అసేవిషాతామ్‌। సముద్రగారూపవిపర్యయే, అపి, సహంసపాతే, ఇవ, లక్ష్యమాణే! 
అన్వయక్రమము :- మూర్తే చ గజాయమునే సచామరే (సత్వౌ) (అత ఏవ) 
సముద్రగావిపర్యయే౭_పి సహంసపాతే ఇవ లక్ష్యమాణే (సత్యా) తదానీమ్‌ దేవమ్‌ 
అసేవిషాతామ్‌। 
ప్రతిపదార్థము వా మూర్తే చ - శరీరధారిణులైనవారగు, గజ్జాయమునే - భాగీరథీ 
కాళిందులు. స చామరే - చామరములు ధరించినవారై, సముద్రగావిపర్యయేపి 
- సముద్రమువైపునకు దూసికొనిపోవు నదీరూపము లేకున్నను, సహంసపాతే + 
ఇవ - ఎగిరడుహంసలువలి, లక్ష్యమాణే - కనబడుచుండగా, తదానీమ్‌ - 
వివాహమహోత్సవసమయమున (అప్పుడు), దేవమ్‌ - శివుని, అసేవిషాతామ్‌ - 
సేవించిరి. 
తాత్పర్యము :- శరీరధారిణులైన భాగీరథీకాళిందులు చామరములు ధరించినవారై 
సముద్రమువైపునకు దూసికొనిపోవు నదీరూపము లేకున్నను ఎగిరెడు హంసలవలె 
కనబడుచుండగా వివాహమహోత్సవసమయమున శివుని సేవించిరి. 
విభక్తులు / క్రియలు :- 1. మూర్తే - మూర్తా, మూర్తే, మూర్తాక ఆకారాన్తః గ్రీలింగో మూర్తాశబ్దః 
ప్రథమావిభక్తి ద్వివచనాంతః 2. గంగాయమునే - గంగాయమునే - ప్రథమావిభక్తి ద్వివచనాంతః 
3. సచామరే - సచామరా, సచామరే, సచామరాణి; ఆకారాన్తః ప్రీలింగః సచామరాశబ్దః, ప్రథమావిభ 
ద్వివచనాంతః। 4. సముద్రగారూపవిపర్యయే - ...విపర్యయే, ...విపర్యయయోః, ...విపర్యేషు; అకారాన్తః 
పుంలింగో... విపర్యయశబ్దః, స.ఏ. 5. అపి, చ, ఇవ - అవ్యయాలు 6. సహంసపాతే - ద్వివచనాంతః 
7. లక్ష్యమాణే - ద్వివచనాంతః 8. తదానీమ్‌ - అవ్యయము 9. దేవమ్‌ - దేవమ్‌, దేవౌ, దేవాన్‌; 
అకారాన్తః పుంలింగో దేవశబ్దః, ద్వి ఏ. 10. అసేవిషాతామ్‌ - క్రియ - లుజ్‌ - ప్రథమపురుష 
ద్వివచనాంతః। 
సంధులు :- 

1. ...విపర్యయే + అపి - ...విపర్యయే౭_పి - పూర్వరూపసస్థిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. గంగాయమునే - గంగా చ యమునా చ గంగాయమునే। ఇతరేతరయోగ 

ద్విపదద్వన్వృసమాసః। 
2. సచామరే - చామరేణ సహితే సచామరే। సహపూర్వపదబహు ప్రీహిః। 


ర్‌ర్‌ 


110 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


3. సముద్రగారూపవిపర్యయే - సముద్రం గచ్చతీతి సముద్రగా, సముద్రగాయా 
రూపం సముద్రగారూపం తస్య విపర్యయః సముద్రగారూపవిపర్యయః, 
తస్మిన్‌ సముద్రగారూపవిపర్యయే। షత. 

4. సహంసపాతే - హంసస్య పాతః హంసపాతః, హంసపాతేన సహ వర్తేతే 
ఇతి సహంసపాతే। సహపూర్వపదబహు ప్రీహిః। 

5. లక్ష గ్రమాణే - లక్ష్యేతే ఇతి లక్ష్యమాణే, కర్మణి శానచ్‌। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. చామరమ్‌ (పుం - నపుం.) - 
ఎ) చామరీ మృగవి శేషస్తస్యా ఇదమ్‌। చామదీ + అణ్‌! 
బి) 'ఆతపత్రం భవేత్‌ ఛత్రం... ’ (4283) - అని హలాయుధకోశము 
సి) శ్లో గుణేషు రాగో వ్యసనేష్వనాదరో రతిః సుభృత్యేషు చ యస్య భూపతేః। 
చిరం స భుజ్చే చలచామరాంశుకాం సితాతపత్రాభరణాం నృపభ్రియమ్‌॥ 
- ఇతి పజ్బతగ్రే - 3-266 
డి శ్లో! జనాయ శుద్దాంతచరాయ శంసతే 
కుమారజన్మామృతసమ్మితాక్షరమ్‌। 
అదేయమాసీత్రయమేవ భూపతే- 
శృశిప్రభం ఛత్రముఖే చ చామరే॥ 
అలంకారాలు :- అత్రాప్వుత్రేక్షాలంకారః। 
క్రియాదర్శము :- అసేవిషాతామ్‌। షేవృ (సేవ్‌) అకర్మకమ్‌, సేట్‌, ఆత్మనేపదీ, 
భ్వాదయః (1), లుజ్‌ - ప్రథమపురుషద్వివచనాంతః। 
అసేవిష్ట - అసేవిషాతామ్‌ - అసేవిషత 


- రవం. 3-16 


అవతారిక :- బ్రహ్మా విష్ణుశ్చ జయశబ్దముదీరయన్తా తమభ్యగచ్చతామ్‌। 
శ్లో॥ తమభ్యగచ్చ(త్రథమో విధాతా 
శ్రీవత్సలక్ష్మా పురుషశ్చ సాక్షాత్‌! 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 111 


జయేతి వాచా మహిమానమస్య 

సంవర్థ్ధయన్నైౌ హవిషేవ వహ్నిమ్‌॥ 43 
పదవిభాగము :- తమ్‌, అభ్యగచ్చత్‌, ప్రథమః, విధాతా, శ్రీవత్సలక్ష్మా, పురుష, 
చ, సాక్షాత్‌, జయా, ఇతి, వాచా, మహిమానమ్‌ అస్య, సంవర్ధయన్నా, హవిషా, 
ఇవ, వహ్నిమ్‌! 
అన్వయక్రమము :- ప్రథమః విధాతా శ్రీవత్సలక్ష్మా పురుషశ్చ సాక్షాత్‌ తమ్‌ 
అభ్యగచ్చత్‌ జయ ఇతి వాచా అస్య మహిమానం హవిషా వహ్నిమ్‌ ఇవ సంవర్ధయన్నో। 
ప్రతిపదార్థము :- (ప్రథమః - ఆద్యుడగు, విధాతా - చతుర్ముఖుడు, శ్రీవత్సలక్ష్మా 
ఆ శ్రీవత్సమను పుట్టుమచ్చగుర్తుగాగల, పురుషః + చ - మహావిష్ణువున్ను, సాక్షాత్‌ 
- స్వయముగా, తమ్‌ - హరుని, అభ్యగచ్చత్‌ - అభినందించుటకు ముందుకు 
వెళ్ళెను. జయ + ఇతి - జయము, జయము” అని, వాచా - పలుకుటతో, అస్య 
- శివునియొక్క మహిమానమ్‌ - గొప్పతనమును, హవిషా - హవిస్సుచే, వహ్నిమ్‌ 
+ ఇవ - అగ్నినివలె, సంవర్ధయన్నా - వృద్ధిచెందుచున్నవారై, అవర్తేతామ్‌ - 
ఉండిరి. 
తాత్సర్యము వా ఆద్యుడగు చతుర్ముఖుడు, శ్రీవత్సమను పుట్టుమచ్చ గుర్తుగాగల 
మహావిష్ణువున్ను స్వయముగా హరుని అభినందించుటకు ముందుకు వెళ్ళిను. 
“జయము జయము” అని పలుకుటతో శివునియొక్క గొప్పతనమును హవిస్సుచే 
అగ్నివలె వృద్ధి చెందుచున్నవారై ఉండిరి. 
విభక్తులు / క్రియలు :- 1. ప్రథమః - ప్రథమః, ప్రథమౌ, ప్రథమా; అకారాన్తః పుంలింగః 
ప్రథమశబ్దః, ప్ర.ఏ. 2. విధాతా - విధాతా, విధాతారౌ, విధాతారక; బుకారాన్తః పుంలింగో విధాతృశబ్దః 
ప్ర.ఏ. 3. శ్రీవత్సలక్ష్మా - శ్రీవత్సలక్ష్మా, శ్రీవత్సలక్ష్మాణౌ, శ్రీవత్సలక్ష్మాణః; నకారాన్తః పుంలింగః 
శ్రీవత్సలక్ష్మనృబ్దః, ప్ర.ఏ. 4. పురుషః - పురుషః, పురుషా, పురుషాః; అకారాన్తః పుంలింగః పురుషశబ్దః 
ప్ర.ఏ. 5. సాక్షాత్‌, చ, ఇతి, ఏవ - అవ్యయాలు 6. తమ్‌ - తమ్‌, తౌ, తాన్‌; దకారాన్తః పుంలింగస్తచ్చబ్దః 
ద్విఏ. 7. అభ్యగచ్చత్‌ - క్రియ, అభి + అగచ్చత్‌ - 8 జయ - క్రియ - జి - జయే” - లోట్‌ - 
మధ్యమపురు షైకవచనాంతః। 9. వాచా - వాచా, వాగ్ళ్యామ్‌, వాగ్ళికి; చకారాన్తః ప్రీలింగో వాక్ళబ్దః 
తృ.ఏ. 10. అస్య - అస్య, అనయోః, ఏషామ్‌; మకారాన్తః పుంలింగ ఇదమ్‌శబ్దః, ష.ఏ. 11. 
మహిమానమ్‌ - మహిమానమ్‌, మహిమానౌ, మహిమాన;; నకారాన్తః పుంలింగో మహిమన్‌శబ్దః, 
ద్విఏ. 12. హవిషా - హవిషా, హవిర్భ్యామ్‌, హవిర్భిక షానో నపుంసకలింగో హవిష్‌శబ్దః, తృ.ఏ. 
13. వహ్నిమ్‌ - వహ్నిమ్‌, వహీ వహ్నీన్‌; ఇకారాన్తః పుంలింగో వహ్నిశబ్దః, ద్విఏ. 14 సంవర్థయన్నౌ 
అ సంవర్థయన్తమ్‌, సంవర్థయన్నౌ, సంవర్థయతః; తకారాన్తః పుంలింగః సంవర్థయత్‌ శబ్దః, ద్విద్వి. 


56 


112 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః 


జు 
విల్లా 


సంధులు :- 

1. ప్రథమః + విధాతా - ప్రథమో విధాతా - ఉత్వాదేశః। 

2. పురుషః + చ - పురుషశ్స - శృుత్వసన్నిః 

8. వ + ఇతి - అ . క . 

4. హవిషా + ఇవ - హవిషేవ - గుణసన్థిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. శ్రీవత్సలక్ష్మా - శ్రీవత్సః లక్ష్మ యస్య సః శ్రీవత్సలక్ష్మా! బహు ప్రీహిః। 

2. మహిమానమ్‌ - మహతో భావః మహిమా, తం మహిమానమ్‌। తద్ధితవృత్తిః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. శ్రీవత్సః - (పుం.) - 
ఎ) శ్రీయుక్తం వత్సం వక్షో యస్య। విష్ణుచిహ్నవిశేషః। 
బి) ”...శ్రీవత్సోల స్య చలాజ్భనమ్‌” అని హలాయుధకోశము 
సి) శ్లో; ప్రభానులిప్తశ్రీవత్సం లక్ష్మీవి భ్రమదర్పణమ్‌। 

కౌస్తుభాఖమపాంసారం విభ్రాణం బృహతోరసా॥ - రవం. 10 -10 

“విష్ణవక్షస్థలముపై నున్న పుట్టుమచ్చను శ్రీవత్సమను తన కాంతిజాలముతో 
పూయుచున్నదియును...” 
అలంకారాలు :- అత్ర 'ఉపమాలంకారణ। 
క్రియాదర్భము :- “అత్ర సంవర్ణయన్లావితి ద్వివచన ప్రయోగాద్‌ అభ్యగచ్చదిత్యేకవచన 
ప్రయోగో న యుజ్యతే, తథా చ వాక్యార్థభేదేన వ్యాఖ్యానం యోజనీయమ్‌। 
'సంవర్థయన్యా। ఇతి తృతీయాన్తపాఠే తు “అస్య మహిమానం సంవర్థయన్యా వాచా” 
ఇత్యన్వయేన న కాప్యనుపపత్తిః” - అని పుంసవనీవ్యాఖ్య. 


అవతారిక :- ఈశ్వరస్య మూర్తిరేకైవ, బ్రహ్మవిష్ణుశివాత్మకత్వేన భేదస్వాపాధికః। 


శ్లో ఏకైవ మూర్తిర్చిభిదే త్రిధా సా 
సామాన్యమేషాం ప్రథమావరత్వమ్‌। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 113 


విష్టోర్హరస్తస్య హరిః కదాచిద్‌ 

వేధాస్తయోస్తావపి ధాతురాద్యా॥ 44 
పదవిభాగము :- ఏకా, ఏవ, మూర్తిః, బిభిదే, త్రిధా, సా, సామాన్యమ్‌, ఏషామ్‌, 
ప్రథమావరత్వమ్‌, విష్ణోః, హరః, తస్య, హరిః, కదాచిత్‌, వేధాః, తయోః, తౌ, 
అపి, ధాతుః, ఆదౌ! 
అన్వయడ్రమము :- సా ఏకా ఏవ మూర్తిః త్రిధా బిభిదే (అత ఏషాం 
(ప్రథమావరత్వం సామాన్యమ్‌। కదాచిత్‌ హరః విష్ణోః (ఆద్య) కదాచిత్‌ హరిః తస్య 
ఆద్యః, కదాచిత్‌ వేధాః తయోః (ఆద్యః) తౌ అపి కదాచిత్‌ ధాతుః ఆదా! 
ప్రతిపదార్థము :- సా - ప్రసిద్ధమైనది, ఏకా + ఏవ - ఒకటి మాత్రమే, మూర్తిః 
- మూర్తి, త్రిధా - మూడుగా, బిఖిదే - చీలినది. ఏషామ్‌ - ఈ ముగ్గురికి 
(బ్రహ్మ మహావిష్ణువు, శివుడు), ప్రథమావరత్వమ్‌ - మొదటి, తర్వాత స్థానాలు 
పొందుట, సామాన్యమ్‌ - సాధారణము, కదాచిత్‌ - ఒక్కొక్కప్పుడు, హరః - 
హరుడు, విష్ణోః - విష్ణువుకంటె, కదాచిత్‌ హరిః - ఒక్కొక్కప్పుడు విష్ణువు, తస్య 
- హరునికంటె, ఆద్యః - ప్రథముడు, కదాచిత్‌ - ఒక్కొక్కప్పుడు, వేధాః - విధాత; 
తయోః - ఆ యిరువురికంటె, తౌ + అపి - ఆ యిరువురు; కదాచిత్‌ - 
ఒక్కొక్కప్పుడు, ధాతుః - విధాతకంటె; ఆద్యౌ - ఆద్యులు. 
తాత్పర్యము :- ప్రసిద్ధమైనది ఒకటి మాత్రమే మూర్తి. అదే మూడుగా చీలినది. 
ఈ ముగ్గురికి మొదటి తరువాత స్థానాలు పొందుట సాధారణము. ఒక్కొక్కప్పుడు 
హరుడు విష్ణువుకంటె, విష్ణువు హరునికంటె, విధాత ఆ యిరువురికంటె, ఆ 
యిరువురు విధాతకంటె ఆద్యులు. 
పాఠాన్తరాలు :- 1. త్రిధా సా - త్రిధా సౌ; 2. ధాతురాద్యౌ - ధాతురీద్వా। 
విభక్తులు / క్రియలు :- 1. సా - సా, తే, తాక దకారాన్తః ప్రీలింగస్తచ్చబ్దః, ప్రఏ. 2. ఏకా - 
ఏకా, ప్ర.ఏ; ఏకాశబ్దః సర్వావత్‌బోధ్యః, సజ్ఞ్యార్థే తు నిత్రైకవచనాన్తః స్రీలింగః 3. కదాచిత్‌, ఏవ, 
అపి - అవ్యయాలు 4. మూర్తిః - మూర్తిః, మూర్తీ, మూర్తయః ఇకారాన్తః స్ర్రీలింగో మూర్తిశబ్దః; 
ప్ర.ఏ. 5. బిభిదే - క్రియ 6. ఏషామ్‌ - అస్య, అనయోః, ఏషామ్‌; మకారాన్తః పుంలింగ ఇదమ్‌ శబ్దః 
, షబ. 7. ప్రథమావరత్వమ్‌ - ప్రథమావరత్వమ్‌, ప్రథమావరత్వే ప్రథమావరత్వాని; అ.న. ప్ర. ఏ. 
8. సామాన్యమ్‌ - సామాన్యమ్‌, సామాన్యే, సామాన్యాని; అకారాన్త నపుంసకలింగః సామాన్యశబ్దః, 
ప్ర.ఏ. 9. హరః - హరః, హరౌ, హరా; అకారాన్న పుంలింగో హరశబ్దః, షద్వి, 10. విష్ణోః - 
విష్ణోః, విష్ణుభ్యామ్‌, విష్ణుభ్యః; ఉకారాన్తః పుంలింగో విష్ణుశబ్దః, పం.ఏ. 11. హరిః - హరిః, హరీ, 


57 


114 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


హరయః; ఇకారాన్న పుంలింగో హరిశబ్దః, షఏ. 12. తస్య - తస్య తయోః, తేషామ్‌; దకారాన్వ 
పుంలింగస్తచ్చబ్దః, షఏ. 13. వేధాః - వేధాః వేధసౌ, వేధసః; సకారాన్తః పుంలింగో వేధశ్శబ్దః, 
ప్ర.ఏ. 14. తయోః - తస్య, తయోః, తేషామ్‌; దకారాన్తః పుంలింగ స్తచ్చబ్దః, షద్వి 15. తౌ - సః 
తౌ, లే, దకారాన్వ పుంలింగ స్తచ్చబ్దః, ప్ర.ద్వి. 16. ధాతుః - ధాతుః, ధాతృభ్యామ్‌, ధాతృభ్యః; 
బుకారాన్తః పుంలింగో ధాతృశబ్దః, పం:ఏ. 17. ఆద్యౌ - ఆద్యః, ఆద్య, ఆద్యాః; అకారాన్తః పుంలింగః 
ఆద్యశబ్దః, ప్ర. ద్వి. 
సంధులు :- 
ఏకా + ఏవ - ఏకైవ - వృద్ధిసస్థిః। 
మూర్తిః + బిభిదే - మూర్తిర్చిభిదే - విసర్గసస్థిః। 
విష్ణోః + హరః - విష్టోర్దరః - విసర్గస ర 
హరః + తస్య - హరస్తస్య - విసర్గస 
వేధాః + తయోః - వేధాస్తయో - విస 
తయోః + తౌ - తయోస్తా - విసర్దసన్థిః। 
తౌ + అపి - తావపి - ఏచో9 యవాయావః (సూ. 6-1-78) 
ధాతుః + ఆద్యౌ - ధాతురాద్యా - విసర్గసనిః I 
. ప్రథమ + అవరత్వమ్‌ - ప్రథమావరత్వమ్‌ - సవర్ణదీర్ణస న్టిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. ప్రథమావరత్వమ్‌ - ప్రథమశ్చ అవరశ్చ ప్రథమావరౌ, తయోర్భావః, 

(ప్రథమావరత్వమ్‌. తద్ధితవృత్తిః। 
2. సామాన్యమ్‌ - సమానానాం భావః సామాన్యమ్‌। తద్ధితవృత్తిః। 
(సామాన్యం తు సమానత్వే సమానే౭_పి క్వచిత్‌ భవేత్‌ ఇతి కౌశిక 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఏషామ్‌ - 
ఎ) అస్య - అనయోః / ఏనయోః - ఏషామ్‌; మకారాన్తః పుంలింగ ఇదమ్‌ శబ్దః 
షబ. 
బి) ఏషామ్‌ - ఏషే -వషాః; ఆకారాన్తః స్రీలింగః, ఏషాశబ్దః, ద్వి. ఏ. 
ఏషా అనగా ఇచ్చ, ఆశ - అని అర్థాలు 
3. ఏషా - ఏతే -ఏతాః; దకారాన్తః ప్రీలింగ ఏతచ్చబ్దః, ప్ర. ఏ. 


— 


SNA 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 115 


(క్రియాదర్శము :- 1 బిభిదే - భిదిర్‌ (భిద్‌) విదారణే (భేదించుట), సకర్శకమ్‌, 
సేట్‌, (ఉభయ) ఆత్మనేపదీ, లిట్‌ - ప్ర.ఏ. 
బిభిదే - బిభిదాతే - బిభిదిరే 
శ్లో; రూపం తదోజస్వి తదేవ వీర్యం 

తదేవ నైసర్గికమున్నతత్వమ్‌। 
న కారణాత్సాాద్చిభిదే కుమారః 
ప్రవర్తితో దీప ఇవ ప్రదీపాత్‌॥ 


- రవం. 5 -837 


అవతారిక :- అథేన్హాదయో లోకపాలాః తం ప్రణేముః। 


శ్లో; తం లోకపాలాః పురుహూతముఖ్యా- 

శ్రీలక్షణోత్సర్గవి నీతవేషాః। 

దృష్టిప్రదానే కృతనస్దిసంజ్ఞా 

స్తద్దర్శితాః ప్రాజ్ఞాలయః ప్రణేముః॥ 45 
పదవిభాగము :- తమ్‌, లోకపాలాః, పురుహూతముఖ్యాః, శ్రీలక్షణోత్సర్ణవినీతవేషాః 
దృష్టిప్రదానే, కృతనన్టిసంజ్ఞాః, తద్దర్శితాః, ప్రాజ్ఞాలయః, ప్రణేముః। 
అన్వయక్రమము :- పురుహూతముఖ్యాః శ్రీలక్షణోత్సర్గవినీతవేషాః (సన్తః) దృష్టి 
ప్రదానే కృతనస్దిసంజ్ఞాః తద్దర్శితాః ప్రాజ్ఞాలయః (సన్తః) తం ప్రణేముః। 
ప్రతిపదార్థము :- పురుహూతముఖ్యాః - ఇంద్రుడు మొదలగు, లోకపాలాః - 
లోకపాలురు, శ్రీలక్షణోత్సర్లవినీతవేషాః - ఐశ్వర్యమునకు చిహ్నములైన ఛత్రచామర 
వాహనాదుల వీడి, దృష్టిప్రదానే - దర్శన నిమిత్తమున, కృతనన్దిసంజ్ఞాః - విహితమైన 
నందీశ్వరుని సంకేతముగలవారు, తద్దర్శితాః - ఆ నందీశ్వరుని దర్శించినవారు, 
ప్రాజ్ఞులయః - అంజలులుగలవారై, తమ్‌ - ఆ శివునకు, ప్రణేముః - 
నమస్కరించిరి. 
తాత్పర్యము :- ఇంద్రాది దిక్సాలురు ఐశ్వర్యమునకు చిహ్నములైన ఛత్రచామ 
రాదులను వీడి దర్శననిమిత్తమున విహితమైన నందీశ్వరుని సంకేతములు గలవారు, 
ఆ నందీశ్వరుని దర్శించినవారు అంజలులుగలవారై ఆ శివునకు నమస్కరించిరి. 


ర్‌రి 


116 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


విభక్తులు / క్రియలు :- 1. పురుహూతముఖ్యాః - ...ముఖ్యః, ...ముఖ్యౌ, ...ముఖ్యాజ అకారాన్తః 
పుంలింగః పురుహూతముఖ్యశబ్దః, ప్ర.బ. 2. శ్రీలక్షణోత్సర్గవినీతవేషాః - ...వేషు, ...వేషా, ...వేషాః 
అకారాన్న పుంలింగః శ్రీ... వేషశబ్దః, ప్ర.బ. 3. లోకపాలాః - లోకపాలః, లోకపాలౌ, లోకపాలాః; 
అకారాన్న పుంలింగో లోకపాలశబ్దః, ప్ర.బ. 4. దృష్టిప్రదానే అ దృష్టిప్రదానే, దృష్టిప్రదానయోః, 
దృష్టిప్రదానేషు; అకారాన్త నపుంసకలింగ దృష్టిప్రదాన శబ్దః, సబ. 5. కృతనన్టిసంజ్ఞాః - ...సంజ్ఞ 
...సంజ్ఞా సంజ్ఞా అకారాన్న పుంలింగః కృతనన్గిసంజ్ఞశబ్దః, ప్ర.బ. 6. తద్దర్శితాః - తద్దర్శితః, 
తద్దర్శితౌ, తద్దర్శితాః, అకారాన్తః పుంలింగః తద్దర్శితశబ్దః, ప్ర.బ. 7. ప్రాజ్ఞులయః ఆ ప్రాజ్ఞులిః, 
ప్రాజ్ఞలీ, ప్రాజ్ఞులయః ఇకారాన్తః పుంలింగః ప్రాజ్ఞాలిశబ్దః ప్ర.బ. 8. తమ్‌ - తమ్‌, తౌ, తాన్‌; 
దకారాన్తః పుంలింగ స్తచ్చబ్దః, ద్విఏ. 9. ప్రణేముః - క్రియ. 

సంధులు :- 


1. శ్రీలక్షణ + ఉత్సర్గ - శ్రీలక్షణోత్సర్ణ ఆ గుణసస్థిః 


3. కృతనస్టిసంజ్ఞాః + తద్దర్శితాః - కృతనస్టిసంజ్ఞాస్తద్దర్భితాః - విసర్గసస్థిః 
4. ప్ర + అజ్ఞులయః - ప్రాజ్ఞులయః - సవర్ణదీర్ణసన్థిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. పాలయన్తీతి పాలాః లోకానాం పాలాః లోకపాలాః। షత.। 

2. పురుహూతముఖ్యాః - పురుహూతః ముఖ్యః యేషాం తే పురుహూతముఖ్యాః 
బహు ప్రీహిః। 

3. శ్రీలక్షణోత్సర్గవినీతవేషాః - శ్రీలక్షణోత్సర్లేణ వినీతవేషాః శ్రీలక్షణోత్సర్గ 
వినీతవేషాః। తృ.త। 

4. దృష్టిప్రదానే - దృష్టేః ప్రదానం దృష్టిప్రదానమ్‌, తస్మిన్‌ దృష్టిప్రదానే। షత। 

5. కృతనస్దిసంజ్ఞాః - నస్టినః సంజ్ఞా నన్దిసంజ్ఞా, కృతా నన్టిసంజ్ఞా యెః తే 


కృతనస్టిసంజ్ఞాః। 
6. తద్దర్శితాః - తేన దర్శితాః తద్దర్శితాః, తృ.త। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. పురుహూతః - (పుం.) - ఎ) పురు ప్రచురం హూతమాహ్వానం యజ్ఞేషు 
యస్య! పురు యథా స్యాత్తథా హూయతే యజ్వభిరితి వాా యద్వా పురూణి 
బహూని హూతాని నామాని యస్య! ఇంద్రః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 117 


బి) శ్లో॥ ఇంద్రో దుశ్వ్వవనో హరిః సురపతిః సజననో వాసవో 
వృత్రారిర్భలసూదనః శతమఖో వృద్ధ శ్రవాః కౌశికః। 
జిష్టుర్వజధరః సహస్రనయనో వాస్తోప్పతిర్గోపతిః 


పర్ణన్యో మఘవా వృషా హరిహయః ప్రాచీనబర్హి స్మృతః॥ 52 
శ్లో పురుహూతః పృతనాషాట్‌ పురందరః పూర్వదిక్పతిః స్వారాట్‌! 
ఆఖణ్జలస్తురాషాట్‌ సుత్రామా గోత్రభిత్సునాసీరః॥ 53 
శ్లో; శక్ర స్యాదుగ్రధన్వా చ హరివాన్సాకశాసనః। 
దివస్పతిర్విడౌజాశ్చ మరుత్వాన్మేషువాహనః। ర్‌4 


అని హలాయుధకోశము “39” నామములను పేర్కొన్నది. 
సి) “పురుహూతాదయం జజ్ఞే కున్వామేవ ధనంజయః। 
- ఇతి మహాభారతే -1-126/25 
డి) శ్లో; పురుహూతధ్వజస్యేవ తస్యోన్న్మయనపజ్ఞ ,యః। 
నవాభ్యుత్థానదర్శిన్యో ననందుః స(ప్రజాః (ప్రజాః॥। ర.వం. 4-8 
“దేవేంద్రుని ధ్వజముయొక్క ఉత్సవమున...” 
క్రియాదర్భము :- ప్రణేముః :- ప్ర - ఉపసర్గ; ణము (నమ్‌) 'ప్రహ్వత్వే నమత్వే 
శబ్దే (వంకర తిరుగుట, వంగుట, శబ్దము చేయుట), అకర్మకమ్‌, అనిట్‌, పరస్మైపదీ, 
భ్వాదయః(1) లిట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। 
ననామ - నేమతుః - నేముః 
ప్రణనామ - ప్రణేమతుః - ప్రణేముః 


అవతారిక :- ఈశ్వరః (బ్రహ్మాదీన్‌ యథాప్రధానం సమృావయామాస - 
శ్లో॥ కమేన మూర్ధ్నః శతపత్రయోనిం 
వాచా హరిం వృత్రహణం స్మితేన। 
ఆలోకమాత్రేణ సురానశేషాన్‌ 
సమావయామాస యథాప్రధానమ్‌॥। 46 


59 


118 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


పదవిభాగము :- కమ్చేన, మూర్గ షి, శతపత్రయోనిమ్‌, వాచా, హరిమ్‌, 
వృత్రహణమ్‌, స్మితేన, ఆలోకమాత్రేణ, సురాన్‌, అశేషాన్‌, సమావయామాస, 
యథాప్రధానమ్‌। 
అన్వయక్రమము :- సః శతపత్రయోనిం మూర ్మః కమ్చేన, హరిం వాచా, 
వృత్రహణం స్మితేన, అశేషాన్‌ సురాన్‌ ఆలోకమాగ్రేణ, (ఇష్టం) యథాప్రధానం 
సమ్మావయామాస।। 
ప్రతిపదార్థము ఫా సః - ఆ శివభగవానుడు, శతపత్రయోనిమ్‌ - (బ్రహ్మను, 
మూర్ధ్నః - శిరస్సుయొక్క కమ్చేన - చలనముతో; హరిమ్‌ - విష్ణువును, వాచా 
- పలుకుతో, వృత్రహణమ్‌ - ఇంద్రుని, స్మితేన - చిజునవ్వుతో; అశేషాన్‌ సురాన్‌ 
- దేవతలందఅను, ఆలోకమాత్రేణ - చూపుతోడనే, (ఇత్టమ్‌ - ఈవిధముగా), 
యథాప్రధానమ్‌ - ప్రాధాన్యతా క్రమమునుబట్టి, సమ్మావయామాస - గౌరవించెను. 
తాత్సర్యము :- ఆ శివభగవానుడు - 1) (బ్రహ్మను శిరస్సుయొక్క చలనముతో 2. 
విష్ణువును పలుకుతోను 3. ఇంద్రుని చిజునవ్వుతో 4. దేవతలందజను చూపుతోడనే 
ప్రాధాన్యతా క్రమమునుబట్టి గౌరవించెను. 
విభక్తులు / క్రియలు :- 1. శతపత్రయోనిమ్‌ - ...యోనిమ్‌, ...యోనీ, ...యోనీన్‌; అకారాన్తః 
పుంలింగః ...యోనిశబ్దః, ద్విఏ. 2. మూర్భ్నః - మూర్ధ్ని మూర్చో ఎ, మూర్తా ఎమ్‌; నకారాన్తః 
పుంలింగః మూర్ధన్‌శబ్దః, ష.ఏ. 3. కమేన - కమ్పేన, కమ్పాభ్యామ్‌, కమ్సైః; అకారాన్తః పుంలింగః 
కమ్పశబ్దః, తృ.ఏ. 4. హరిమ్‌ - హరిమ్‌, హరీ, హరీన్‌; ఇకారాన్తః పుంలింగః హరిశబ్దః, ద్వి.ఏ. 5. 
వాచా - వాచా, వాగ్య్యామ్‌, వాగ్భిః, చకారాన్తః ప్రీలింగః వాక్‌శబ్దః, తృ.ఏ. 6. వృత్రహణమ్‌ - 
వృత్రహణమ్‌, వృత్రహణా, వృత్రఘ్న; నకారాన్తః పుంలింగః వృత్రహన్‌శబ్దః, ద్విఏ. 7. స్మితేన - 
స్మితేన, స్మితాభ్యామ్‌, స్మితై; అకారాన్తః నపుంసకలింగః స్మితశబ్దః, తృ.ఏ. 8. అశేషాన్‌ - అశేషమ్‌, 
అశేషా, అశేషాన్‌; అకారాన్న పుంలింగః, అశేషశబ్దః, ద్విబ. 9. సురాన్‌ - సురమ్‌, సురౌ, సురాన్‌; 
అకారాన్తః పుంలింగః సురశబ్దః, ద్విబ. 10. ఆలోకమాత్రేణ - ఆలోకమాత్రేణ, ఆలోకమాత్రాభ్యామ్‌, 
ఆలోకమాటైః; అకారాన నపుంసకలింగు, ఆలోకమాత్రశబ్ద, తృ.ఏ. 11. యథాప్రధానమ్‌ - అవ్యయము 
12. సమ్మావయామాస - క్రియ - లిట్‌ - ప్ర.ఏ. 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. శతపత్రయోనిమ్‌- శతం పత్రాణి యస్య తత్‌ శతపత్రం; శతపత్రం యోనిః 

యస్య సః శతపత్రయోనిః, తం శతపత్రయోనిమ్‌। బహు ప్రీహిః। 
2. వృత్రహణమ్‌ - వృత్రం హతవాన్‌ ఇతి వృ(త్రహా, తం వృత్రహణమ్‌। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 119 


3. ఆలోకమాత్రేణ - ఆలోక ఏవ ఆలోకమాత్రం తేన ఆలోకమాత్రేణ! 
4. యథాప్రధానమ్‌ - ప్రధానమనతిక్రమ్య యథాప్రధానమ్‌। అవ్యయీభావ 
సమాసః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. వృత్రహణమ్‌ - 
ఎ) అకారాన్తః పుంలింగః వృత్రహణశబ్దః; ద్వి.ఏ. 
బి) నకారాన్తః పుంలింగః వృత్రహన్‌శబ్దః, ద్విఏ. 
సి) కుమారసంభావమహాకావ్యమున 1 -46 చూడగలరు. 
డి) వృత్రః - వృత్‌ - రక్‌ / Name of a demon killed by 'Indra' 
క్రియాదర్శము :- 1. సంభావయామాస - లిట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
ణిజన్తమ్‌! 
సంభావయామా - సంభావయామాసతుః - సంభావయామాసుః 


అవతారిక :- జయాశిషం ప్రయుక్తవన్వ సప్తర్వయః హరేణ వివాహయజ్జే అధ్వర్యవో 


వి య 
వృతాః 
శ్లో॥ తస్మై జయాశీః సస్ఫృజే పురస్తా- 
త్సప్తర్షిభిస్తాన్నితపూర్వమా హ। 
వివాహయజ్జే వితతే£.త్ర యూయ- 
మధ్వర్యవః పూర్వవృతా మయేతి॥ 47 


పదవిభాగము :- తస్మై, జయాశీః, సస్ఫజే, పురస్తాత్‌, సప్తర్షిభిః, తాన్‌, స్మితపూర్వమ్‌, 
ఆహ। వివాహయజై, వితతే, అత్ర, యూయమ్‌, అధ్వర్యవః, పూర్వవృతాః, మయా, 
ఇతి। 

అన్వయక్రమము :- సప్తర్షిభిః పురస్తాత్‌ తస్మై జయాశీః సస్ఫజే। సః తాన్‌ అత్ర 
వితతే వివాహయజ్ఞే యూయం మయా పూర్వవృతాః అధ్వర్యవ” ఇతి స్మితపూర్వం 
ఆహ । 


60 


120 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


ప్రతిపదార్థము ఫా సప్తర్షిభిః - కశ్యపాదులచే, పురస్తాత్‌ - మొదట, తస్మై - 
శివభగవానునికొబికు, జయాశీః - “'విజయాళీస్సు), సస్ఫృజే - పలుకబడినది. సః 
- ఆ శివభగవానుడు, తాన్‌ - సప్తర్నులను (ఆ కశ్యపాదులను), అత్ర - “ఇటు, 
వితతే - వ్యాప్తమైన, వివాహయజ్జే - వివాహయజ్ఞమున, యూయమ్‌ - మీరు, 
మయా - నాచేత, పూర్వవృతాః - పూర్వము ప్రార్థించబడినవారగు, అధ్వర్యవః - 
బుత్విక్కులు, ఇతి - అని, స్మితపూర్వమ్‌ - మందహాసపూర్వకముగా, ఆహ - 
పలికెను. 
తాత్సర్యము :- కశ్యపాదులచే మొదట “జయాశీస్సు’ శివునికాణఖకు చేయబడినది. 
ఆ శివభగవానుడు ఆ సప్తర్షులనుగుటించి ఇట వ్యాప్తమైన వివాహయజ్ఞమున 
మీరు నాచేత పూర్వము ప్రార్థింపబడినవారగు బుత్విక్కులు అని మందహాస 
పూర్వకముగా పలికెను. 
విభక్తులు / క్రియలు :- 1. సప్తర్షిభిః - ఇకారాన్తః పుంలింగః సప్తర్షిశబ్దః, తృ.బ. (నిత్య) 2. 
పురస్తాత్‌ - అవ్యయము 3. తస్మై - తస్మై, తాభ్యామ్‌, తేభ్యః; దకారాన్తః పుంలింగ స్తచ్చబ్దః, చతుర్ధీ విభక్తి, 
ఏ. 4. జయాశీః - జయాశీక జయాశిషా, జయాశిషక; షాన్తః ప్రీలింగః, జయాశిష్‌శబ్దః, ప్ర.ఏ. 5. 
సస్ఫజే - క్రియ 6. తాన్‌ - తమ్‌, తౌ, తాన్‌; దకారాన్తః పుంలింగః తచ్చబ్దః, ద్విబ. 7. అత్ర, ఇతి 
- అవ్యయాలు 8. వితతే - వితతే, వితతయోః, వితతేషు; అకారాన్తః పుంలింగో వితతశబ్దః, సః 
9. వివాహయజ్జే - ...యజ్ఞే, ...యజ్ఞయోః, ...యజ్ఞేషు; అకారాన్తః పుంలింగో...యజ్ఞశబ్దః, స.ఏ. 
10. యూయమ్‌ - త్వమ్‌, యువామ్‌, యూయమ్‌; దకారాన్తః త్రిషులిజ్లేషు సరూపః యుష్మచ్చబ్దః 
, ప్ర.బ. 11. మయా - మయా, ఆవాభ్యామ్‌, అస్మాభికి దకారాన్తః త్రిషులిజ్లేషుసరూపో ౨_స్మచ్చటబ్దః 
న తృ.ఏ. 12. పూర్వవృతాః - పూర్వవృతః, పూర్వవృతా, పూర్వవృతాః అకారాన్తః పుంలింగః 
పూర్వవృతశబ్దః, ప్ర.బ. 13. అధ్వర్యవః - అధ్వర్యుః, అధ్వర్యూ, అధ్వర్యవః; ఉకారాన్నః పుంలింగ 
అధ్వర్యుశబ్దః, ప్ర.బ. 14. స్మితపూర్వమ్‌ - అవ్యయము 15. ఆహ - క్రియ. 
సంధులు :- 

1 జయ + ఆశీః - జయాశీః - సవర్ణదీర్షసనిః। 


2. వితతే + అత్ర - వితతే9 (త్ర - పూర్వరూపసస్థిః 
3. మయా + ఇతి - మయేతి - గుణసన్టిః। 

4. సప + బుషిఖిః - సప్తర్చిఖిః - గుణసస్ధిః। 

ర్‌. సప్తర్షిభిః + తాన్‌ - సప్తర్షిభిస్తాన్‌ - సాదేశః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 121 


సమాసాలు :- 
1. సప్తర్షిభిః- సప్త చ తే బుషయః సప్తర్షయః, తైః సప్తర్షిభి॥ ద్విగుసమాసః। 
2. జయాశీః - జయస్య ఆశీః జయాళీః షత. 
8. వివాహయజ్ణే - వివాహ ఏవ యజ్ఞః వివాహయజ్ఞః, తస్మిన్‌ అవధారణ 
పూర్వపదకర్మధారయః। 
4. పూర్వవృతాః - పూర్వం వృతాః పూర్వవృతాః - సుప్ఫుపాసమాసః। 
ర్‌. స్మితపూర్వమ్‌ - స్మితం పూర్వమ్‌ యస్మిన్‌ కర్మణి తద్యథా తథా స్మితపూర్వమ్‌। 
క్రియావిశేషణమ్‌। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. అధ్వర్యుః - 
ఎ) ఉకారాన్తః పుంలింగః ప్రథమావిభక్తిః - ఏకవచనాన్నః। 
బి) అధ్వర - క్యచ్‌ - యుచ్‌ తతో౭_ న్యాకారలోపః। 
స) Any officiating priest, technically distinguished from, హోతృ, 


ఉద్దాత్భ and బ్రహ్మన్‌. His duty was 10 measure the ground, build 
the altar, prepare sacrificial vessels, to fetch wood and water, to 
light the fire, to bring the animal and immo late it' and while doing 
this repeat the yajurveda - Apte. 


డి హోతా ప్రథమం శంసతి తమధ్వర్యుః ప్రోత్సాహయతి... 

ఇ) తయోరన్యతరాం మనసా సగ్‌స్మరోతి బ్రహ్మో వాచా హోతాధ్వర్యురుద్దాతాన్యతరాన్‌ 
స యత్రోపాకృతే ప్రాతరనువాకే పురా పరిధానీయాయా బ్రహ్మాపవ్యవవదతి। - 
ఛాన్లోగ్యోపనిషత్‌ - 4-16 -2 

ఎఫ్‌) 'చక్షురధ్వర్యుః - మహానారాయణోపనిషత్‌ - 25 -1 

జి) ఓమిత్యధ్వర్యుః ప్రతిగరం ప్రతిగృణాతి” - తై. ఉ - 1-8-1 
క్రియాదర్శము :- ఆహ - “బూజ్‌ వ్యక్తాయాం వాచీ త్యస్మాద్ధాతోస్సకర్మకాత్‌ 
కర్తరి భూతే లట్‌ పరస్పైపదే ప్రథమపురుషైకవచనాంతః। 


ఆహ - ఆహతుః - ఆహుః 


61 


122 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


శ! అసంగమద్రిష్వపి సారవత్తయా 
నమే త్వదన్యేన విసోధమాయుధమ్‌। 
అవేహి మాం ప్రీతమృతే తురంగమా- 
త్మిమిచ్చసీతి స్ఫుటమాహ వాసవః - రవం. 3-683 


అవతారిక :- విశ్వావసు ప్రభ్ళతిభిః గన్గ్భర్వైః గీయమానావదానః సః మార్టమ్‌ 
అలంఘయత్‌। 
శ్లో విశ్వావసుప్రాగ్రహరైః ప్రవీణైః 

సజ్లీయమానత్రిపురావదానః। 

అధ్వానమధ్వాన్తవికారలంఘ్యః। 

తతార తారాధిపఖణ్జధారీ॥ 48 
పదవిభాగము :- విశ్వావసుప్రాగ్రహరైః, ప్రవీణెః, సజ్లీయమానత్రిపురావదానః, 
అధ్వానమ్‌, అధ్వాన్తవికారలంఘ్యః, తతార, తారాధిపఖబ్జధారీ। 
అన్వయడక్రమము :- విశ్వావసుప్రాగ్రహరైః ప్రవీణైః సజ్లీయ....వదానః 
అధ్వాన్తవికారలంఘ్యః తారాధిపఖబ్జధారీ అధ్వానం తతార। 
ప్రతిపదార్థము :- విశ్వావసుప్రాగ్రహరైః - విశ్వావసు మొదలగు, ప్రవీణః - 
సుప్రసిద్ధ దేవగాయకులచే, సజ్జీయమానత్రిపురావదానః - చక్కగా పాడుచున్న 
త్రిపురదహనవృత్తాంతము గలవాడును, అధ్వాన్తవికారలంఘ్యః - రాగమోహాదులకు 
లొంగనివాడును అగు, తారాధిపఖణ్జధారీ - చంద్రమౌళి (శివుడు), అధ్వానమ్‌ - 
ఓషధి ప్రస్థపురమార్గమునుగుటించి, తతార - సాగెను. 
తాత్పర్యము :- విశ్వావసు మొదలగు దేవగాయకులచే చక్కగా పాడుచున్న త్రిపుర 
దహనవృత్తాంతము గలవాడును, రాగమోహాదులకు లొంగనివాడును అగు 
చంద్రమౌళి ఓషధి ప్రస్థపురమార్గమునుగుటించి సాగెను. 
పాఠాన్తరాలు :- 1. ప్రాగ్రహరైః - ...ప్రాగసరైః; 2. అవదానః - అపదానః। 
విభక్తులు / క్రియలు :- 1. విశ్వావసుప్రాగ్రహరైః - ...ప్రాగ్రహరేణ, ... ప్రాగ్రహరాభ్యామ్‌, 


జ రె; అకారాన్తః పుంలింగొ...|ప్రాగహరశబః, తృ.బ. 2. ప్రబణః - ప్ర , ప్రఐణాభ్యామి, 

ప్రాగ్రహరై న్వు పుంలింగో... ప్రాగ్రహరశబ్దః, తృ.బ. 2. ప్రవీణైః - ప్రవీణేన, ప్రవీణాభ్యామ్‌ 
ప్రఎణః; అకారాన్తః పుంలింగః ప్రవణశబకః, తృ.బ. 3. స త్రిపురావదానః - ...అవదానః 
ప్రవీణ న్న పుంలింగః ప్రవీణశబ్దః తృ సజ్జీయమానత్రిపురావదాన వదాన 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 123 


...అవదానౌ, ...అవదానాః; అకారాన్తః పుంలింగః ... అవదానశబ్దః, ప్ర.ఏ. 4 అధ్వాన్తవికారలంఘ్యః 
- ...లంఘ్యః, ...లంఘ్యౌః, ...లంఘ్యాః; అకారాన్తః పుంలింగః ...లంఘ్యశబ్దః, ప్ర.ఏ. ర్‌. 
తారాధిపఖణ్దధారీ - ...ధారీ, ...ధారిణౌ, ...ధారిణ3 నకారాన్న పుంలింగ స్తారా... ధారిన్‌శబ్దః, 
ప్ర.ఏ. 6. అధ్వానమ్‌ - అధ్వానమ్‌, అధ్వానౌ, అధ్వన3; నకారాన్తః పుంలింగ అధ్వన్‌ శబ్దః, ద్విఏ. 
7. తతార - క్రియ. 
సంధులు :- 

1. త్రిపుర + అవదానః - (త్రిపురావదానః - సవర్ణదీర్ణసన్థిః। 


A 


2. తారా + అధిప - తారాధిప - సవర్ణదీర్ణసన్థిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. విశ్వావసుప్రాగ్రహరైః - విశ్వావసుః ప్రాగ్రహరః యేషాం తే విశ్వావసు 
ప్రాగ్రహరాః, తైః విశ్వావసు ప్రాగహరైః బహు ప్రీహిః। 

2. సజ్జీయమానత్రిపురావదానః - సంగీయతే ఇతి సంగీయమానమ్‌, త్రిపురస్య 
అవదానం త్రిపురావదానం, సంగీయమానం త్రిపురావదానం యస్య సః 
సంగీయమానత్రిపురావదానః। బహువ్రీిహిసమాసః। 

3. అధ్వాన్తవికారలంఘ్యః - ధ్వాన్తస్యవికారః ధ్వాన్తవికారః, ధ్వాన్తవికారేణ 
లంఘ్యుః ధ్వాన్తవికారలంఘ్యః, న ధ్వాన్తవికారలంఘ్యః, అధ్వాన్తవికారలంఘ్యః 
నజ్తత్సురుషసమాసః। 

4. తారాధిపఖణ్ణధారీ - తారాణామధిపః తారాధిపః తస్య ఖణ్జం తారాధిపఖజ్ఞం 
తద్ధారయతీతి తచ్చీలః తారాధిపఖజ్జధారీ!... 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 

1. విశ్వావసుః :- 

ఎ) ఉత్తిష్టాతో విశ్వావసోన్యామిచ్చ ప్రపూర్వ్యాం సజాయాం పత్యా సహేతి। 

బృహదారణ్యకోపనిషత్‌ 6-4-19 

ఓ విశ్వావసు అను గంధర్వుడా! నీవు ఈ నా భార్యాసమీపమునుండి లేచి పొమ్ము 

ఇతరమైనదియు, వయోవంతురాలైనదియగు పెనిమిటితో కూడా క్రీడించుచున్న 

భార్యను కోరుము, అని... 

బి) శ్లో జగ్ముర్మహేన్రాసనమోజసా స్థితం - విశ్వావసుస్తుమ్బురురస్మదాదయః। 
గన్గర్వసిద్దా బుషయోల౭._ స్తువన్‌ ముహుర్విద్యాధరాశ్చాప్యరసశ్చ పాణ్దవ। 


62 


124 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


“తన శక్తి మహత్వమున ఇంద్ర సింహాసనమున వెలుగొందు నా యసురేంద్రుని 
విశ్వావసువు, తుంబురుడు, నేను మొదలగువారము గానము చేసితిమి...” 
(క్రియాదర్శము :- తతార - త్య ప్లవనతరణయోః (1.ఈదుట, 2. ఎగురుట) 
1. సకర్మకమ్‌ 2. అకర్మకమ్‌, సేట్స్‌ పరస్మైపదీ, భ్వాదయః(1). లిట్‌ - ప్ర.ఏ. 
తతార - తేరతుః - తేరుః 

శ్లో; ధియస్సమగైస్సగుణైరుదారధీః 
క్రమాచ్చతస్రశ్చతురర్ణవోపమాః। 
తతార విద్యాః పవనాతిపాతిభి- 
ర్దిశో హరిద్భిర్దరితామివేశ్వరః। - రవం. 3-80 


అవతారిక :- వృషభః తమాకాశమార్దే వహతి స్మ- 
శ్లో; ఖే ఖేలగామీ తమువాహ వాహః 

సశబ్దచామీకరకిజ్మిణీకః। 

తటాభిఘాతాదివ లగ్నపజ్మే 

ధున్వన్ముహుః ప్రోతఘనే విషాణే॥ 49 
పదవిభాగము :- ఖే, ఖేలగామీ, తమ్‌, ఉవాహ, వాహః, సశబ్దచామీకరకిజ్మిణీకః 
తటాభిఘాతాత్‌, ఇవ, లగ్నపజ్మే ధున్వన్‌, ముహుః, ప్రోతఘనే, విషాణే। 
అన్వయక్రమము :- ఖే ఖేలగామీ సశబ్దచామీకరకిజ్మిణీకః వాహః ప్రోతఘనే (అత 
ఏవ) తటాభిఘాతాత్‌, లగ్నపజ్మే ఇవ విషాణే ముహుః ధున్వన్‌ తమ్‌ ఉవాహ। 
ప్రతివదార్భము :- ఖే - ఆకాశమునందు, ఖేలగామీ - విలాసముగా 
పయనించువాడును, సశబ్దచామీకరకిజ్మిణీకః - బంగారు మువ్వలసవ్వడి 
కలవాడును, వాహః - శివుని వాహనమగు నందీశ్వరుడు, ప్రోతఘనే - 
మేఘములచేత, వర్షించబడినవి. (అత ఏవ - ) తటాభిఘాతాత్‌ - వప్రకీడలో, 
లగ్నపజ్మే + ఇవ - మట్టి అంటుకొన్నవి అగు, విషాణే - (తన) కొమ్ములను, 
ముహుః - మాటిమాటికి, ధున్వన్‌ - విదిలించుకొనుచు, తమ్‌ - ఆ శివభగవానుని, 
ఉవాహ - మోయుచు ముందుకు సాగెను. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 125 


తాత్పర్యము :- ఆకాశమునందు విలాసముగా / ఉత్సాహముగా పయనించువాడును, 
బంగారు మువ్వలసవ్వడి కలవాడును అగు శివునివాహనమగు నందీశ్వరుడు 
మేఘములచేత వర్షించబడినవి, వప్రక్రీడలో మట్టి అంటుకొన్నవి అగు తన 
కొమ్ములను మాటిమాటికి విదిలించుకొనుచు ఆ శివభగవానుని మోయుచు 
ముందుకు సాగెను. 
విభక్తులు / క్రియలు :- 1. ఖే - ఖే, ఖయోః, ఖేషు; అకారాన్త నపుంసకలింగః, ఖశబ్దః, స.ఏ. 
2. ఖేలగామీ - ఖేలగామీ, ఖేలగామినౌ, ఖేలగామినః; నకారాన్న పుంలింగో భేలగామిన్‌శబ్దః, ప్ర.ఏ. 
3. నశబ్దచామీకరకి బృణీ కః ఆ ...కిజ్మిణీక:, ...కిజ్మిణీకౌ, ...కి జ్మిణీకాః; అకారాన్నః 
పుంలింగస్స శబ్ద... కిజ్మిణీకశబ్దః, ప్ర.ఏ. 4. వాహః - వాహః, వాహౌ, వాహాఖ అకారాన్తః పుంలింగో 
వాహశబ్దః, ప్ర.ఏ. 5. ప్రోతఘనే - ప్రోతఘనమ్‌, ప్రోతఘనే, ప్రోతఘనాని; అకారాన్త నపుంసకలింగః 
ప్రోతఘనశబ్దః, ద్వి ద్వి. 6. తటాభిఘాతాత్‌ - తటాభిఘాతాత్‌, తటాభిఘాతాభ్యామ్‌, తటాభిఘాతేభ్యః 
అకారాన్తః పుంలింగ స్తటాభిఘాతశబ్దః, పం.ఏ. 7. లగ్నపజ్మే - లగ్నపజ్యమ్‌, లగ్నపజ్కే లగ్నపజ్మాని; 
అకారాన్త నపుంసకలింగో లగ్నపజృశబ్దః, ద్విద్వి. 8. ఇవ - అవ్యయము 9. విషాణే - విషాణమ్‌, 
విషాణే, విషాణాని; అకారాన్త నపుంసకలింగో విషాణశబ్దః, ద్వి.ద్వి 10. ముహుః - అవ్యయము 
11. ధున్వన్‌ - ధున్వన్‌, ధున్వనౌ, ధున్వన్తః; తకారాన్తః పుంలింగో ధున్వచ్చబ్దః, ప్ర.ఏ. 12. తమ్‌ - 
తమ్‌, తౌ, తాన్‌; దకారాన్నః పుంలింగస్తచ్చబ్దః, ద్విఏ. 13. ఉవాహ - క్రియ. 
సంధులు :- 
1. తట + అభిఘాతాత్‌ - తటాభిఘాతాత్‌ - సవర్ణదీర్ణసన్థిః। 
2. తటాభిఘాతాత్‌ + ఇవ - తటాభిఘాతాదివ - జశ్త్వసనిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. ఖేలగామీ - ఖేలం గచ్చతీతి ఖేలగామీ, ణిని ప్రత్యయః। 
2 స శబ్దచామీకరకిజ్కిణీకః = శబ్దైః సహితాః సశబ్దాః, చామీకరస్య కిజ్మిణ్యః 
చామీకరకిజ్మిణ్యః, సశబ్దా చామీకరకిజ్మిణ్యః యస్య సః సశబ్దచామీకరకిజ్కిణీకః 
। బహుప్రీహిః। 
నద్య లతళ్ళ - 5-4-153; నద్యుత్తరపదాదృదన్తోత్తరపదాశ్చ బహుప్రీహేః 
కప్‌ స్యాత్‌ పుంవద్భావః। 
3. ప్రోతఘనే - ప్రోతాః ఘనాః యయోః తే ప్రోతఘనే, తే బహు ప్రీహిః। 
4. తటాభిఘాతాత్‌ - తటే అభిఘాతః తటాభిఘాతః, తస్మాత్‌ తటాభిఘాతాత్‌। 
స.త.। 


63 


126 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


ర్‌. లగ్నపజ్మే - లగ్నః పంకః యయోః తే లఘ్నపజబ్మే తే, బహుట్రీహిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
ఖమ్‌ - (నపుం.) ఎ) ఖర్వతి మనో౭_స్మిన్‌, ఖన్యతే క్షుభ్యతే మనో౭_ నేన వా! 
ఖర్వగతౌ, ఖన అవదారణే వా, అన్యేభ్యో౭ పీతి డ। ఆకాశమ్‌। 
బి) శ్లో; నభో మరుద్వర్త్మ వియద్విహాయ- 
స్తారాపథః పుష్మరమన్తరిక్షమ్‌। 
వ్యోమామృరం విష్ణుపదం చ ఖం ద్యా- 
ర్విహాయసా స్యాద్దగనం తథా ద్యుః 137 
- అని హలాయుధకోశము 15 నామములను పేర్శొన్నది. 
పి) 1. శ్లో “ఖం సన్నివేశయేత్‌ ఖేషు చేష్టనస్పర్శనే౭_ నిలమ్‌” 
- ఇతి మనుః 12 -120 
2. శ్లో॥ త్రిరాచామేదపః పూర్వం ద్విః ప్రమృజ్యాత్‌ తతో ముఖమ్‌। 
ఖాని చైవ స్పృశే దద్భిరాత్మానం శిర ఏవ చ” - ఇతి మనుః 2 /60 
డి) 'కం బ్రహ్మ ఖం బ్రహ్మేతి” - 
కంచతు ఖం చ న విజానామి - ఛాన్లోగ్యోపనిషత్‌ - 4-10-5 
ఇ) 'భూమిరాపోల నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ। 
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా॥ - శ్రీమద్భగవద్గీత 7-4 


అవతారిక :- సః ముహూర్తాదోషధి ప్రస్థం ప్రాప - 
శ్లో; స ప్రాపదటప్రాప్తపరాభియోగం 
నగేగన్చగుప్తం నగరం ముహూరాత్‌। 
పురో విలగ్రైర్హరదృష్టిపాతైః 
సువర్ణసూ[తైరివ కృష్యమాణః॥ 50 
పదవిభాగము :- సః, ప్రాపత్‌, అప్రాప్తపరాభియోగమ్‌, నగేన్దగుప్తమ్‌, నగరమ్‌, 
ముహూర్తాత్‌, పురః, విలగ్రైః, హరదృష్టిపాతైః, సువర్ణసూటైః, ఇవ, కృష్యమాణః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 127 


అన్వయక్రమము :- సః అప్రాప్తపరాభియోగం నగేంద్రగుప్తం నగరం పురః విలగ్లైః 
హరదృష్టిపాతైః, సువర్జసూత్రైః, కృష్యమాణః ఇవ ముహూర్తాత్‌ ప్రాపత్‌॥ 
ప్రతిపదార్థము *= సః - ఆ నందీశ్వరుడు, అప్రాప్తపరాభియోగమ్‌ - శత్రువుల 
తిరస్మారమునందనిదియును, నగేన్దగుప్తమ్‌ - హిమవంతునిచే రక్షింపబడు 
చున్నదియును, అగు, నగరమ్‌ - ఓషధి ప్రస్థపురమును, పురః - ముందటి, విలగ్రైః 
- ప్రసరించియున్న, హరదృష్టివాతైః - శివునియొక్క చూడ్కులు అను, సువర్ణసూకతైః 
= సువర్ణసూత్రములబే, కృష్యమాణః + ఇవ - లాగబడుచున్నాడో అనునట్లు, 
ముహూర్తాత్‌ - ముహూర్తకాలములో, ప్రాపత్‌ - చేరెను. 

తాత్పర్యము :- ఆ నందీశ్వరుడు - శత్రువుల తిరన్మారమునందనిదియును, 
హిమవంతునిచే రక్షింపబడుచున్నదియును అగు ఓషధిప్రస్థపురమును - ముందట 
పసరించుచున్న శివునియొక్క చూడ్కులు అను నువర్శనూ(త్రములచే 
లాగబడుచున్నాడో అనునట్లు - ముహూర్తకాలములో చేరెను. 


పాఠాన్తరాలు :- 1. కృష్యమాణః - కృష్యమాణమ్‌। 
విభక్తులు / క్రియలు :- 1 సః - సః, తౌ, తే; దకారాన్తః పుంలింగస్తచ్చబ్దః ప్ర.ఏ. 2. 
అటప్రాప్తపరాభియోగమ్‌ - ...యోగమ్‌, ...యోగే, ...యోగాని; అకారాన్త నపుంసకలింగ ...యోగశబ్దః 
ద్వి.ఏ. 3. నగేన్దగుప్తమ్‌ - ...నగేన్చగుప్తమ్‌, నగేంద్రగుస్తే, నగేంద్రగుష్తాని; అకారాన్త నపుంసకలింగో 
నగేన్దగుప్తశబ్దః, ద్వి. ఏ. 4. నగరమ్‌ - నగరమ్‌, నగరే, నగరాణి; అకారాన్త నపుంసకలింగో నగరశబ్దః 
ద్వి.ఏ. 5. పురః - అవ్యయము 6. విలగ్వై - విలగ్నేన, విలగ్నాభ్యామ్‌, విలగైః; అకారాన్త 
నపుంసకలింగో విలగ్నశబ్దః, తృ.బ. 7. హరదృష్టిపాతైః - ...పాతేన, ...పాతాభ్యామ్‌, ...పాతైః; 
అకారాన్త నపుంసకలింగో హర...పాతశబ్దః, తృ.బ. 8. సువర్ణసూత్రైః - సువర్ణసూత్రేణ, 
సువర్ణసూత్రాభ్యామ్‌, సువర్ణసూతైః; అకారాన్త నపుంసకలింగ స్సువర్ణసూత్రశబ్దః, తృ.బ. 9. కృష్యమాణః 
- కృష్యమాణః, కృష్యమాణా, కృష్యమాణాః; అకారాన్తః పుంలింగః కృష్యమాణశబ్దః, ప్ర.ఏ. 10. ఇవ 
- అవ్యయము 11. ముహూర్తాత్‌ - ముహూర్తాత్‌, ముహూర్తాభ్యామ్‌, ముహూర్తేభ్యః; అకారాన్నః 
పుంలింగః ముహూర్తశబ్దః, పం.ఏ. 12. ప్రాపత్‌ - క్రియ. 
సంధులు :- 

1. పురః + విలగ్నైః - పురో విలగ్రైః - ఉత్వాదేశః। 

2. విలగ్రైః + హర... - విలగైర్దర ... - విసర్లసస్థిః 

3. సువర్ణసూటైః + ఇవ - సువర్ణసూటైరివ - విసర్గసన్ధిః 

4. ప్రాపత్‌ + అప్రాప్త - ప్రాపదప్రాప్త - జశ్త్వసస్థిః 


64 


128 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


5. పర + అభియోగమ్‌ - పరాభియోగమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 
6. నగ + ఇన్ట - నగేన్ద - గుణసన్షిః। 
సమాసాలు :- 
1. అప్రాప్తపరాభియోగమ్‌ - న ప్రాప్తః అప్రాప్తు, పరస్య అభియోగః పరాభియోగః 
అప్రాప్తు పరాభియోగః యేన తద్‌ అప్రాప్తపరాభియోగం తద్‌! బహు ప్రీహిః 
2. నగేన్దగుప్తమ్‌ - న గచ్చన్తీతి నగాః, తేషామ్‌ ఇంద్రః నగేంద్రః, తేన గుప్తం 
నగేంద్రగుప్తం, తత్‌! తృ.త. 


అలంకారాలు :- అత్ర ఉత్రేక్షాలంకారః। హరదృష్టి పాతానం కపిలత్వాత్‌ 
సువర్ణసూత్రత్వోత్సేక్షా। వేగేన గమనే పురోభాగస్థితే వస్తున్యాగమన ప్రతీతి 
రుత్రేక్షాహేతుః వేగాతిశయప్రతీతిశ్చ ఫలమ్‌! 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. విలగ్నమ్‌ :- (నపుం.) 
ఎ) విశేషేణ లగ్నమ్‌! 
బి) 'మధ్యో౭ వలగ్నం విలగ్నం మధ్యమో౭_ థకటః కటి? - ఇతి హేమచంద్రః 
సి) “విలగ్నం న స్రియాం మనే త్రిష స్యాల్లగ్నమాత్రకే” - ఇతి మేదినీ. 
డి) అవలగ్నం విలగ్నం చ మధ్యమం మధ్యముచ్యతే”। 

- అని హలాయుధకోశము “4 నామములను పేర్శొన్నది. 
ఇ) cast, fixed, directed; అని Apte మహాశయుడు పేర్కొని ఈ శ్లోకమునే 
ఉదాహరణగా చూపినాడు. 
క్రియాదర్శము :- ప్రాపత్‌ :- (ప్రేత్యుపసర్గపూర్వకాత్‌ 'ఆప్‌ వ్యాపా” విత్యస్మాద్ధాతో 
స్పకర్మకాత్మర్తరి భూతే లుజ్‌ పరస్మైపదే ప్రథమపురుషైకవచనాంతః। 

ప్రాపత్‌ - ప్రాపతామ్‌ - ప్రాపన్‌ 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 129 


శో స దుష్రాపయశాః ప్రాపదాశ్రమం (శ్రాంతవాహనః। 
సాయం సంయమినస్తస్య మహర్షేర్మహిషీసఖః। 
- ఇతి రఘువంశమహాకావ్యే 1-48 


అవతారిక :- నగరసమీపే ఆకాశాదవతీర్య శివః నికటభూతలమాప - 
శ్లో॥ తస్ఫోపకణ్ణే ఘననీలకణ్ధః 

కుతూహలాదున్ముఖపౌరదృష్టః। 

స్వబాణచిహ్నాదవతీర్య మార్గా - 

దాసన్నభూపృష్టమి యాయ దేవః॥ ర్‌1 
పదవిభాగము :- తస్య, ఉపకణ్ణే, ఘననీలకణ్ధః, కుతూహలాద్‌, ఉన్ముఖపౌరదృష్టః 
స్వబాణచిహ్నాత్‌, అవతీర్య, మార్గాద్‌, ఆసన్నభూప్పష్టమ్‌, ఇయాయ, దేవః 
అన్వయ[క్రమము :- తస్య ఉపకణ్జే ఘుననీలకణ్బ్ణః దేవః కుతూహలాద్‌ 
ఉన్ముఖపౌరదృష్టః (సన్‌) స్వబాణచిహ్నోత్‌ మార్గాద్‌ అవతీర్య ఆసన్నభూపృష్టమ్‌ 
ఇయాయ। 
ప్రతిపదార్థము :- తస్య - ఆ ఓషధి ప్రస్థనగరమునకు, ఉపకణ్ణే - సమీపమున, 
ఘననీలకణ్ధః - నల్లని కంఠముగలవాడగు, దేవః - దేవదేవుడు, శివుడు, 
కుతూహలాద్‌ - కుతూహలమువలన, ఉన్ముఖపౌరదృష్టః(సన్‌) - ఎత్తబడిన 
ముఖములుగల పురజనులు చూచుచుండగా, స్వబాణచిహ్నాత్‌ - తన బాణముల 
చిహ్నములుగల, మార్గాద్‌ - ఆకాశమార్గముగుండా, అవతీర్య - దిగుచు, 
ఆసన్నభూప్పష్టమ్‌ - సమీపమున ఉన్న నేలపైకి, ఇయాయ - వచ్చెను. 
తాత్సర్యము :- ఆ ఓషధి ప్రస్థనగరమునకు సమీపమున నల్లని కంఠముగలవాడగు 
శివభగవానుడు - కుతూహలమువలన ఎత్తబడిన ముఖములుగల పురజనులు 
చూచుచుండ, తన బాణముల చిహ్నముగల ఆకాశమార్గము గుండా దిగుచు 
సమీపముననున్న నేలపైకి వచ్చెను. 
విభక్తులు / క్రియలు :- 1. తస్య - తస్య, తయోః, తేషామ్‌; దకారాన్తః పుంలింగ స్తచ్చబ్దః 2. 
ఉపకణ్ణే - ఉపకణ్ణే ఉపకబ్ధయోః, ఉపకణ్ణేషు; అకారాన్త పుంలింగ ఉపకబ్ధశటబ్దః, సవర: ఘననీలకణ్ఞః 
(= ఘననీలకణ్ధిః, ఘననీలకణ్ళా, ఘననీలకణ్యాః; అకారాన్తః పుంలింగో ఘననీలకణ్ఞ, ప్ర.ఏ. 4. దేవః 


65 


130 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


- దేవః, దేవౌ, దేవాః; అకారాన్న పుంలింగో దేవశబ్దః, ప్ర.ఏ. 5. కుతూహలాద్‌ - కుతూహలాద్‌, 
కుతూహలాభ్యామ్‌, కుతూహలేభ్యః; అకారాన్తః పుంలింగః కుతూహలశబ్దః, పం.ఏ. 6. ఉన్ముఖపౌరదృష్టః 
- ..దృష్ట, ... దృష్టా, ...దృష్టాః అకారాన్తః పుంలింగ ఉన్ముఖ... దృష్టు, ప్ర.ఏ. 7. స్వబాణచిహ్నాత్‌ - 
...చిహ్నోత్‌, ...చిహ్నాభ్యామ్‌, ...చిహ్నేభ్యః; అకారాన్తః పుంలింగః స్వబాణచిహ్నశబ్దః, పం.ఏ. 8. 
మార్గాద్‌ - మార్గాద్‌, మార్గాభ్యామ్‌, మార్డేభ్యః అకారాన్న పుంలింగో మార్గశబ్దః, పం.ఏ. 9. అవతీర్య 
- అవ్యయము 10. ఆసన్నభూప్పష్టమ్‌ - ...భూపృష్టమ్‌, ...భూపృష్టే, ...భూపృష్టాని; అకారాన్త 
నపుంసకలింగః ...భూపృష్టశబ్దః, ద్విఏ. 11. ఇయాయ - క్రియ - లిట్‌. 

సంధులు :- 

1. తస్య + ఉపకణ్ణే ఆ తస్యోపకళ్ణే ఆ గుణసన్షిః। 

2. చిహ్నాత్‌ + అవతీర్య - చిహ్నాదవతీర్య - జశ్త్వసనిః। 

శి. కుతూహలాత్‌ + ఉన్ముఖ - కుతూహలాదున్ముఖ - జశ్త్వసన్థిః। 

4. మార్గాత్‌ + ఆసన్న - మార్గాదాసన్న - జశ్త్వసన్థిః। 

సమాసాలు :- 

1. ఘననీలకణ్ఞ్థః - ఘన ఇవ నీలః ఘననీలః। “ఉపమానాని సామాన్యవచనైః 
ఇతి సమాసః। ఘననీలః కణ్ధః యస్య సః ఘననీలకణ్ధః బహుప్రీహిః। 

2. ఉన్ముఖపౌరదృష్టః - ఊర్ధ్వం ముఖం యేషాం తే ఉన్ముఖాః పురే భవాః 
పౌరాః భవార్జే అణ్‌, ఉన్ముఖాః చ తే పౌరాః ఉన్ముఖపౌరాః, తైః దృష్టః 
ఉన్ముఖపౌరదృష్టః। తృ.త. 

3. స్వబాణచిహ్నాత్‌ - స్వస్య బాణాః స్వబాణాః, తే ఏవ చిహ్నాని యస్మిన్‌ సః 
స్వబాణచిహ్నః, తస్మాత్‌ స్వబాణచిహ్నోత్‌। బహు ప్రీహిః। 

4. ఆసన్నభూప్పష్టమ్‌ - ఆసన్నా చాసా భూః ఆసన్నభూః, తస్యాః పృష్టమ్‌ 
ఆసన్నభూప్పష్టమ్‌, తత్‌; షత। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఉపకణ్ధః / ఆసన్నః - (పుం./నపుం.) 
ఎ) ఉపగతః కణ్ధః సామీప్యమస్య। నికటః - 

ఇట హలాయుధకోశవ్యాఖ్యానకారుడు ఉదాహరణగా ఈ శ్లోకమునే 

పేర్మొనినాడు. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 131 


బి) (నపుం.) 1. ఉపగతః కణ్ధమ్‌, అత్యాదయ ఇతి సమాసః। (గ్రామాన్తమ్‌। 
2. శ్లో ప్రేమోపకణ్ఞం ముహరజ్మభాజో రత్నావలీరమ్బుధిరాబబన్ధ'- ఇతి మాఘే 
3. శ్లో! సమీపం సనీడం సమర్యాదమారాత్‌ 
సదేశం సవేశం ససీమోపకణ్ఞిమ్‌। 
తథాభ్యర్ణమభ్య(గ్రమభ్యాశమాహు- 
ర్చుధాః సన్నిధానాన్తికే సన్నికృష్ణమ్‌॥ 692 
శ్లో; ఆసన్నం సవిధం పార్వ్వముపాన్తమపదాన్తరమ్‌। 
- అని హలాయుధకోశము 19 నామములను పేర్కొన్నది. 
సి) ఆసన్నః (త్రి.) - 1. ఆజ్‌ + సద్‌ + క్త నికటస్థః, సమీపవర్తీ. 
డి) శ్లో ఆసన్నమేవ నృపతిర్భజతే మనుష్యం 
విద్యావిహీనమకులీనమసంగతం వా! 
ప్రాయేణ భూమిపతయః ప్రమదా లతాశ్చ 
యః పార్వతో వసతి తం పరివేష్టయంతి। - హితోపదేశమ్‌ - 2 -59 
యన ల. - 1. ఇయాయ - ఇణ్‌ (ఇ) గతౌ - వెళ్లుట. సకర్మకమ్‌, అనిట్‌, 
పరస్మైపదీ, అదాదయః (2), లిట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
ఇయాయ - ఈయతుః - ఈయుః 


అవతారిక :- బన్ఫుభిః సహితో హిమవానీశ్వరం ప్రత్యుజ్ఞగామ - 
శ్లో తమృద్ధిమదృన్థుజనాధిరూఢై - 

ర్వ ల్రనైర్లణానాం గిరిచక్రవర్తీ! 

ప్రత్యుజ్ఞగామాగమన ప్రతీతః 

ప్రఫుల్లవృక్షైః కటకైరివ స్వైః॥ ర్‌2 
పదవిభాగము :- తమ్‌, బుద్ధిమద్బన్థుజనాధిరూఢైః, వృన్దైః, గజానామ్‌, గిరిచక్రవర్తీ, 
ప్రత్యుజ్ఞగామ, ఆగమన ప్రతీతః, ప్రఫుల్లవృకిః, కటకైః, స స్వః 
అన్వయక్రమము :- ఆగమనప్రతీతః గిరిచక్రవర్తీ బుద్ధిమదృన్ధుజనాధిరూథైః 
గజానాం వృచ్దెః, ప్రఫులవృక్ష స్వ కటకైరివ తం ప్రత్యుజ్జగామ। 


66 


132 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


ప్రతిపదార్థము ;- ఆగమనప్రతీతః - రాకతో సంతసించిన, గిరిచక్రవర్తీ ఆ 
పర్వతరాజగు హిమవంతుడు, బుద్ధిమద్బన్గ్థుజనాధిరూఢైః క సమృద్దముగా 
బన్ఫుజనులెక్కిన, గజానామ్‌ - గజములయొక్క వృష్దెః - సమూహములతో, 
ప్రఫుల్లవృక్షెః - బాగుగా వికసించిన వృక్షములతో, స్వైః - తనవైన, కటకైరివ - 
పర్వతాధః 'ప్రదేశములతో ఉన్నట్లు, తమ్‌ - ఆ హరునకు, ప్రత్యుజ్జగామ - ఎదురేగెను. 
“స్వాగతము పలికెను”. 
తాత్పర్యము ;- (శివుని) రాకతో సంతసించిన పర్వతరాజగు హిమవంతుడు 
సమృద్ధముగా బన్గుజనులెక్కిన గజములయొక్క సమూహములతో, బాగుగా 
వికసించిన వృక్షములతో, తనవైన పర్వతాధఃప్రదేశములతో ఉన్నట్లు, ఆ హరునకు 
ఎదురేగెను. 
విభక్తులు / క్రియలు :- 1. ఆగమనప్రతీతః - ...ప్రతీతః, ... ప్రతీతౌ, ...ప్రతీతాజ అకారాన్తః 
పుంలింగః ఆగమనప్రతీతశబ్దః, ప్ర.ఏ. 2. గిరిచక్రవర్తీ - గిరిచక్రవర్తీ, గిరిచక్రవర్తినౌ, గిరిచక్రవర్తినః 
నకారాన్తః పుంలింగో గిరిచక్రవర్తిన్‌శబ్దః, ప్ర.ఏ. 8. బుద్ద్ధి...రూఢైః - ...రూఢేన, ...రూఢాభ్యామ్‌, 
...రూడైకి అకారాన్తః పుంలింగ... రూఢశబ్దః, తృ.బ. 4 గజానామ్‌ - గజస్య, గజయోః, గజానామ్‌; 
జ. పుంలింగో గజశబ్దః, షఏ. 5. వృన్దైః - వృన్దేన, వృన్గాభ్యామ్‌, వృనెః; అకారాన్తః పుంలింగో 
వృన్దశబ్దః, తృ.బ. 6. ప్రపుల్లవ్యకైః - _వృక్షేణ, . ..వృక్షాభ్యామ్‌, . _వృక్షైః అకారాన్న పుంలింగో 
వృక్షశబ్దః, తృ.బ. 7. స్వై - స్వేన, న స్వై:; అకారాన్తః పుంలీంగః స్వశబ్దః, తృ.బ. రి. 
కటకైః - కటకేన, కటాకాభ్యామ్‌, కటకైః; అకారాన్తః పుంలింగః కటకశబ్దః, తృ.బ. 9. ఇవ - 
అవ్యయము 10. ప్రత్యుజ్జగామ - క్రియ. 
సంధులు :- 
1. ...రూఢైః + వృచ్దెః రూఢైర్వన్దైః - విస సర్గస 
వృన్దైః + గజానామ్‌ - వృచ్దెర్లజానామ్‌ - విస 
. కటకైః + ఇవ - కటకైరివ - విసర్గసన్టిః। 
ప్రతి + ఉజ్జగామ - ప్రత్యుజ్ఞగామ - యణాదేశసన్థిః 
ఉజ్జగామ + ఆగమన - ఉజ్జగామాగమన ఆ సవర్ణదీర్ణసన్థిః। 
. బన్ఫుజన + అధిరూఢైః - బన్గుజనాధిరూఢైః - సవర్ణదర్హ్మసస్థిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. ఆగమనటప్రతీతః - ఆగమనేన ప్రతీతః ఆగమనప్రతీతః। తృ.త. 
2. గిరిచక్రవర్తీ - గిరీణాం గిరిషు వా చక్రవర్తీ = గిరిచక్రవర్తీ! షత /స.త. 


MIT 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 133 


8. బుద్ధిమదృన్దుజనాధిరూయై - బుద్ధిమన్తః చ తే బన్గుజనాః బుద్ధిమదృన్ధుజనాః 
తైః అధిరూఢా బుద్ధిమద్బన్గుజనాధిరూఢాః, తైః తృ.త. 
4. ప్రఫుల్లవృక్షైః - ప్రఫుల్లాః వృక్షాః యేషు తే ప్రఫుల్లవృక్షాః, తైః,బహు ప్రీహిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ప్రఫుల్లం - 
ఎ) Full - blown, blossoming, Blooming - Apte. 
బి) శ్లో! తం ప్రాప్య సర్వావయవానవద్యం 
న్యవర్తతాన్యోపగమాత్ముమారీ। 
న హి ప్రఫుల్లం సహకారమేత్య 
- రవం. 6-69 


“..భృంగపంక్తి వికసించిన చూతవిశేషవృక్షమును పొంది మజియొక వృక్షమును 
అపేకించదు కదా!” 


I ప్రబుద్దోజ్ఞ ఎ్రమృఫుల్లాని వ్యాకోశం వికచం స్మితమ్‌। 
శ్లో; _ఉన్మిషితం వికసితం దలితం స్ఫుటితం స్ఫుటమ్‌। 
ప్రఫుల్లోత్ఫుల్లసంఫుల్లోచ్చ్వసితాని విజృంభితమ్‌। 194 
శ్లో స్మేరం వినిద్రమున్నిద్రవిముద్రహసితాని చ। 
- అని 'అభిధానచిన్తామణిః - “21 నామములను పేర్కొన్నది. 
అలంకారాలు :- అత్ర 'ఉత్రేక్షాలంకారః। 
క్రియాదర్భము :- ప్రత్యుజ్ఞగామ - ప్రతి, ఉత్‌ - ఉపసర్గలు, 
జగామ - లిట్‌ ప్రథమపురుషైకవచనాంతః। పూర్వము చెప్పబడినది. 


వృక్షాన్తరం కాంక్షతి షట్పదాలిః॥ 


అవతారిక :- దేవమహీధరాణాముభౌ వర్గౌ పురద్వారే సమగచ్చతామ్‌ - 
శ్లో వర్గావుభౌ దేవమహీధరాణాం 
ద్వారే పురస్యోద్దటి తాపిధానే। 
సమీయతుర్దూరవిసర్పిఘోషా 
భిన్నైకసేతూ పయసామివౌఘౌ॥। 53 


67 


134 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


పదవిభాగము :- వర్తా, ఉభౌ, దేవమహీధరాణామ్‌, ద్వారే, పురస్య, ఉద్ధ్దటి తాపిధానే, 
సమీయతుః, దూరవిసర్పిఘోషా, భిన్నైకసేతూ, పయసామ్‌, ఇవ, ఓఘౌ। 
అన్వయడక్రమము :- దూరవిసర్పిఫోషా దేవమహీధరాణామ్‌, ఉభౌ వర్షా 
ఉద్ధటి తాపిధానే పురస్య ద్వారే భిన్నైకసేతూ పయసామ్‌ ఓఘౌ ఇవ సమీయతుః। 
ప్రతిపదార్థము :- దూరవిసర్చ్పిఘోషా - దూరమువరకు వినిపించునట్లుగా 
తూర్యఘోషలుగలవియును, దేవమహీధరాణామ్‌ - ఆ దేవతలయొక్క పర్వతరాజు 
యొక్కయు, ఉభౌ - రెండుగాగలవియును అగు, వర్షా - బృందములును, పురస్య 
- నగరియొక్క ద్వారే - ద్వారములు, ఉద్దటి తాపిధానే - తెరువబడగానే, భిన్నైకసేతూ 
-ఒక్నటెన సమూహము, పయసామ్‌ - జలములయొక్క ఓఘౌ + ఇవ - రెండు 
(ప్రవాహములవలె, సమీయతుః - కలసిపోయినవి. 
తాత్పర్యము :- దూరమువరకు వినిపించునట్లుగా తూర్యఘోషగలవియు, ఆ 
దేవతలయొక్కయు పర్వతరాజుయొక్కయు రెండుగాగలవియు, అగు బృందములును 
- నగరిద్వారము తెరువబడగానే ఒక్కటిగా జలములయొక్క రెండు ప్రవాహములవలె 
కలసిపోయినవి. 
విభక్తులు / క్రియలు :- 1. దూరవిసర్పిఘోషా - ...ఘోషమ్‌, ...ఘోషా, ...ఘోషాన్‌; అకారాన్తః 
పుంలింగో దూర... ఘోషశబ్దః, ద్విద్వి 2. దేవమహీధరాణామ్‌ - ...ధరస్య, ...ధరయోః, ...ధరాణామ్‌; 
అకారాన్నః పుంలింగో... ధరశబ్దః, షబ. 3. ఉభౌ - అకారాన్తః పుంలింగో నిత్యం ద్వివచనాన్త ఉభశబ్ద, 
ద్విద్వి. 4. వర్గౌ - వర్గమ్‌, వర్షా, వర్గాన్‌; అకారాన్తః పుంలింగో వర్గశబ్దః, ద్వి. ద్వి. 5. ఉద్ధటి తాపిధానే 
- ...అపిధానే, ...అపిధానయోః, ...అపిధానేషు; అకారాన్త నపుంసకలింగః, ఉ - ....ధానశబ్దః, 
ష.ఏ. 6. పురస్య - పురస్య, పురయోః, పురాణామ్‌; అకారాన్త నపుంసకలింగః, పురశబ్దః, ష ఏ 
ద్వారే - ద్వారమ్‌, ద్వారే, ద్వారాణి; అకారాన్త నపుంసకలింగో ద్వారశబ్దః, ప్ర.ద్వి. 8. భిన్నైకసేతూ 
- భిన్నైకసేతుః, భిన్నైకసేతూ, భిన్నైకసేతవః; ఉకారాన్తః పుంలింగో భిన్నైకసేతుశబ్దః ప్ర.ఏ. 9. 
పయసామ్‌ - పయసః, పయసోః, పయసామ్‌; సకారాన్త నపుంసకలింగః పయస్‌శబ్దః, కషప 10: 
ఓఘౌ - ఓఘః, ఓఘౌ, ఓఘాక, అకారాన్తః పుంలింగః ఓఘశబ్దః, ప్ర.ద్వి. 11. ఇవ - అవ్యయము 
12. సమీయతుః - క్రియ - లిట్‌ - ప్ర.ద్వివచనాంతః, సమ్‌పూర్వకాత్‌. 
సంధులు :- 

1. వర్గౌ + ఉభౌ - వర్గావుభౌ - ఏచోల యవాయావః। 

2. పురస్య + ఉద్ధటి తాపిధానే = పురస్యోద్దటి తాపిధానే - గుణసస్ధిః 

8. సమీయతుః + దూర... - సమీయతుర్దూర... - విసర్గసన్థిః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 135 


4. ఇవ + ఓఘౌ - ఇవాఘౌ - వృద్ధిసన్థిః। 

ర్‌. ఉద్దటిత + అపిధానే - ఉద్ధటి టతాపిధానే = సవర్ణదీర్ణసన్థిః। 

సమాసాలు :- 

1. దూరవిసర్పిఘోషా - విసర్పతీతి విసర్పీ (ణినిప్రత్యయణ దూరం యథా 
తథా విసర్పీ దూరవిసర్పీ, దూరవిసర్పీ ఘోషః యయో స్తా దూరవిసర్పిఘోషా। 
బహు ప్రీహిః। 

2. దేవమహీధరాణామ్‌ - దీవ్యన్తీతి దేవాః, ధరన్తీతి ధరా, మహ్యోః ధరాః 
మహీధరాః, దేవాశ్చ మహీధరాశ్చ దేవమహీధరాః తేషాం దేవమహీ 
ధరాణామ్‌। ద్వన్పృసమాసః। 

8. ఉద్ధటి తాపిధానే అ ఉద్ధటి తమ్‌ అపిధానం యస్య తద్‌ ఉద్ధటి తాపిధానం, 
తస్మిన్‌ ఉద్ధటి తాపిధానే - బహు ప్రీహిః। 

4. భిన్నైకసేతూ - ఏకః చాసౌ సేతుః, ఏకసేతుః, భిన్న ఏకసేతుః యాభ్యాం 
తౌ భిన్నైకసేతూ- బహువ్రీహి 

అలంకారాలు :- అత్ర 'ఉపమాలంకారః। అత్ర కపటప్రతివస్తుత్వేన సేతురూపాత్తః 
సైనికదూయ(ప్రతివస్తుత్వేన జలప్రవాహద్వయమ్‌। తథా చోపమాలంకారేణ 
వర్గద్వయస్యాతిమహత్త్వం సూచితమ్‌। - ఇతి పుంసవనీవ్యాఖ్యాయామ్‌ 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 

1. అపిధానమ్‌ / పిధానమ్‌ : - (నపుం.) - 

ఎ) అపి + ధా + ల్యుట్‌, అపేరల్లోపః। ఆవరకమ్‌। ఛాదనమ్‌। 

బి)...పిధానం న్యాదుదబ్బునమ్‌। 

సి) 'యుగపజ్జఘనోరః స్తనపిధానమధురే! త్రపాస్మితాగ్టముఖి। 

లోలాక్షి! నైష పవనో విరమతి తవ వసనపరివర్తీ? - ఇతి ఆర్యాసప్తశత్యామ్‌। 

డి) “అమృతాపిధానమసి స్వాహా; నైకజలదచ్చత్రాపిధానం జగత్‌. 

- ఇతి మృచ్చకటికే - 5-24 
క్రియాదర్శము ;- సమీయతుః - సమ్‌ పూర్వకాత్‌, ఇణ్‌ (ఇ) గతౌ (వెళ్లుట) 
సకర్శకమ్‌, అనిట్‌, పరస్కైపదీ, అదాదయః (2); లిట్‌ - ప్ర. ద్వివచనాంతః 

సమియాయ - సమీయతుః - సమీయుః. 


68 


136 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


అవతారిక :- అథ హరహిమవతోః సమాగమం వర్ణయతి - 
శ్లో॥ హ్రీమానభూద్‌ భూమిధరో హరేణ 

తైలోక్యవన్సేన కృతప్రణామః। 

పూర్వం మహిమ్నా సహి తస్య దూర- 

మావర్ణితం నాత్మశిరో వివేద॥ ర్‌4 
పదవిభాగము :- (ప్రమాన్‌, అభూత్‌, భూమిధరః, హరేణ, తైలోక్యవన్వెన, 
కృతప్రణామః, పూర్వం, మహిమా సః, హి, తస్య, దూరమ్‌, ఆవర్ణితమ్‌, న, 
ఆత్మళిరః, వివేద। 
అన్వయక్రమము :- భూమిధరః తైలోక్యవన్ద్వేన హరేణ కృత ప్రణామః సన్‌ హ్రీమాన్‌ 
అభూత్‌। హి సః పూర్వం తస్య మహిమ్నా దూరమ్‌ ఆవర్ణితమ్‌ ఆత్మశిరః న వివేద। 
ప్రతిపదార్థము :- భూమిధరః - హిమవంతుడు, తైలోక్యవనేన - త్రిలోకవంద్యుడైన, 
హరేణ - శివునిచే, కృత ప్రమాణః (సన్‌) - నమస్మరింపబడినవాడగుచు, హీమాన్‌ 
- సిగ్గిల్లినవాడుగా, అభూత్‌ - ఆయెను. హి - ఏలయన, సః - ఆ హిమవంతుడు, 
పూర్వమ్‌ - ముందుగా, తస్య - శివునియొక్క మహిమ్నా - (ప్రభావముచే, దూరమ్‌ 
- దూరమునుండియే, ఆవర్థితమ్‌ - వంచిన, ఆత్మశిరః - తన శిరస్సును, న 
వివేద - గుర్తింపడయ్యెను. 
తాత్పర్యము :- హిమవంతుడు త్రిలోకవంద్యుడైన శివునిచే నమస్మరింపబడిన 
వాడగుచు సిగ్గిల్లినవాడుగా ఆయెను. ఏలయన ఆ హిమవంతుడు ముందుగా 
శివునియొక్క ప్రభావముచే దూరమునుండియే వంచిన తన శిరస్సును 
గుర్తింపడయ్యెను. 
విభక్తులు / క్రియలు :- 1. భూమిధరః - భూమిధరః, భూమిధరౌ, భూమిధరాః; అకారాన్తః 
పుంలింగో భూమిధరశబ్దః, ప్ర.ఏ. 2. త్రైలోక్యవన్స్వేన - ...వన్వేన, ...వన్వాభ్యామ్‌, ... వన్వైఖ అకారాన్తః 
పుంలింగః త్రైలోక్యవన్హ్యశబ్దః, తృ.ఏ. 3. హరేణ - హరేణ, హరాభ్యామ్‌, హరైక; అకారాన్తః పుంలింగో 
హరశబ్దః, తృ.ఏ. 4. కృత ప్రణామః - కృత ప్రణామః, కృత ప్రణామౌ, కృతప్రణామాః; అకారాన్నః 
పుంలింగః కృతప్రణామశటబ్దః, ప్ర.ఏ. 5. (హ్రీమాన్‌ - హ్రీమాన్‌, హ్రీమన్సౌ, ప్రీమన్తః; తకారాన్తః 
పుంలింగో ప్రామచ్చబ్దః, ప్ర.ఏ. 6. అభూత్‌ - క్రియ 7. మహిమ్నా - మహిమా మహిమభ్యామ్‌, 
మహిమభిః; నకారాన్నః పుంలింగో “మహిమన్‌'శబ్దః, తృ.ఏ. 8. హి, న - అవ్యయాలు 9. సః - సః 
తౌ, తే; దకారాన్వ పుంలింగస్తచ్చబ్దః, ప్ర.ఏ. 10. పూర్వమ్‌ - పూర్వమ్‌, పూర్వే పూర్వాణి; అకారాన్త 
నపుంసకలింగపూర్వకశబ్దః, ప్ర.ఏ. 11. తస్య - తస్య, తయోః, తేషామ్‌; దకారాన్తః పుంలింగస్తచ్చబ్దః 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 137 


షఏ 12. దూరమ్‌ - దూరమ్‌, దూరే, దూరాణి; అకారాన్త నపుంసకలింగో దూరశబ్దః, ద్విఏ. 13. 
ఆవర్డితమ్‌ - ఆవర్ణితమ్‌, ఆవర్డితే, ఆవర్థితాని; అకారాన్త నపుంసకలింగః, ఆవర్డితశబ్దః, ద్వి.ఏ. 14. 
ఆత్మశిరః - ఆత్మశిరః, ఆత్మశిరసీ, ఆత్మశిరాంసి; మకారాన్త నపుంసకలింగః, ఆత్మశిరస్‌ శబ్దః, ద్వి.ఏ. 
15. వివేద - (క్రియ. 
సంధులు :- 
1. భూమిధరః + హరేణ - భూమిధరో హరేణ - ఉత్వాదేశః। 
సః + హి - స హి - సులోపః। 
. న + ఆత్మశిరః - నాత్మశిరః - సవర్ణదీర్ణసన్థి। 
. ఆత్మశిరః + వివేద - ఆత్మశిరో వివేద - ఉత్వాదేశః। 
. అభూత్‌ + భూమిధరః - అభూద్‌ భూమిధరః - జశ్త్వసన్గిః। 
సమాసాలు :- 
1. భూమిధరః - ధరతీతి ధరః, భూమేః ధరః భూమిధరః। ష.త.। 
2. తైలోక్యవన్ద్వేన - త్రయః లోకా ఏవ తైలోక్యమ్‌, తస్య వన్ద్వేన తైలోక్యవన్స్వేన 
- షత। 
3. కృత ప్రణామః - కృతః ప్రణామః యస్మై సః కృతప్రణామః - బహు ప్రీహిః 
4. ఆత్మశిరః - ఆత్మనః శిరః ఆత్మశిరః। తత్‌। షత. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. హః - (ప్రీ) 
ఎ) హీ లజ్ఞాయామ్‌ + సమృదాదిత్వాత్‌ క్విప్‌! లజ్జా, (పీడా! 
బి శ్లో॥ “'హీర్లజ్ఞాపత్రపా పీడా త్రపా మన్దాక్షముచ్యతే॥ - అని హలాయుధకోశము 
“6 నామములను పేర్శొన్నది. 
సి) శ్లో। నాహం తాత! కరిష్యామి పృథివ్యాః పరిపాలనమ్‌। 
నాపైతి హ్రీర్మే మనసో రాజ్యే౭_న్యం త్వం నియోజయ॥ 

- ఇతి మార్మణ్దేయే - 129 - 22 
క్రియాదర్శము :- వివేద - విద (విద్‌) జ్ఞానే - తెలియుట, సకర్మకమ్‌, సేట్‌, 
పరసైపదీ,లిట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 

వివేద - వివిదతుః - వివిదుః 


SIRS 


69 


138 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


అవతారిక :- ప్రీతో హిమవాన్‌ జామాతరం స్వమన్దిరం (ప్రవేశయామాస - 
శ్లో స ప్రీతియోగాద్వికసన్ముఖశ్రీః 

జామాతురగ్రేసరతాము పేత్య। 

ప్రవేశయన్యన్టిరమృద్ధమేన - 

మాగుల్బకీర్ణాపణమార్గపుష్పమ్‌॥॥ ర్‌ర్‌ 
పదవిభాగము :- సః, ప్రీతియోగాత్‌, వికసన్ముఖ శ్రీః, జామాతుః, అగ్రేసరతామ్‌, 
ఉపేత్య, ప్రవేశయత్‌, మన్టిరమ్‌, బుద్ధమ్‌, ఏనమ్‌, ఆగుల్ఫకీర్ణాపణమార్గపుష్పమ్‌! 
అన్వయక్రమము :- ప్రీతియోగాత్‌ వికసన్ముఖశ్రీః సః జామాతుః అగ్రేసరతామ్‌ 
ఉపేత్య ఏనమ్‌ ఆగుల్బ...పుష్టమ్‌ బుద్ధం మన్టిరం (ప్రవేశయత్‌। 
ప్రతిపదార్థము :- ప్రీతియోగాత్‌ - సంతోషాతిశయమువలన, వికసన్ముఖశ్రీః - 
వికసించిన ముఖశోభకలవాడైన, సః - ఆ హిమవంతుడు, జామాతుః - అల్లునికి 
(శివునకు), అగ్రేసరతామ్‌ - పురోగామిత్వమును, ఉపేత్య - పొంది, ఏనమ్‌ - 
ఈ శంకరుని, ఆగుల్బకీర్ణాపణమార్గపుష్పమ్‌ - చీలమండ మునుగునంతటి లోతుకల 
పూలను చల్లిన రాజవీథులు గలదియు, బుద్ధమ్‌ - సర్వసమృద్ధమైనదియు అగు, 
మన్దిరమ్‌ - తన నగరమునుగుటించి, ప్రవేశయత్‌ - ప్రవేశపెట్టెను. 
తాత్పర్యము :- సంతోషాతిశయమువలన వికసించిన ముఖశోభకలవాడైన ఆ 
హిమవంతుడు అల్లునికి పురోగామిత్వమును పొంది ఈ శంకరుని 
చీలమండమునుగు నంతటి లోతుగల పూలను చల్లిన రాజవీథులుగలదియు, 
సర్వసమృద్ధమైనదియును అగు తన నగరములోనికి ప్రవేశపెట్టెను. 
పాఠాన్తరాలు :- ఆగుల్భకీర్ణాపణమార్గపుష్పమ్‌ - ఆగుల్బకీర్ణాన్తరపుష్పవర్షమ్‌ - 
ఆగుల్బకీర్ణాపణపుష్పమార్గమ్‌। 
విభక్తులు / క్రియలు :- 1. ప్రీతియోగాత్‌ - ప్రీతియోగాత్‌, ప్రీతియోగాభ్యామ్‌, ప్రీతియోగేభ్యః 
అకారాన్తః పుంలింగః ప్రీతియోగశబ్దః పం.ఏ. 2. వికసన్ముఖశ్రీః - ...శ్రీః ...శ్రియౌ, ... శ్రియః; 
ఈకారాన్న పుంలింగో వికస... శ్రీశబ్దః, ప్రఏ. 8. సః - సః, తౌ, తే; దకారాన్తః పుంలింగస్తచ్చబ్దః, 
ప్రఏ. 4. జామాతుః - జామాతుః, జామాత్రోః, జామాత్యాణామ్‌; బుకారాన్న పుంలింగః జామాతృశబ్దః 
ష.ఏ. 5. అగ్రేసరతామ్‌ - అగ్రేసరతామ్‌, అగ్రేసరతే, అగ్రేసరతాః; ఆకారాన్తః ప్రీలింగ అ[గ్రేసరతాశబ్దః 
ద్విఏ. 6. ఉపేత్య - అవ్యయము 7. ఏనమ్‌ - ఏనమ్‌, ఏనౌ, ఏనాన్‌; మకారాన్తః పుంలింగ 
ఇదమ్‌శబ్దః, ద్వి. ఏ. 8. ఆగుల్ఫ్భకీర్ణాపణమార్గపుష్పమ్‌ - ...పుష్పమ్‌, ...పుప్పే, ... పుష్పాణి; అకారాన్త 
నపుంసకలింగ ఆగుల్భ...పుష్పశబ్దః, ద్వి ఏ. 9. బుద్ధమ్‌ కా బుద్ధమ్‌, బుద్దే, బుద్దాని; అకారాన్త 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 139 


నపుంసకలింగ బుద్ధ శబ్దః, ద్విఏ. 10. మన్టిరమ్‌ - మన్టిరమ్‌, మన్షిరే, మన్టిరాణి; అకారాన్త 
నపుంసకలింగ మన్దిరశబ్దః, ద్వి.ఏ. 11. ప్రవేశయత్‌ - క్రియ - ప్రోపసర్గపూర్వకాత్‌, “విశ్‌ ప్రవేశనే' 
ఇతి ధాతోర్లజ్‌! 
సంధులు :- 
1. జామాతుః + అగ్రేసరతామ్‌ - జామాతురగ్రేసరతామ్‌ - విస 
2. ప్రవేశయత్‌ + మన్టిరమ్‌ - ప్రవేశయన్మన్దిరమ్‌ - అనునాసిక 
3. ప్రీతియోగాత్‌ + వికసత్‌ - ప్రీతియోగాద్వికసత్‌ - జశ్ర్వసస్థిః। 
4. వికసిత్‌ + ముఖశ్రీః - వికసన్ముఖ శ్రీః - అనునాసికసన్టిః। 
5. కీర్ణ + ఆపణ - కీర్ణాపణః - సవర్ణదీర్ణసన్థిః 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. ప్రీతియోగాత్‌ - ప్రీతః యోగః ప్రీతియోగః, తస్మాత్‌ ప్రీతియోగాత్‌। షత. 
sa వికసన్ముఖశ్రీః - ముఖస్య శ్రీః ముఖశ్రీః, వికసన్తీ ముఖశ్రీః యస్య న 
వికసన్ముఖశ్రీః, (స్రియాః పుంవద్భాషితపుంస్మాదనూజ్‌ సమానాధికరణే 
స్రియామపూరణీ- ప్రియాదిషు' ఇతి పూర్వపదస్య పుంవద్భావః॥) బహు ప్రీహిః 
3. జామాతుః - జాయాం మిమీతే జానాతీతి జామాతా, తస్య జామాతుః 
4 అగ్రేసరతామ్‌ - అగ్రే సరతీతి అగ్రేసరః। (పురోగ్రతో౭_ గ్రేషు సర్తే* ఇతి 
టప్రత్యయణ అగ్రేసరస్య భావః అగ్రేసరతా, తామ్‌ అగ్రేసరతామ్‌, 
తల్‌ప్రత్యయః। తద్ధితవృత్తిః। 
ర్‌. ఆగుల్బకీర్ణాపణమార్గపు ప్పమ్‌ - గుల్ఫాభ్యామ్‌ ఆ ఆగుల్భమ్‌ (అవ్యయీ 
భావ), ఆగుల్భం కీర్ణాని ఆగుల్భకీర్ణాని, ఆపణానాం మార్గాః ఆపణమార్దాః 
ఆపణమార్దేషు పుష్పాణి ఆపణమార్గపుష్పాణి, ఆగుల్భకీర్ణాని ఆపణమార్గ 
పుష్పాణి యస్మిన్‌ తత్‌ ఆగుల్భకీర్ణాపణమార్గపుష్పమ్‌, తత్‌। బహు ప్రీహిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. జామాతా :- (బు.) (పుం.) - ఎ) జాయాం మాతి మిమీతి మినోతి వా! 
దుహితృపతిః 
బి) ...జామాతా దుహితుః పతిః। 
సి) శ్లో। జామాతా త్వభవత్తస్య కంసస్తస్మిన్‌ హతే యుధి - 
- ఇతి హరివంశే (116 /25) 


నః 
(a) 
si 


70 


140 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


డి) జామాతృయజ్డేన వయం నిరుద్దాః - ఉత్తరరామచరితే 1 -11 
ఇ) నప్పృనేష్ట త్వష్ట ఎ్రహోతృభాతృజామాతృమాతృపి తృదుపొతృ ఇతితృన్‌ 
నిపాతనాత్‌సాధుః- ఉణాదిసూత్రమ్‌ 2 -94 
ఎఫ్‌) సదా వక్రః సదా క్రూరః సదా పూజామ పేక్షతే। 
కన్యారాశిస్థితో నిత్యం జామాతా దశమో [గ్రహః॥। - నరాభరణే 54 

క్రియాదర్శము వా ప్రవేశయత్‌ - ప్రోపసర్గపూర్వకాత్‌ ణిజన్లాత్‌, విశ్‌ - ప్రవేశన్‌ 
ఇతి ధాతోర్లజ్‌। 

ప్రవేశయత్‌ - ప్రవేశయతామ్‌ - ప్రవేశయన్‌ 


అవతారిక :- ఈశ్వరదర్శనలోలుపానాం పురసుందరీణాం తదా వివిధాః చేష్టాః 
బభూవుః - 
శ్లో॥ తస్మిన్ముహూర్తే పురసున్దరీణా- 

మీశానసందర్భనలాలసానామ్‌। 

ప్రాసాదమాలాసు బభూవురిత్ధం 

త్యక్తాన్యకార్యాణి విచేష్టితాని।। 56 
పదవిభాగము :- తస్మిన్‌, ముహూర్తే, పురసుందరీణామ్‌, ఈశానసందర్శనలాల 
సానామ్‌, ప్రాసాదమాలాసు, బభూవుః, ఇత్టమ్‌, త్యక్తాన్యకార్యాణి, విచేష్టితాని। 
అన్వయక్రమము :- తస్మిన్‌ ముహూర్తే ఈశానసందర్శనలాలసానామ్‌ పుర 
సుందరీణామ్‌ ప్రాసాదమాలాసు ఇత్థం త్యక్తాన్యకార్యాణి విచేష్టితాని బభూవుః 
ప్రతిపదార్థము :- తస్మిన్‌ - ఆ (శివుడు ఓషధి ప్రస్థపురములోనికి ప్రవేశించిన), 
ముహూర్తే - శుభముహూర్తమునందు, ఈశానసందర్భనలాలసానామ్‌ - ఈశ్వరుని 
చూడవలెనని ఉవ్విళ్లూరుచున్న పురసుందరీణామ్‌ - పురప్రీలయొక్క, 
ప్రాసాదమాలాసు - మేడలయందు, ఇళ్టమ్‌ - ఇట్లు, త్యక్తాన్యకార్యాణి - ఇతర 
కార్యములను విడిచిపెట్టిన , విచేష్టితాని - విలాసచేష్టలు, బభూవుః - కనబడినవి. 
తాత్పర్యము :- ఆ శుభముహూర్తమునందు ఈశ్వరుని చూడవలెనని 
ఉవ్విళ్ళూరుచున్న పురస్రీలయొక్క మేడలయందు ఇతరకార్యములను విడిచిపెట్టిన 
విలాసచేష్టలు ఈ చెప్పబోవు విధముగా కనబడినవి. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 141 


పాఠాన్తరాలు :- త్యక్తాన్య... - ముక్షాన్య...! 


విభక్తులు / క్రియలు :- 1. తస్మిన్‌ - తస్మిన్‌, తయోః, తేషు; దకారాన్తః పుంలింగ స్తచ్చబ్దిః, 
స.ఏ. 2. ముహూర్తే - ముహూర్తే, ముహూర్తయోః, ముహూర్తేషు; అకారాన్తః పుంలింగో ముహూర్తశబ్దః 
సువ. 8. ఈశానసందర్శనలాలసానామ్‌ - ...లాలసాయాః, ...లాలసయోః, ...లాలసానామ్‌; ఆకారాన్తః 
ప్రీలింగః ...లాలసాశబ్దకి షుబ. 4. పురసుందరీణామ్‌ - పురసుందర్యాః, పురసుందర్యోః, 
పురసున్గరీణామ్‌; ఈకారాన్తః స్రీలింగః వురసున్దరీశబ్దః, ష.బ. 5. ప్రాసాదమాలాను - 
ప్రాసాదమాలాయామ్‌, ప్రాసాదమాలయోః, ప్రాసాదమాలాసు; ఆకారాన్తః స్రీలింగః ప్రాసాదమాలాశబ్దః 
స.బ. 6. ఇష్టమ్‌ - అవ్యయము 7. త్యక్తాన్యకార్యాణి - ...కార్యమ్‌, ...కార్యే, ...కార్యాణి; అకారాన్త 
నపుంసకలింగస్యక్తాన్యకార్యశబ్దః, ప్ర.బ. 8. విచేష్టితాని ఆ విచేష్టితమ్‌, విచేష్టితే, విచేష్టతాని; అకారాన్న 
నపుంసకలింగో విచేష్టితశబ్దః, ప్ర.బ. 9. బభూవుః - క్రియ. 


సంధులు :- 


2. త్యక్త + అన్యకార్యాణి - త్యక్తాన్యకార్యాణి - సవర్దదీర్హసన్థిః 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. ఈశానసందర్శనలాలసానామ్‌ - సమ్యగ్‌ దర్శనం సందర్శనమ్‌, ఈశానస్య 


సందర్శనమ్‌ ఈశానసందర్శనమ్‌, ఈశానసందర్శనే, లాలసా యాసాం 
తా ఈశానసందర్శలాలసాః, తాసామ్‌। బహు ప్రీహిః। 


2. పురసున్దరీణామ్‌ - పురస్య సునర్యః పురసున్దర్యః, తాసామ్‌। షత. 
8. (ప్రాసాదమాలాసు - ప్రాసాదానం మాలాః ప్రాసాదమాలాః, తాసు షత. 
4. త్యక్తాన్యకార్యాణి - త్యక్తాని అన్యాని కార్యాణి యేషు తాని త్యక్తాన్యకార్యాణి, 
“అనేకమన్యపదార్గే' ఇతి త్రిపదో బహు ప్రీహిః। 
5. విచేష్టతాని - వివిధాని చేష్టితాని విచేష్టితాని గతిసమాసః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. లాలసా :- (పుం /ప్రీ) - 
ఎ) లస్‌ + యజ్‌, తతః “అ ప్రత్యయాత్‌' ఇతి అ + టాప్‌! దోహదం, దౌహృదం, 
(శ్రద్దా! 
బి) 'దోహదం దౌహృదం శ్రద్దా లాలసా సూతిమాసి తు - ఇతి హేమచన్దః। 


71 


142 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


సి) 'చోహదం దౌహృదం (శ్రద్ధా లాలసా చ సమాః స్మృతాః 
- అని హలాయుధకోశము 
డి) శ్లో। ఛాయాం నిజప్రీచటులాలసానాం మదేన కిళ్సిత్‌ చటులాలసానామ్‌। 
కుర్వాణముత్సిజ్ఞురజాతపతైర్విహజ్జమానాం జలజాతపటైః। 
- ఇతి మాఘే (4-16) 
ఇ) హలాయుధకోశవ్యాఖ్యానకారుడు - ఈ పదమును వివరించుచూ ఈ శ్లోకమునే 
ఉదాహరించినాడు. 
శ్లో  విత్తెషణాం యజ్ఞదానైర్లు హైర్బారసుతైషణామ్‌। 
ఆత్మలోకైషణాం దేవ! కాలేన విసృజేద్‌ బుధః 
-శ్రీమద్భాగవతపురాణే, 10-84-38 
క్రియాదర్శము :- బభూవుః - ఈ సర్గమున 10వ శ్లోకవ్యాఖ్యాన భాగమును 
చూడగలరు. 


అవతారిక :- అథ పఇ్బుభిః ప్రీణాం విచేష్టితాని వర్ణ్వన్తే - సహసా దర్శనపథం 
గచ్చన్యాః ఉన్ముక్తబన్థనః కరేణ ధృతం కేశపాశః బన్ధనాయ నైవ స్మృతః- 
శ్లో॥ ఆలోకమార్గం సహసా వ్రజన్వా 

కయాచిదుద్వేష్టనవాన్తమాల్యః। 

బద్దుం న సంభావిత ఏవ తావత్‌ 

కరేణ రుద్దో౨_పి చ కేశపాశః॥ ర్‌7 
పదవిభాగము :- ఆలోకమార్లమ్‌, సహసా, వ్రజన్యా, కయాచిత్‌, ఉద్వేష్టనవాన్నమాల్యః 
బద్దుమ్‌, న, సంభావితః, ఏవ తావత్‌, కరేణ, రుద్ధః, అపి, చ, కేశపాశః। 
అన్వయక్రమము :- ఆలోకమార్గం సహసా వ్రజన్యా కయాచిత్‌ ఉద్వేష్టనవాన్నమాల్యః 
కరేణ రుద్ధః + అపి కేశపాశు తావత్‌ బద్దుం న సంభావిత ఏవ। 
ప్రతిపదార్థము :- ఆలోకమార్గమ్‌ - కిటికీవద్దకు / గవాక్షమువద్దకు, సహసా - 
వేగముగా, ప్రజన్యా - వెళ్ళుచున్న, కయాచిత్‌ - ఒకానొకరమణిచేత, 
ఉద్వేష్టనవాన్తమాల్యః - జుట్టు ముడి వీడి అందుండి జారిన పూలదండకలదియు, 
కరేణ - చేతితో, కేశపాశః - జుట్టు, రుద్ధః + అపి - పట్టుకొన్నదే యైనను, 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 143 


తావత్‌ - (కిటికీవద్దకు చేరువరకు) - అంతవరకు, బద్దుమ్‌ - ముడివేసికొనుటకు, 
న సంభావితః + ఏవ - స్పృహయే లేకుండెను. 

తాత్పర్యము :- కిటికీవద్దకు వేగముగా వెళ్ళుచున్న ఒకానొకరమణిచేత జుట్టు 
ముడివీడి అందుండి జారిన పూలదండకలదియు, చేతితో జుట్టుపట్టుకొన్నదే కాని 
అంతవరకు ముడివేసికోవలెనను స్పృహయే లేకుండెను. 

పాఠాన్తరాలు :- 1. చ - న - హి! 

విభక్తులు / క్రియలు :- 1. ఆలోకమార్గమ్‌ - ఆలోకమార్గమ్‌, ఆలోకమార్గౌ, ఆలోకమార్గాన్‌; 
అకారాన్తః పుంలింగః ఆలోకమార్గ శబ్దః, ద్వి.ఏ. 2. సహసా - అవ్యయము 3. వ్రజన్యా - వ్రజన్యా, 
వ్రజన్తీభ్యామ్‌, |ప్రజన్తీభి; ఈకారాన్తః స్రీలింగో వ్రజన్తీశబ్దః, తృ.ఏ. 4. కయాచిత్‌ - అవ్యయము 5. 
ఉద్వేష్టనవాన్తమాల్యః - ...మాల్యః, ...మాల్యౌ, ...మాల్యాక అకారాన్తః పుంలింగః ...మాల్యశబ్దః, 
ప్ర.ఏ. 6. కరేణ - కరేణ, కరాభ్యామ్‌, కరై అకారాన్తః పుంలింగః కరశబ్దః, తృ.ఏ. 7. రుద్ధః - 
రుద్ధః, రుద్దా, రుద్దా; అకారాన్తః పుంలింగః రుద్ధశబ్దః ప్ర.ఏ. 8. కేశపాశః - కేశపాశః, కేశపాశౌ, 
కేశపాశాఃక, అకారాన్వ పుంలింగః కేశపాశశబ్దః, ప్ర.ఏ. 9. తావత్‌ - అవ్యయము 10. బద్భుమ్‌ - 
తుమున్నన్లావ్వ్యయము 11. న, అపి ఏవ. = అవ్యయాలు, 12. సంభావితః - సంభావితః, సంభావితౌ, 
సంభావితాః; అకారాన్తః పుంలింగః సంభావితశబ్దః, ప్ర.ఏ. 

సంధులు :- 

1. రుద్ధః + అపి - రుర్గోల_పి - ఉతాదేశము, పూర్వరూపసన్షి sl 

2. కయాచిత్‌ + ఉద్వేష్టన - కయాచిదుద్వేష్టన - జశ్త్వ్వస న్టిః। 

3. సంభావితః + ఏవ - సంభావిత ఏవ - విసర్గలోపస స్థిః। 

సమాసాలు :- 

1. ఆలోకమార్గమ్‌ - ఆలోకస్య మార్గః ఆలోకమార్లః, తమ్‌ ఆలోకమార్గమ్‌, 
షత। 

2. ఉద్వేష్టనవాన్తమాల్యః - ఉద్దతం వేష్టనం యస్య స ఉద్వేష్టనః బహు ప్రీహిః 
మాలానాం సమూహః మాల్యం; వాన్తం మాల్యం యస్మాత్‌ స వాన్తమాల్యః 
బహుట్రీహిః। ఉద్వేష్టనశ్చ అసౌ వాన్న్వమాల్యః ఉద్వేష్టనవాన్తమాల్యః। 
కర్మధారయసమాసః। 

8. కేశపాశః - 

ఎ) కేశానాం పాశ కేశపాశః। షత. 

బి) కేశానాం కలాపః కేశపాశు; నిత్యసమాసః। - కాలే. 


72 


144 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఈ సర్గమున 57 నుండి 62వరకుగల శ్లోకములు రఘువంశమున 7వ 
సర్గమున గల 6 -11 శ్లోకములు సాదృశ్యము అను విషయమును గమనింపగలరు. 
2. వాంత - జాటిన; ఇది గౌణప్రయోగము. శబ్దార్థమును వాచ్యముగా చెప్పినచో 
క్రక్మిన, వమనము చేయబడిన యని చెప్పవలెను. అట్లు చెప్పరాదు. గౌణవృత్తి 
నాశయించియే చెప్పవలెను. 

“నిష్టూతోద్దీర్ణవాంతాదిగౌణవృత్తి వ్యపాశ్రయమ్‌, 

అతిసుందరమన్యత్ర గ్రామ్య కక్షాం విగాహతే। 

- అని దండి (కావ్యాదర్శః, 1-95) 


అవతారిక :- అపరా ప్రసాధికయా అర్థరజ్ఞుతం పదమాక్షిష్య గవాక్షసమీపం గతా- 
శ్లో॥ ప్రసాధికాలమ్బితమ[గ్రపాద- 
మాక్తిష్య కాచిద్‌ ద్రవరాగమేవ। 
ఉత్సృష్టలీలాగతిరా గవాక్షా- 
దలక్తకాజ్కాం పదవీం తతాన॥ 5కి 


పదవిభాగము :- ప్రసాధికాలమ్బితమ్‌, అ(గపాదమ్‌, ఆక్షిష్య, కాచిద్‌, ద్రవరాగమ్‌, 
ఏవ। ఉత్సృష్టలీలాగతిః, ఆ, గవాక్షాత్‌, అలక్తకాజ్మామ్‌, పదవీమ్‌, తతాన। 


అన్వయక్రమము :- కాచిత్‌ ప్రసాధికాలమ్బితం ద్రవరాగమ్‌ + ఏవ అ(గపాదమ్‌ 
ఆక్షిప్య ఉత్సృష్టలీలాగతిః (సతీ) ఆ గవాక్షాత్‌ పదవీం అలక్తకాజ్మాం తతాన। 


ప్రతిపదార్థము *- కాచిత్‌ - ఒకానొకసుందరి, (ప్రసాధికాలమ్బితమ్‌ ఆ 
అలంకారముచేయు చెలికత్తెచేత పట్టుకోబడిన, ద్రవరాగమేవ - ద్రవరూపమైన 
లత్తుక కలదానినిగానే, అగ్రపాదమ్‌ - పాదాగ్రమును, ఆక్షిప్య - ఊడబెరుకుకొని, 
ఉత్సృష్టలీలాగతిః (సతీ) - వడిగా పరిగెత్తుచున్నదియగుచు, ఆ గవాక్షాత్‌ - 
కిటికీవరకుండిన, పదవీమ్‌ - దారిని, అలక్తకాజ్నామ్‌ - లత్తుకరసముచేత గుర్తులు 
కలదానినిగా, తతాన - చేసెను 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 145 


తాత్పర్యము :- ఒకానొక సుందరి - అలంకారము చేయు చెలికత్తెచేత పట్టుకోబడిన 
ద్రవరూపమైన లత్తుక కలదానినిగానే పాదాగ్రమును ఊడబెరుకుకొని వడిగా 
పరిగెత్తుచున్నదియగుచు కిటికీ వరకుండిన దారిని లత్తుకరసముచేత గుర్తులు 
కలదానినిగా చేసెను. 
విభక్తులు / క్రియలు :- 1. కాచిత్‌ - అవ్యయము 2. ప్రసాధికాలమ్బితమ్‌ - ...ఆలమ్బితమ్‌, 
...ఆలమ్మితౌ, ...ఆలమ్మితాన్‌; అకారాన్తః పుంలింగః ...ఆలమ్బితశబ్దః, ద్విఏ. 3. ద్రవరాగమ్‌ - 
ద్రవరాగమ్‌, ద్రవరాగౌ, ద్రవరాగాన్స్‌ అకారాన్తః పుంలింగో ద్రవరాగశబ్దః, ద్వి.ఏ 4. అగ్రపాదమ్‌ - 
అ(గపాదమ్‌, అ(గపాదౌ, అ(గపాదాన్‌; అకారాన్న పుంలింగ అగ్రపాద శబ్దః, ద్విఏ. 5. ఆక్షిప్య - 
ల్యబన్త - అవ్యయము 6. ఏవ - అవ్యయము. 7. ఆ - అవ్యయము రి. గవాక్షాత్‌ - గవాక్షాత్‌, 
గవాక్షాభ్యామ్‌, గవాక్షేభ్యః ; అకారాన్తః పుంలింగో గవాక్షశబ్దః, పం.ఏ. 9. పదవీమ్‌ - పదవీమ్‌, 
పదవ్వ్యా, పదవీః; ఈకారాన్తః (స్రీలింగః పదవీశబ్దః, ద్విఏ. 10. అలక్తకాజ్మామ్‌ - ...కాజ్మామ్‌, 
...కాజ్కే ...కాజ్మాఖ ఆకారాన్తః ప్రీలింగః... కాజ్మాశబ్దః, ద్విఏ. 11 తతాన - క్రియ - లిట్‌ - 
ప్ర.ఏ. 
సంధులు :- 
1. ఉత్సృష్టలీలాగతిః + ఆ - ఉత్సృష్టలీలాగతిరా - విసర్గసన్టిః। 
2. గవాక్షాత్‌ + అలక్తకాజ్మామ్‌ - గవాక్షాదలక్తకాజ్మామ్‌ - జశ్వ్వసనిః। 
లు fr ల fr) (a 
8. ప్రసాధికా + ఆలమ్బితమ్‌ - ప్రసాధికాలమ్బితమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 
4. కాచిత్‌ + ద్రవరాగమ్‌ - కాచిద్‌ ద్రవరాగమ్‌ - జశ్త్వసనిః। 
5. అలక్తక + అజ్మామ్‌ - అలక్తకాజ్మామ్‌ - సవర్దదీర్హసన్దిః। 
ట్‌ తాక ణ యుధి 
సమాసాలు :- 
1. ప్రసాధికాలమ్బితమ్‌ - ప్రసాధికయా ఆలమ్బితః ప్రసాధికాలమ్బితః, తమ్‌, 
తృ.త। 
2. ద్రవరాగమ్‌ - ద్రవః రాగః యస్య స ద్రవరాగః, తమ్‌। బహు ప్రీహిః। 
3. అ(గపాదమ్‌ - అ(గగః చాసౌ పాదః అ(గపాదః, తమ్‌। కర్మధారయః। 
4. ఉత్సృష్టలీలాగతిః - ఉత్సృష్టా లీలాగతిః యయా సా ఉత్సృష్టలీలాగతిః। 
బహుద్రీహిః। 
ర్‌. అలక్తకాజ్మామ్‌ - అలక్తకమ్‌ అబ్మః యస్యాః సా అలక్తకాజ్కా తామ్‌ 
అలక్తకాజ్మామ్‌। బహు ప్రీహిః। 


783 


146 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ప్రసాధికా (ప్రసాధకా) - (ప్రీ) - 
ఎ) Accomplishing or perfecting / purifying, cleansing / Decorat- 
ing, ornamenting - Apte. 
బి) ప్రసాధకా భోజకాశ్చ గాత్రసంవాహకా అపి - కామందకీనీతిశాస్త్రము. 
a) శో తం ధూపాశ్యానకేశాన్తం తోయనిర్ణిక్రపాణయః। 
ఆకల్పసాధనై స్తె స్తె రుపసేదుః ప్రసాధకాః॥। ర.వం. 17 -22 
“రాజు నలంకరించుటకై నియమింపబడిన ఉద్యోగులు తమ చేతులను శుభ్రపరచు 


కొని సుగంధధూపములచేత అతని జుట్టును తడియార్చి, అలంకార సాధనములైన 
వివిధ వస్తువులను చేతబట్టుకొని...” 


2. ఎ) ఇట 'పాదా[గ్రం) అనుటకు బదులుగా “అగ్రపాదిమని ప్రయోగింపబడినది. 
కావ్యాలంకారసూత్రకర్తయగు వామనుడు ఇట్టి ప్రయోగములను సమర్థించెను. 
ఎట్లన - “హస్తాగ్రాగ్రహస్తాదయో గుణగుణినోర్భేదాభేదాభ్యామ్‌” 
బీ) ఇట '“తతాని క్రియాప్రయోగము 'దారి నిండుగా లాక్షారసమయ్యె'నని తెలుపును. 
క్రియాదర్శము :- తతాన - తను (తన్‌) విస్తారే (వెల్లడిచేయుట, విస్తరించుట. ) 
సకర్శకమ్‌, సేట్‌, (ఉభయ) పరస్కైపదీ, లిట్‌ - ప్ర.ఏ. 
తతాన - తేనతుః - తేనుః 

శ్లో; ఉవాచ ధాత్రా ప్రథమోదితం వచో- 

యయౌ తదీయామవలమ్బ్య చాబ్లులిమ్‌। 

అభూచ్చ నమః ప్రణిపాతశిక్షయా 


పితుర్ముదం తేన తతాన సో౭ రృకః। - రవం. 3 -25 


అవతారిక :- అజ్ఞానేన అలంకృతైకలోచనా శలాకాహస్తా కాచిద్వాతాయనసన్నికర్షం 
తథైవ యయౌ- 
శ్లో విలోచనం దక్షిణమజ్ఞునేన 
సంభావ్య తద్వజ్చితవామనేత్రా! 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 147 


తథైవ వాతాయనసన్నికర్షం 
యయౌ శలాకామపరా వహన్నీ 59 


పదవిభాగము :- విలోచనమ్‌, దక్షిణమ్‌, అజ్జునేన, సంభావ్య, తద్వజ్చితవామనేత్రా, 
తథా, ఏవ, వాతాయనసన్నికర్షమ్‌, యయౌ, శలాకామ్‌, అపరా, వహన్తీ! 
అన్వయక్రమము :- అపరా దక్షిణం విలోచనమ్‌ అజ్బనేన సంభావ్య తద్వజ్చిత 
వామనేత్రా సతీ, తథా ఏవ శలాకాం వహన్సీ వాతాయనసన్నికర్షం యయా। 
ప్రతిపదార్థము :- అపరా - మటియొక సుందరి, దక్షిణమ్‌ - కుడిదగు, విలోచనమ్‌ 
- కన్నును, అజ్ఞానేన - కాటుకచేత, సంభావ్య - అలంకరించుకొని, 
తద్వజ్చితవామనేత్రా (సతీ - ఆ కాటుకచేత మోసగింపబడిన ఎడమకన్ను 
గలదియగుచు, తథా + ఏవ - అట్లే, శలాకామ్‌ - కాటుక కుంచెను, వహన్తీ 
(సతీ) - పట్టుకొన్నదియగుచు, వాతాయనసన్నికర్షమ్‌ - కిటికీ సమీపమునకు, 
యయౌ - చేరెను. 

తాత్సర్యము :- మటియొక సుందరి కుడికన్నును కాటుకచేత అలంకరించుకొని 
ఆ కాటుకచేత మోసగింపబడిన (వర్ణింపబడిన) ఎడమకన్నుకలదియగుచు అట్లే 
కాటుకకుంచెను పట్టుకొన్నదియగుచు కిటికీ సమీపమునకు చేరెను. 

విభక్తులు / క్రియలు :- 1. అపరా - అపరా, అపరే, అపరా ఆకారాన్తః స్రీలింగః అపరాశబ్దః 
ప్ర.ఏ. 2. దక్షిణమ్‌ - దక్షిణమ్‌, దక్షిణే, దక్షిణాని; అకారాన్తః నపుంసకలింగ దక్షిణశబ్దః, ద్విఏ. ౩. 
విలోచనమ్‌ - విలోచనమ్‌, విలోచనే, విలోచనాని; అకారాన్త నపుంసకలింగో విలోచనశబ్దః, ద్వి ఏ. 
4. అళ్ఞానేన - అజ్జునేన, అజ్ఞానాభ్యామ్‌, అల్ఞనైః; అకారాన్త నపుంసకలింగ అంజనశబ్దః, తృ. వార్‌: 
సంభావ్య - అవ్యయము 6. తద్వజ్బ్చితవామనేత్రా - ...నేత్రా, ...నేత్రే, ...నేత్రాఖ ఆకారాన్నః 
ప్రీలింగ...నేత్రాశబ్దః, ప్ర.ఏ. 7. తథా, ఏవ - అవ్యయాలు 8. శలాకామ్‌ - శలాకామ్‌, శలాకే, 
శలాకాః; ఆకారాన్తః ప్రీలింగశ్ళలకాశబ్దః, ద్విఏ. 9. వహన్తీ - వహన్తీ, వహన్యౌ, వహన్యః, ఈకారాన్తః 
స్త్రీలింగో వహన్తీశబ్దః, ప్ర.ఏ. 10. వాతాయనసన్నికర్షమ్‌ - ...సన్నికర్షమ్‌, ... సన్నికర్నా ...సన్నికర్నాన్‌; 
అకారాన్తః పుంలింగో వాతాయనసన్నికర్షశబ్దః, ద్విఏ. 11. యయౌ - క్రియ 


సంధులు :- 
1. తథా + ఏవ - తథైవ - వృద్ధిసన్థి॥ వృద్ధిరేచి (సూ. 6-1-85) 
2. వాత + ఆయన - వాతాయన - సవర్ణదీర్ణసన్థిః। 
సమాసాలు :- 
1. తద్విక్చితవామనేత్రా - తేన వజ్చితం వామం చ తత్‌ నేత్రం చ వామనేత్రం 


74 


148 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


యస్యాః సా తద్వజ్చితవామనేత్రాః బహు ప్రీహిః। 
2, వాతాయనసన్నికర్షమ్‌ - వాతాయనస్య సన్నికర్షం వాతాయనసన్నికర్షమ్‌। 


షత। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. శలాకా :- (స్రీ) 


ఎ) శల్‌ + 'బలాకాదయశ్చ” ఇతి ఆక। ప్రియాం టాష్‌! 
బి శ్లో అజ్ఞానతిమిరాన్థస్య జ్ఞానాజ్యునశలాకయా। 
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః।॥। - ఇతి గురుగీతాయామ్‌. 
a) శో తస్యాశ్ళలాకాళ్టున నిర్మితేవ 
కాని ర్భువోరాయతలేఖయోర్యా। 
తాం వీక్ష్య లీలాచతురామనబ్బః 
స్వచాపసౌనర్యమదం ముమోచ॥ 
డి శ్లో! అజ్ఞానాన్టస్య లోకస్య జ్ఞానాజ్ఞునశలాకయా। 
చక్షురున్మీలితం యేన తస్మై పాణినయే నమః॥ సి. కౌ - 58 
ఇ) 'తారాధారాజ్యోత్సాదయశ్చ। 
శలాకా ప్రియాం నిత్యమ్‌ - లింగానుశాసనప్రకరణమ్‌। 
2, వల్లభదేవవ్యాఖ్యానము నందు (రఘువంశమహాకావ్యమున) 8-9 శ్లోకముల 
మధ్యన ఈ దిగువ శ్లోకము కలదు. 
శ్లో; స్తనం ధయన్తం తనయం విహాయ విలోకనాయ త్వరయా వ్రజన్తీ 
సంప్రస్నుతాభ్యాం పదవీం స్తనాభ్యాం సిషేచ కాచిత్‌ పయసా గవాక్షాత్‌॥ 
“పాలు త్రాగుచున్న శిశువును వీడి, నూతనదంపతులను చూచుటకై వడిగా 
పరిగిడుచున్న ఒకానొక రమణి, పాలుకారుచున్న స్తనములచేత గవాక్షమునుండి 
తాను కూర్చున్నచోటువరకు గల దారిని పాలతో తడిపెను.” 
3. “సవ్యమక్షి హి పూర్వం మనుష్యా అంజతే' అను శ్రుతివలన మొదట సవ్యము 
అనగా ఎదమకంటిని అలంకరించుకొనవలయును. ఇట దానిని వధూవర 
దర్శనలాలసత్వమున మరచెనని భావింపదగును. 


కు.సం. 1- 47 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 149 


క్రియాదర్శము :- యయౌ - 'యా ప్రాపణి ఇత్యస్మాధాతోరకర్మకాత్మర్తరి భూతే 
లిట్‌ పరస్కెపదే ప్రథమపురు షైకవచనాంతః। 

యయౌ - యయతుః - యయుః 
శ్లో॥ ప్రతాపోలి గ్రే తతశ్శబ్దః పరాగస్తదనంతరమ్‌। 

యయౌ పశ్చాద్రథాదీతి చతుఃస్మంధేవ సా చమూః॥॥- ర.వం. 4-30 


అవతారిక :- అన్యా ప్రస్థానభిన్నగ్రన్థి వాసః హస్తేనావలమ్బ్యు జాలాన్తర ప్రేషితదృష్టిః 
తస్థౌ - 
శ్లో జాలాన్తరప్రేషితదృష్టిరన్యా 

ప్రస్థానభిన్నాం న బబన్థ నీవీమ్‌। 

నాభి ప్రవిష్టాభరణ ప్రభేణ 

హస్తేన తస్థావవలమ్బ్య వాసః॥॥ 60 
పదవిభాగము :- జాలాన్తర ప్రేషితదృష్టిః, అన్యా, ప్రస్థానభిన్నామ్‌, న, బబన్ధ, నీవీమ్‌, 
నాభిప్రవిష్టాభరణ ప్రభేణ, హస్తేన, తస్టా, అవలమృ్య, వాసః। 
అన్వయక్రమము :- అన్యా, జాలాన్తర ప్రేషితదృష్టిః (సతీ) ప్రస్థానభిన్నామ్‌ నీవీం 
న బబన్గ! (కిన్తు) నాభి ప్రవిష్టాభరణ ప్రభేణ హస్తేన వాసః అవలమ్మ్య తస్థా। 
ప్రతిపదార్థము := అన్యా - మటియొక రమణి, జాలాన్తర ప్రేషితదృష్టిః (సతీ) - 
గవాక్షమధ్యమునుండి పంపబడిన చూపుగలదియగుచు, ప్రస్థానభిన్నామ్‌ - శీఘ్ర 
గమనముచేత ఊడిన, నీవీమ్‌ - చీరముడిని, న బబన - తిరిగి ముడివేసికోలేదు, 
(కిన్లు - కాని), నాభిప్రవిష్టాభరణప్రభేణ - బొడ్డున ప్రవేశించిన ఆభరణములయొక్క 
కాంతులుగల, హస్తేన - చేతితో, వాసః - సడలిన వస్త్రమును, అవలమ్బ్య - 
పట్టుకొని, తస్థౌ - నిలుచుండెను. 
తాత్సర్యము :- మటతియొక రమణి గవాక్షమధ్యమునుండి పంపబడిన చూపుగలది 
యగుచు శీఘ్రగమనముచేత ఊడిన చీరముడిని తిరిగి ముడివేసికోలేదు కాని 
బొడ్డున ప్రవేశించిన ఆభరణములయొక్క కాంతులుగల చేతితో సడలిన వస్త్రమును 
పట్టుకొని నిలుచుండెను. “ఆభరణముల కాంతులు బొడ్డుప్రదేశమును కప్పి వైచి 
వస్ర్తములేని లోటును తీర్చొనని భావము. 


75 


150 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


విభక్తులు / క్రియలు :- 1. అన్యా - అన్యా, అన్యే, అన్యా; ఆకారాన్తః స్రీలింగ అన్యాశబ్దః, 
ప్ర.ఏ. 2. జాలాన్తరప్రేషితదృష్టిః - ...దృష్టిః, ...దృష్టీ, ...దృష్టయః; ఇకారాన్తః స్రీలింగో 
జాలాన్తర... దృష్టిశబ్దః, (ప్ర.ఏ. 3. ప్రస్థానభిన్నామ్‌ - ...భిన్నామ్‌, ...భిన్హై ...భిన్నా; ఆకారాన్తః 
ప్రీలింగః ప్రస్థానభిన్నాశబ్దః, ద్విఏ. 4. నీవీమ్‌ - నీవీమ్‌, నీవ్యౌ, నీవీ; ఈకారాన్తః ప్రీలింగః నీవీ శబ్దః 
ద్విఏ. 5. న - అవ్యయము 6. బబన్గ - క్రియ 7. నాభి ప్రవిష్టాభరణప్రభేణ - ... ప్రభేణ, ... ప్రభాభ్యామ్‌, 
...ప్రభైకి అకారాన్తః పుంలింగః నాభి... ప్రభశబ్దః, తృ.ఏ. 8. హస్తేన - హస్తేన, హస్తాభ్యామ్‌, హసైైః 
; అకారాన్హ్తః పుంలింగో హస్తశబ్దః, తృ.ఏ. 9. వాసః - వాసః, వాససీ, వాసాంసి; సకారాన్తః నపుంసకలిబ్దః 
వాసళ్ళబ్దః, ద్విఏ. 10. అవలమ్య్యు - అవ్యయము 11. తస్టా - క్రియ. 

సంధులు :- 

1. ...దృష్టిః + అన్యా - ...దృష్టిరన్యా - విసర్గసన్థిః। 

2, తస్థౌ + అవలమృ్య - తస్థావలమ్బ్య - ఏచో9 యవాయావః (సూ 6-1-78) 
ఏఓఐబెలకు అచ్చుపరముగా నున్నప్పుడు క్రమముగా అయ్‌ అవ్‌ ఆయ్‌ 
ఆవ్‌ అనునవి ఆదేశముగ వచ్చును. 

8. జాల + అన్తర - జాలాన్తర - సవర్దదీర్హసన్థి 

4. ప్రవిష్ట + ఆభరణ - ప్రవిష్టాభరణ - సవర్ణదీర్ణసన్థిః। 

సమాసాలు :- 

1. జాలాన్తరడ్రేషితదృష్టిః - జాలస్య అన్తరేణ ్రేషితా దృష్టిః యస్యాః సా 
జాలాన్తర ప్రేషితదృష్టిః॥ బహు ప్రీహిః। 

2. ప్రస్థానభిన్నామ్‌ - ప్రస్థానేన భిన్నామ్‌ ప్రస్థానభిన్నామ్‌ - తృ.త. 

3. నాభిప్రవిష్టాభరణప్రభేణ - నాభిం ప్రవిష్టా ఆభరణానాం ప్రభా యస్య తేన 
నాభి ప్రవిష్ట్ణాభరణ ప్రభేణ - బహుప్రీహిః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. నీవీ (నీవి) (ప్రీ) - 
ఎ) నివ్యయతి, నివీయతే వా! ని + వ్యేజ్‌ నా వ్యో యలోపః పూర్వస్య చ 
దీర ఇతి ఇజ్‌, యలోపః, నిశబ్దస్య దీర్హత్వం చ। తతః కృదికారాదితి వా జీష్‌, 
కటివస్తబన్థః 
బి) శ్లో పరిధానాంశుకగ్రన్థిః ప్రోక్తా నీవీ తథోచ్చయః 547 

- అని హలాయుధకోశము “3 నామములను పేర్శొన్నది. 
సి) “ఏకవస్తా త్వధో నీవీ రోదమానా రజస్వలా” - ఇతి మహాభారతే 2/63/19 


sl 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 151 


డి) 'నీవీం వస్తస్య పరిహితవస్తస్య వామాంగగ్రన్గ్థిం యోచయిత్వా ఆచమనమాహ 
బౌధాయనః? - ఇతి యజుర్వేదిశ్రాద్ధతత్వమ్‌। 
ఇ)నీవీ పరిపణే గ్రన్గా స్రీ స్త్రీణాం జఘనవాససః అని విశ్వకోశము. 'పరిపణ” మనగా 
మూలధనము. 
ఎఫ్‌) శ్లే॥ కాన్తే తల్పముపాగతే విగలితా నీవీ స్వయమృన్టనా- 
ద్వాసో విశ్లథమేఖలా గుణధృతం కిజ్బిన్నితమ్చే స్థితమ్‌! 
ఏతావత్సఖి! వేది సామ్ప్రతమహం తస్యాంగసంగే పునః 
కోయం కాస్మి రతం ను వా కథమితి స్వల్పా౭_పి మే న స్మృత్తిః॥ 
- ఇతి అమరుకశతకే - 101 
“ప్రియుడు శయ్యను సమీపించగానే స్వయముగా కోకముడి జారినది...” దీని 
విస్తృత వివరణము కొజుకు 'మనసిజ వ్యాఖ్యను చూడగలరు. (శంకర [గ్రంథ 
రత్నావళి - క్రింద సాధన గ్రంథమండలి, తెనాలివారు, అమరుశకశతకమును, 
శ్రీదోర్చల విశ్వనాథశర్మగారు చేసిన 'మనసిజి వ్యాఖ్యతో (ప్రచురించినారు. ) 
జి) శ్లో సీవీబన్లోచ్చ్వసనమధరస్పన్దనం దోర్విషాదః 
స్వేదశ్చక్షుర్మసృణమధురాకేకరస్పిగ్గముగ్గమ్‌। 
గాత్రస్తమృః స్తనముకులయోరుత్ర్రబన్దః ప్రకంపో 
గణ్డాభోగే పులకపటలం మూర్చనా చేతనా చ॥ 
- ఇతి మాలతీమాధవే - 2-5 
(క్రియాదర్శము :- తస్థౌ - 29వ శ్లోకవ్యాఖ్యానభాగము చూడగలరు. 


అవతారిక :- అర్ధగుమ్భితా కస్యాశ్చిద్రశనా సంభ్రమక్షిప్తే పదే పదే గలద్రత్నా 
సూత్రశేషా బభూవ - 
శ్లో అర్జాచితా సత్వరముత్ధితాయాః 
పదే పదే దుర్నిమితే గలన్తీ 
కస్యాశ్చిదాసీద్రశనా తదానీ- 
మబ్లుష్టమూలార్చితసూత్రశేషా।। 61 


76 


152 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


పదవిభాగము :- అర్ధాచితా, సత్వరమ్‌, ఉత్టితాయాః, పదే పదే, దుర్నిమితే, గలన్సీ, 
కస్యాళ్చిత్‌, ఆసీత్‌, రశనా, తదానీమ్‌, అబ్లుష్టమూలార్పితసూత్రశేషా। 
అన్వయ క్రమము :- సత్వరమ్‌ ఉత్గితాయాః కస్యాళ్చిత్‌ అర్జాచితా రశనా దుర్నిమితే 
పదేపదే గలన్తీ (సతీ) తదానీమ్‌ అబ్బుష్టమూలార్పితసూత్రశేషా ఆసీత్‌! 
ప్రతిపదార్థము :- సత్వరమ్‌ - తొందరపాటున, ఉత్గితాయాః - లేచి నిలుచున్న, 
కస్యాళ్చిత్‌ - ఒకానొక రమణియొక్క అర్జాచితా- సగము కూర్చబడినమణులు 
కలదియైన, రశనా - మొలనూలు, దుర్చిమితే - వ్యత్యస్తముగా వేయబడిన, పదే 
పదే - ప్రతియడుగునందు, గలన్సీ (సతీ) - జారుచున్నదియగుచు, తదానీమ్‌ - 
అప్పుడు, అజ్ఞుష్టమూలార్చితసూత్రశేషా - చేతిబొటనట్రేలిమొదట ఉంచబడిన 
దారమే మిగిలినదిగా గలది. ఆసీత్‌ - అయ్యెను. 
తాత్సర్యము :- తొందరపాటున లేచినిలుచున్న ఒకానొకసుందరియొక్క సగము 
కూర్చబడిన మణులు కలదియైన మొలనూలు వ్యత్యస్తముగా వేయబడిన 
ప్రతియడుగునందు జారుచున్నదియగుచు అప్పుడు చేతిబొటనట్రేలి మొదట 
ఉంచబడిన దారమే మిగిలినదిగా గలది అయ్యెను. 
విభక్తులు / క్రియలు :- 1. సత్వరమ్‌ - అన్యయము 2. ఉల్టితాయాః - ఉత్టితాయాః, ఉల్గితయోః 
, ఉత్టితానామ్‌; ఆకారాన్తః ప్ర్రీలింగ ఉత్టితాశబ్దః, షఏ. 8. కస్యాశ్చిత్‌ - అవ్యయము 4. అర్థాచితా - 
అర్ధాచితా, అర్థాచితే, అర్భాచితాః; ఆకారాన్నః ప్రీలింగ అర్భాచితాశబ్దః, ప్ర.ఏ. 5. రశనా - రశనా, 
రశనే, రశనాః ఆకారాన్తః స్ర్రీలింగః రశనాశబ్దః, ప్ర.ఏ. 6. దుర్నిమితే - దుర్నిమితే, దుర్నిమితయోః 
: దుర్చిమితేషు; అకారాన్త నపుంసకలింగో దుర్చిమిత శబ్దః, స.ఏ. 7. పదే - పదే, పదయోః, పదేషు; 
అకారాన్త నపుంసకలింగః పదశబ్దః, స.ఏ. 8. గలన్తీ - గలన్తీ, గలన్యౌ, గలన్యః; ఈకారాన్తః స్రీలింగో 
గలనస్తీశబ్దః ప్ర.ఏ. 9. తదానీమ్‌ - అవ్యయము 10. అజ్ఞుష్టమూలార్చితసూత్రశేషా - ...శేషా, 
...శేష్కే ...శేషాక ఆకారాన్తః ప్రీలింగ అబ్బుష్ట... శేషాశబ్దః, ప్ర.ఏ. 11. ఆసీత్‌ - క్రియ. 
సంధులు :- 

1. అర + ఆచితా - అరాచితా - సవర్ణదీర్షసన్గిః। 

యఖ ® ఖు థి 

2. కస్యాః + చితా - కస్యాళ్చిత్‌ - శ్చుత్వసన్షిః s 
3. కస్యాళశ్చిత్‌ + ఆసీత్‌ - కస్యాళ్చిదాసీత్‌ - జతశ్త్వస సన్ధిః। 
4. ఆసీత్‌ + రశనా - ఆసీద్రశనా - జశ్త్వసనిః। 
5. మూల + అర్పిత - మూలార్శిత - సవరదీరనసనిః॥ 

అ యు 


థి 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 153 


సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. సత్వరమ్‌ - త్వరయా సహితం యథా తథా సత్వరమ్‌। క్రియావిశేషణము 
2. దుర్నిమితే - దుఃఖేన నిమితే దుర్నిమితే। తృ.త। 
3. అబ్లుష్టమూలార్ప్చితసూత్రశేషా - అబ్లుష్టస్య మూలమ్‌ అబ్లుష్టమూలం,; తస్మిన్‌ 
అర్పితం సూత్రమేవ శేషః యస్యాః సా అంగుష్టమూలార్చితసూత్రశేషా - 
బహు ప్రీహిః। 


4 . అర్జాచితా - అర్థమ్‌ ఆచితా - అర్ధాచితా। ద్విత. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. రశనా (స్తీ) - 
ఎ) రసయతి స్వాదయతీతి, నన్వాదిత్వాత్‌ ల్యు, పృషోదరాదిత్వాత్‌ శత్వమ్‌। జిహ్వా; 
బి) అశ్చుతే వ్యాప్పోతీతి, అశూ వ్యాప్తా + “అశే రశ్‌ చి ఇతి యుచ్‌ ధాతో రశాదేశశ్చ। 


కాంచీ! 


ప్రి శో 


డి) శో 


ఇ) శ్లో 


క్రియాదర్శము :- 


కలాపః సప్తకీ కాంచీ మేఖలా రసనా తథా। 
కటిసూత్రం సారసనం... 

- అని హలాయుధకోశము “7 నామములను పేర్మొన్నది. 
ఇయమప్రతిబోధశాయినీం 
రశనా త్వాం ప్రథమా రహఃసఖీ। 
గతివిభ్రమసాదనీరవా 
న శుచా నాను మృతేవ లక్ష్యతే॥ 


తాన్‌ వీక్ష్య వాతరశనాంశ్చతురః కుమారాన్‌ 

వృద్దాన్‌ దశార్ధవయసో విదితాత్మతత్తా 

వేత్రేణ చాస్టలయతామతదర్హణాంస్తా 

తేజో విహస్య భగవత్రతికూలశీలౌ॥ - శ్రీమద్భాగవతే 3-15-30 


ఆసీత్‌ - అస (అస్‌) భువి (ఉండుట) అదాదయః (2) ; 


717 


- రవం. రి-ర్‌రి 


అకర్మకమ్‌, అనిట్‌, పరస్మైపదీ, లజ్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
ఆసీత్‌ - ఆస్తామ్‌ - ఆసన్‌. 


154 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


అవతారిక :- ప్రీణాం ముఖైర్వ్యాష్తాన్తరాః గవాక్షా 


శ్లో॥ తాసాం ముఖైరాసవగన్థగర్భె- 
ర్వ్యావ్తానరాః సాన్టకుతూహలానామ్‌! 


౩ సహస్రపత్రాభరణా ఇవాసన్‌- 


విలోలనేత్రభ్రమరైర్గవాక్షాః 
సహస్రపత్రాభరణా ఇవాసన్‌॥ 62 
పదవిభాగము :- తాసామ్‌, ముఖైః, ఆనవగన్టగర్భెః, వ్యాప్తాన్తరాః, సాన 


కుతూహలానామ్‌, విలోలనేత్రభ్రమరైః, గవాక్షాః, సహస్రపత్రాభరణాః, ఇవ, ఆసన్‌! 


అన్వయక్రమము :- నాగర తారా లాణార తాసామ్‌ ఆసవగన్థగర్భెః విలోల 
నేత్రభ్రమరైః ముఖైః వ్యాష్తాన్తరాః గవాక్షాః సహస్రపత్రాభరణాః ఇవ ఆసన్‌। 
ప్రతిపదార్థము : లా Ss మిక్కుటమైన కుతూహలముగల, 
తాసామ్‌ - ఆ పురప్రీలయొక్క ఆసవగన్థగర్భ్యః - పానీయముల పరిమళము 
గలవియు, విలోలనేత్రభ్రమరైః - చంచలములగు నేత్రములను తుమ్మెదలు 
గలవియునగు, ముఖైః - ముఖములచేత, వ్యాష్తాన్తరాః - కప్పబడిన మధ్య 
భాగములుగల, గవాక్షాః - గవాక్షములు, సహస్రపత్రాభరణాః + ఇవ - కమలములు 
ఆభరణములుగా కలవి వలె, ఆసన్‌ - ఉండినవి. 
తాత్పర్యము :- మిక్కుటమైన కుతూహలముగల ఆ పురస్రీలయొక్క పానీయముల 
పరిమళము గలవియు, చంచలనేత్రములను తుమ్మెదలుగలవియును అగు 
ముఖములచేత, కప్పబడిన మధ్యభాగములుగల గవాక్షములు కమలములు 
ఆభరణములుగా కలవి వలె ఉండినవి. 
పాఠాన్తరాలు :- 1. సహస్రపత్రాభరణాః - సహగస్రపత్రావరణాః। 
విభక్తులు / క్రియలు :- 1. సాన్టకుతూహలానామ్‌ - ...కుతూహలాయాః, ...కుతూహలయోః 
కుతూహలానామ్‌; ఆకారాన్తః ప్రీలింగః కుతూహలాశబ్దః, ష.బ. 2. తాసామ్‌ - తస్యాః, తయోః, 
తాసామ్‌; దకారాన్వ స్రీలింగస్తచ్చబ్దః, షబ. 3. ఆనవగన్థగర్శె - ఆసవగన్థగర్భణ, ఆసవగన్థగర్భాభ్యామ్‌, 
ఆసవగన్ధగర్భెః; అకారాన్తః పుంలింగః ఆసవగన్గగర్భ శబ్దః, తృబ. 4. విలోలనేత్రభమరైః - ...భమరేణ, 
... భ్రమరాభ్యామ్‌, . ..భ్రమరైః; అకారాన్తః పుంలింగః ...భ్రమరశబ్దః, తృ.బ. 5. ముఖెః - ముఖేన, 
ముహాభ్మాను. ముఖైక; అకారాన్వ పుంలింగో ముఖశబ్దః, తృ.బ. 6. వ్యాష్తాన్తరాః - వ్యాప్తాన్తరః, 
వ్యాష్తాన్తరౌ, వ్యాప్తాన్తరాః; అకారాన్తః పుంలింగో వ్యాష్తాన్తరశబ్దః, ప్ర.బ. 7. గవాక్షాః - గవాక్షం 
గవాక్షౌ, గవాక్షాః; అకారాన్తః పుంలింగో గవాక్షశబ్దః, ప్ర.బ. రి. సహ(స్రపత్రాభరణాః - ...ఆభరణః 


...ఆభరణాౌ, ...ఆభరణాః; అకారాన్న పుంలింగో ...ఆభరణశబ్దః, ప్ర.బ. 9. ఆసన్‌ - క్రియ. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 155 


సంధులు :- 
1. ముఖైః + ఆసవగన్థగర్భిః = ముఖైరాసవగన్దగర్ణ రః - - విస 
గర్భెః + వ్యాష్తాన్తరాః - గర్భెర్వ్యావ్వాన్తరాః ఆ నా. 
... భ్రమరైః + గవాక్షాః - భ్రమరైర్గవాక్షాః - విసర్దస 
...పత్రాభరణాః + ఇవ - ...పత్రాభరణా ఇవ - వి 
స + ఆసన్‌ - ఇవాసన్‌ - సవర్ణదీర్ణసన్థిః। 
వ్యాప్త + అన్తరాః - వ్యాష్తాన్తరాః - సవర్ణదీర్ణసన్థిః। 
గో + అక్షాః - గవాక్షాః - అయవాయావసన్థిః 
. పత్ర + ఆభరణాః - పత్రాభరణాః - సవర్ణ ర్థసన్టిః। 
సమాసాలు :- 
1. సాన్టకుతూహలానామ్‌ - సాంద్రం కుతూహలం యాసాం తాసాం 
సాగనకుతూహలానామ్‌। బహు ప్రీహిః। 
2. ఆసవగన్థగర్భ - ఆసవస్య గన్గః ఆసవగన్ధః గర్భే యేషాం తైః ఆసవగన్థగర్భెః 
। బహు[్రీహ్‌ః 
3. విలోలనేత్రభ్రమరైః - విలోలాని నేత్రాణ్యేవ భ్రమరాః యేషు తైః విలోలనేత్ర 
(భ్రమరైః, బహు బ్రీహిః। 
4. వ్యాప్తాన్లరాః - వ్యాప్తమ్‌ అన్తరం యేషాం తే వ్యాష్తాన్తరాః / బహు ప్రీహిః। 
5. సహస్రపత్రాభరణాః - సహస్రపత్రాణి ఆభరణాని యేషాం తే సహస్ర 
పత్రాభరణాః, బహు ప్రీహిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. సహస్రపత్రమ్‌ (నపుం.) - 
ఎ) సహస్రం పత్రాణి యస్య పద్మమ్‌। కమలమ్‌। 
బి) శో; సహస్రపత్రం శతపత్రమమ్చుజం 
కుశేశయం తామరసం సరోరుహమ్‌। 
విసప్రసూనం కమలం మహోత్సలం 
సరోజమబ్దం నలినం చ పుష్మరమ్‌॥ 
శ్లో॥ _రాజీవమరవినం చ పద్మం పబ్మజమిష్యతే!... 


- అని హలాయుధకోశము “17 నామములను పేర్కొన్నది. 


78 


156 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


సి) హలాయుధకోశవ్యాఖ్యానకారుడు - ఈ పదమునుగూర్చి చెప్పునపుడు ఈ 
శ్లోకమునే ఉదాహరించినాడు. 
డి) అభిధానచిన్తామణి - కమలమునకు 25’ నామములను సూచించినది. 
శ్లో॥ “కమలం నలినం పద్మమరవినం కుశేశయమ్‌। 
పరం శతసహగస్రాభ్యాం పత్రం రాజీవపుష్మరే। 
విసప్రసూతం నాలీకం తామరసం మహోత్పలమ్‌। 
తజ్జలాత్సరసః పజ్మాత్సరై రుడ్‌రుహజన్మజైః” 
క్రియాదర్శము :- ఆసన్‌ - అస - భువిఇత్యస్మాత్‌ లజ్‌ - ప్రథమపురుష 
బహువచనాంతః। 
ఆసీత్‌ - ఆస్తామ్‌ - ఆసన్‌. 


అవతారిక :- అత్రాన్తరే చన్చశేఖరః ఉత్తోరణం రాజపథం ప్రాప- 
శ్లో తావత్పతాకాకులమిన్దుమౌళిః 

ఉతోరణం రాజపథం ప్రపేదే! 

ప్రాసాదశ్ళజ్లాణి దివాపి కుర్వన్‌ 

జ్యోత్నాభిపే షేకద్విగుణద్యుతీని।। 63 
పదవిభాగము :- తావత్‌, పతాకాకులమ్‌, ఇన్దుమౌలిః, ఉతోరణమ్‌, రాజపథమ్‌, 
ప్రపేదే, ప్రాసాదశ్ళజ్ఞాణి, దివా, అపి, కుర్వన్‌, “జ్యోత్సాథికే షేకద్విగుణద్యుతీని 
అన్వయ క్రమము :- తావద్‌ ఇన్గుమౌలిః దివాపి ప్రాసాదశృజ్లాణి జ్యోత్స్నా. ద్యుతీని 
కుర్వన్‌ పతాకాకులమ్‌ ఉతోరణం రాజపథం ప్రపేదే। 
ప్రతిపదార్థము :- తావద్‌ - అప్పుడు, ఇన్గుమౌలిః - చంద్రశేఖరుడు, దివాపి - 
పగటిపూటకూడా, ప్రాసాదశ్ళజ్లాణి - అంతఃపురభవనశిఖరములను, జ్యోత్సాభిషేక 
ద్విగుణద్యుతీని - చంద్రుని వెన్నెలతో అభిషేకించి రెట్టింపు కాంతి కలవానినిగా, 
కుర్వన్‌ - చేయుచు, పతాకాకులమ్‌ - పతాకములతో వ్యాపించియున్నదియును, 
ఉతోరణమ్‌ - ఎత్తుగా తోరణములు కట్టబడినదియును అగు, రాజపథమ్‌ - 
రాజమార్లమును, ప్రపేదే - చేరెను (పొందెను.) 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 157 


తాత్పర్యము :- అప్పుడు చంద్రశేఖరుడు పగటిపూటకూడా అంతఃపురభవనముల 
శిఖరములను చంద్రుని వెన్నెలతో అభిషేకించి రెట్టింపు కాంతి కలవానినిగా చేయుచు 
పతాకములతో వ్యాపించియున్నదియును, ఎత్తుగా తోరణములు కట్టబడినదియును 
అగు రాజమార్గమును చేరెను. 
విభక్తులు / క్రియలు :- 1 తావత్‌, అపి - అవ్యయాలు 2. ఇన్గుమౌలిః - ఇన్గుమౌలిః, 
ఇన్దుమౌలీ, ఇన్ఫుమౌలయః; ఇకారాన్తః పుంలింగ ఇన్గుమౌలిశబ్దః, (ప్ర.ఏ. 3. ప్రాసాదశృజ్ఞాణి - 
...శృబ్దమ్‌, ..శృట్లే ...శృజ్ణాణి; అకారాన్త నపుంసకలింగః ప్రాసాదశృజ్ఞశబ్దః, ద్విబ. 4. జ్యోత్స్నా 
...ద్యుతీని - ...ద్యుతి, ...ద్యుతినీ, ...ద్యుతీని; నకారాన్త నపుంసకలింగో జ్యోత్స్నా... ద్యుతినృబ్దః, 
ప్ర.బ. 5. కుర్వన్‌ - కుర్వన్‌, కుర్వనౌా, కుర్వన్తక తకారాన్తః పుంలింగః కుర్వత్‌శబ్దః, ప్ర.ఏ. 6. 
పతాకాకులమ్‌ - పతాకాకులమ్‌, పతాకాకులే, పతాకాకులాని; అకారాన్తః నపుంసకలింగ పతాకాకుల శబ్దః 
, ప్రఏ. 7. ఉతోరణమ్‌ - ఉత్తోరణమ్‌, ఉతోరణౌ, ఉత్తోరణాన్‌; అకారాన్తః పుంలింగ ఉత్తోరణశబ్దః 
, ద్వి.ఏ. రి. రాజపథమ్‌ - రాజపథమ్‌, రాజపథౌ, రాజపథాన్‌; అకారాన్తః పుంలింగః రాజపథశబ్దః 
, ద్విఏ. 9. ప్రపేదే - క్రియ. 
సంధులు :- 
1. దివా + అపి - దివాపి - సవరదీరసనిః। 
ణయ ధి 
2. పతాకా + ఆకులమ్‌ - పతాకాకులమ్‌ - సవర్ణదీర్ణస స్థిః। 
8. జ్యోత్నా + అభిషేక - జ్యోత్సాధిషేః క - సవర్ణదీర్షస న్టిః। 
సమాసాలు :- 
1. పతాకాకులమ్‌ - పతాకాఖిః ఆకులమ్‌ - పతాకాకులమ్‌ - తృ.త. 
2. ఇన్దుమౌలిః - ఇన్లుః మౌళౌ యస్య సః ఇన్దుమౌలిః బహు ప్రీహిః। 
3. ఉతోరణమ్‌ - ఉద్దతాని తోరణాని యస్మిన్‌ తమ్‌ ఉతోరణమ్‌। బహు ప్రీహిః 
4. జ్యోత్సాభిషే షీకద్విగుణద్యుతీని - జ్యోత్నాయా అభిషేక జ్యోత్సాభిషేకః, 
ద్వౌగుణా యస్యాం సా ద్విగుణా, జ్యోత్నాభి షేకేణ ద్విగుణా జ్యోత్సాభిషేక 
ద్విగుణా, సా ద్యుతిః యేషాం తాని జ్యోత్నాభిషేకద్విగుణ ద్యుతీని తాని। 
బహు ప్రీహిః। 
5. రాజపథమ్‌ - రాజ్ఞః పన్దాః రాజపథస్తం రాజపథమ్‌। షత. 
'బుక్పూరబ్బూః పథామానక్షు ఇత్యప్రత్యయః సమాసాన్తః। 


79 


158 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 

1. తావత్‌ - అవ్యయకోషః (386) 

'తుల్యయోగితాసాకల్యమానక్రమావధ్యవధారణాదయో౭ స్యార్థాః' 

“తావత్‌ తత్పరిమాణే (త్రి, అవ్యయం త్వవధారణే। సంభ్రమే చ పరిచ్చేదే తథా 
కార్సాా్యధికారయోకః” ఇతి వాజ్మయార్థవః। యావత్తావచ్చబ్లా శబ్దశక్తిస్వాభావ్యాత్‌ 

పరస్పరసాపే పేక్షావేవ స్వస్వార్థమవగమయతః। క్వచిత్‌ కేవలావపి। 


1. తుల్యయోగితాయామ్‌ - యావత్యార్యం తావత్‌ కురు। 

2. సాకల్వే - యావద్దత్తమ్‌ తావద్భుక్తమ్‌। 

3. మానే - ఆస్తాం తావత్‌; 4. క్రమే - త్వమేవ తావత్‌ పరిచినయ స్వయమ్‌” 
5. అవధౌ - తావదధీష్వ యావద్‌ బుధ్యసే। 

6. అవధారణే - 'నిరాసకస్యాపి న తావదుత్సహే” -1 

క్రియాదర్శము :- ప్రపేదే - 31వ శ్లోకవ్యాఖ్యానభాగము చూడగలరు. 


అవతారిక :- పురసునరీణాం మహే హాశ్వరదర్శనౌత్సుక్యం వర్ణయతి - 
శ్లో॥ తమేకదృశ్యం నయనైః పిబన్యో 

నార్యో న న. 

తథా హి శేషేన్దియవృత్తిరాసాం 

సర్వాత్మనా చక్షురివ ప్రవిష్టా॥। 64 
పదవిభాగము :- తమ్‌, . నయనైః, పిబన్యః, నార్యః, న, జగ్ముః, 
విషయాన్లూణి, తథా, హి శేషేన్టియవృత్తిః, ఆసామ్‌, సర్వాత్మనా, చక్షుః, ఇవ, 
ప్రవిష్టా! 
అన్వయక్రమము :- ఏకదృశ్యం తం నయనైః పిబన్యః నార్యః విషయాన్తరాణి న 
జగ్ముః తథా హి ఆసాం శేషేన్టియవృత్తిః సర్వాత్మనా చక్షుః ప్రవిష్టా ఇవ। 
ప్రతిపదార్థము : - ఏకద్భశ్యమ్‌ - ఒకే ఒక దర్శనీయుడైన, తమ్‌ - ఆ శివభగవానుని, 
నయనైః - (తమ) కళ్ళతో, పిబన్యః - త్రాగివేయుచున్న, నార్యః - (ఆ) పురస్త్రీలు, 
విషయన్తరాణి - ఇతర విషయములను, న జగ్ముః - తెలిసికొనలేకపోయిరి. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 159 


తథాహి - అందుకే, ఆసామ్‌ - ఆ ప్రీలయొక్క శేషేన్టియవృత్తిః - ఇతరేంద్రియ 
ముల వ్యాపారము అంతయు, సర్వాత్మనా - సంపూర్ణతతో, చక్షుః - కళ్లనే, ప్రవిష్టాః 
+ ఇవ - ప్రవేశించినదా అన్నట్లు (ఉండెను.) 
తాత్పర్యము ;- ఒకే ఒక దర్శనీయుడైన ఆ శివభగవానుని తమ కళ్ళతో 
త్రాగివేయుచున్న ఆ పురస్త్రీలు ఇతర విషయములను తెలిసికొనలేకపోయిరి. అందుకే 
ఆ ప్రీలయొక్క ఇతర ఇంద్రియవ్యాపారములు అన్నియు సంపూర్ణతతో కళ్లనే 
ప్రవేశించినవా అన్నట్లు ఉండెను. 
విభక్తులు / క్రియలు :- 1. ఏకదృశ్యమ్‌ - వకదృశ్యమ్‌, ఏకదృశ్యా, ఏకద్భశ్యాన్‌; అకారాన్తః 
పుంలింగః ఏకదృశ్యశబ్దః, ద్విఏ. 2. తమ్‌ - తమ్‌, తౌ, తాన్‌; దకారాన్తః పుంలింగస్తచ్చబ్దః, ద్వి.ఏ. 
3. నయనైః - నయనేన, నయనాభ్యామ్‌, నయనైః అకారాన్త నపుంసకలింగో నయనశబ్దః, తృ.బ. 
4. పిబన్యః - పిబస్తీ, పిబన్యౌ, పిబన్య్యః; ఈకారాన్తః స్రీలింగో పిబన్తీశబ్దః, ప్ర.బ. 5. నార్యః - నారీ, 
నార్యాౌ, నార్యః ఈకారాన్తః ప్రీలింగో నారీశబ్దః, ప్ర.బ. 6. విషయాన్తరాణి - విషయాన్తరమ్‌, విషయాన్తరే, 
విషయాన్తరాణి; అకారాన్త నపుంసకలింగ విషయాన్తరశబ్దః, ప్ర.బ. 7. న, ఇవ - అవ్యయాలు 8. 
జగ్ముః - క్రియ -లిట్‌ - ప్రబ. 9. తథా, హి - అవ్యయాలు 10. ఆసామ్‌ - అస్యాం, అనయోః, 
ఆసామ్‌; మకారాన్తః స్రీలిజ్ఞ ఇదమ్‌ శబ్దః, ష.బ. 11. శేషేన్టియవృత్తిః - ...వృత్తిః, ...వృత్తీ, ...వృత్తయః 
ఇకారాన్నః ప్రీలింగో... వృత్తిశబ్దః, ప్ర.ఏ. 12. సర్వాత్మనా - సర్వాత్మనా, సర్వాత్మభ్యామ్‌, సర్వాత్మభిః; 
నకారాన్తః పుంలిజ్ఞః సర్వాత్మన్‌శబ్దః, తృ.ఏ. 13. చక్షుః - చక్షుః, చక్షుషీ చక్షూంపి షాన్తనపుంసకలింగో 
చక్షుశ్ళబ్దః, ప్ర.ఏ. 14. ప్రవిష్టా - ప్రవిష్టా, ప్రవిష్టే, ప్రవిష్టాః; ఆకారాన్తః స్రీలింగః ప్రవిష్టాశబ్దః, 
ప్ర.ఏ. 
సంధులు :- 

1. పిబన్యః + నార్యః - పిబన్యో నార్యః - ఉత్వాదేశసస్థిః। 
. నార్యః + న -నార్వోన - ఉత్వాదేశసన్థిః। 
. జగ్ముః + విషయాన్తరాణి - జగ్ముర్వియాన్తరాణి - విసర్దసస్థిః। 
. శేషేన్టియవృత్తిః + ఆసామ్‌ - శేషేన్టియవృత్తిరాసామ్‌ - విసర్లసస్టిః। 

హ్‌ (౨ ౧ 0 

చక్షుః + ఇవ - చక్షురివ - విసర్గసన్టిః। 
విషయ + అన్తరాణి - విషయాన్తరాణి - సవర్ణదీర్ణసన్థిః। 
. శేష + ఇన్టియ - శేషేన్టియ - గుణసనిః। 
. సర్వ + ఆత్మనా - సర్వాత్మనా - సవర్ణదీర్షసన్గిః। 


భు థి 


0 I రాలాయి wD 


80 


160 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


సమాసాలు :- 
1. ఏకద్భశ్యమ్‌ ఆ ద్రష్టుం యోగ్యః దృశ్యం, ఏకః చాసా దృశ్యః ఏకద్భృశ్యః। తమ్‌ 
ఏకద్భశ్యమ్‌। కర్మధారయః। 
2. విషయాన్తరాణి - అన్యే విషయాః విషయాన్తరాణి, తాని; రూపకసమాసః। 
3. శేషేన్టియవృత్తిః - శేషాణి చ తాని ఇంద్రియాణి శేషేన్టియాణి, తేషాం 
వృత్తిః శే స్టియవృత్తిః। షత. 
4. సర్వాత్మనా - సర్వః చాసౌ ఆత్మా సర్వాత్మా, తేన సర్వాత్మనా! కర్మధారయః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. నారీ (ప్రీ) - 
ఎ) నుర్నరస్య వాధర్య్యా నృ + 'బుతోల జొ ఇతి అజ్‌! 
నర + 'నరాచ్చేతి వక్తవ్యమ్‌” ఇతి అజ్‌ 'శారరవాద్యయోజీన్‌ ఇతి జీన్‌! స్రీ 
యోషిత్‌, వనితా!... 
బి శ్లో; యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతాః 
యత్రైతాస్తు న పూజ్యన్తే సర్వాస్తత్రాఫలాః క్రియాః 
- ఇతి మనుః (3/56) 
సి) శ్లో; రామా వామా వామనేత్రా పురస్థీ 
నారీ భీరుర్భామినీ కామినీ చ। 
యోషా యోషిద్వాసితా వర్ణినీ ప్రీ 


స్యాత్సీమన్తిన్యజ్ఞనా సుందరీ చ। 481 
శ్లో అబలా మహిలా లలనా ప్రమదా రమణీ నితమ్బినీ వనితా; 
దయితా ప్రతీపదర్శిన్యుక్తా కాన్తా వధూర్వశా యువతిః॥ 482 


- అని హలాయుధకోశము 29 నామములను పేర్కొన్నది. 
డి) నిర్లోషదృశ్యా హి భవన్తి నార్యో యజ్ఞే వివాహే వ్యసనే వనే చ। 
- (ప్రతిమానాటకే 1-29 
ఇ) అంగారసద్భశీ నారీ ఘృతకుమృసమః పుమాన్‌! 


తస్మాన్నారీషు సంసర్గం దూరతః పరివర్ణయేత్‌॥।  -లింగపురాణే 8-23 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 161 


యఫ్‌) శ్లో; సా సీతాసన్నిధావేవ తం వట్రే కథితాన్వయా। 
అత్యారూఢో హి నారీణా మకాలజ్ఞో మనోభవః॥ - రవ. 12/383 
Se కామ వికారము మిక్కిలి హెచ్చినప్పుడు స్త్రీలు కాలము యొక్కయు, 
వావివరుసల యొక్కయు, జెచిత్యమును గుర్తింపరుకదా! 
2. నారీ - త్రక్షరవృత్తివిశేషః। 
“యోనారీ। గోపానాం నారీఖిః। శ్రిష్టోం వ్యాత్‌ కృష్ణో వః। - ఇతి ఛన్లోమంజరీ। 
ఖా. - జగ్ముః - గమ (గమ్‌) గతౌ (వెళ్లుట) సకర్శకమ్‌, అనిట్‌, 
పరస్మైపదీ, భ్వాదయః (1), లిట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। 
జగామ - జగ్యుతుః - జగ్ముః 


అవతారిక :- ఇతఃపరం చతుర్భిః శివమధికృత్య ప్రీణాం సంభాషణం వర్ద్వతే। 
అస్య దాస్యమపి యా లభేత సా కృతార్థా స్యాత్‌, కిముత దారాత్వమ్‌ - 
శ్లో॥ స్థానే తపో దుశ్చరమేతదర్థ- 

మపర్ణయా పేలవయాపి తప్తమ్‌। 

యా దాస్యమప్యస్య లభేత నారీ 

సా స్యాత్‌ కృతార్థా కిముతాబ్మశయ్యామ్‌।! 65 
పదవిభాగము :- స్థానే, తపః, దుశ్చరమ్‌, ఏతత్‌, అర్థమ్‌, అపర్జయా, పేలవయా, 81 
అపి, తప్తమ్‌, యా, దాస్యమ్‌, అపి, అస్య, లభేత, నారీ, సా, స్యాత్‌, కృతార్థా, 
కిముత, అబ్మశయ్యామ్‌। 
అన్వయక్రమము :- పేలవయాపి అపర్ణయా ఏతదర్థం దుశ్చరం తపః తప్తం, 
స్థానే! యా నారీ అస్య దాస్యమపి లభేత సా కృతార్థా స్యాత్‌; యా అజ్మశయ్యాం 
లభేత సా కిముత। 
ప్రతిపదార్థము : - పేలవయాపి - మృదువైన శరీరముకలదైనను, అపర్ణయా - 
పార్వతీదేఏచేత, ఏతదర్ధమ్‌ - శివునికొణకు, దుశ్చరమ్‌ - దుష్మరమైన, "తపః - 
తపస్సు, తప్తమ్‌ - తచంంతుటి; స్థానే - యుక్తమైనది, యా నారీ -వఏ స్రీ, అస్య 
దాస్యమపి - శివునకు దాస్యము చేయుటను, లభేత - పొందునో, సా - ఆ ప్రీ, 
కృతార్థా స్యాత్‌ ఆ కృతార్థురాలు అగును. యా - ఎవతె, అజృశయ్యామ్‌ ఆ 


162 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


అంకమును శయ్యగా, లభేత - పొందునో, సా - ఆమె, కిముత - చెప్పుట 
కేమున్నది? 
తాత్పర్యము :- మృదువైన శరీరముకలదైనను వగ చలల శివునికొబికు 
దుష్మరమైన తపస్సు ఆచరించుట యుక్తమైనదే. ఏ ఏ ప్రీ శివునకు దాస్యమొనరించునో 
ఆ స్త్రీ కృతార్థురాలే. ఎవతె (శివుని) అంకమును శయ్యగా పొందునో ఆమె (గుణించి) 
చెప్పవలసినదేమి ఉందును? 
పాఠాన్తరాలు :- 1. పేలవయాపి - కోమలయాపి; 
విభక్తులు / క్రియలు :- 1 పేలవయా - పేలవయా, పేలవాభ్యామ్‌, పేలవాభిః; ఆకారాన్తః 
ప్రీలింగః పేలవాశబ్దః, తృ.ఏ. 2. అపర్ణయా - అపర్లయా, అపర్ణాభ్యామ్‌, అపర్ణాభిక ఆకారాన్తః 
ప్రీలింగ అపర్జాశబ్దః, తృ.ఏ. 8. ఏతదర్ధమ్‌ - క్రియావిశేషణము. 4. దుశ్చరమ్‌ - దుశ్చరమ్‌, 
దుశ్చరే, దుశ్చరాణి; అకారాన్త నపుంసకలింగ దుశ్చరశబ్దః, ప్ర.ఏ. 5. తపః - తపః, తపసీ, తపాంసి; 
సకారాన్త నపుంసకలింగః, తపళ్శబ్దు, ప్ర.ఏ. 6. తప్తమ్‌ - తప్తమ్‌, తప్తే, తప్తాని; అకారాన్త నపుంసకలింగ 
తప్తశబ్దః, ప్ర.ఏ. 7. స్థానే - క్రియావిశేషణము. 8. యా- యా, యే, యా దకారాన్తః స్రీలింగో 
యచ్చబ్దః, ప్ర.ఏ. 9. నారీ - నారీ, నార్యౌ, నార్యః; ఆకారాన్తః స్రీలింగో నారీశబ్దః, ప్ర.ఏ. 10. అస్య 
- అస్య, అనయోః, ఏషామ్‌; మకారాన్తః పుంలింగః ఇదమ్‌శబ్దః, షఏ. 11. దాస్యమ్‌ - దాస్యమ్‌, 
దాస్యే, దాస్యాని; అకారాన్త నపుంసకలింగ దాస్యశబ్దః, ప్ర.ఏ. 12. అపి -అవ్యయము 18. లభేత - 
క్రియ - విధిలిజ్‌ - ప్ర.ఏ. 14. సా - సా, తే, తాః; దకారాన్తః ప్రీలింగస్తచ్చబ్దః, ప్ర.ఏ. 15. కృతార్థా 
- కృతార్థా, కృతార్థే, కృతార్థాక ఆకారాన్తః ప్రీలింగః కృతార్థాశబ్దః, ప్ర.ఏ. 16. స్యాత్‌ - క్రియ - 
విధిలిజ్‌ - ప్ర.ఏ. అస (భువి) ధాతువు. 17. అబ్మశయ్యామ్‌ - అజ్మశయ్యామ్‌, అబ్బశయ్యే, అజ్బశయ్యాః 
ఆకారాన్తః ప్రీలింగ అజ్బశయ్యాశబ్దః, ద్వి ఏ. 
సంధులు :- 
1. తపః + దుశ్చరమ్‌ - తపో దుశ్చరమ్‌ - ఉత్వాదేశః। 
2. పేలవయా + అపి - పేలవయాపి - సవర్ణదీర్ణసన్థిః। 
8. కిముత + అజ్మశయ్యామ్‌ - కిముతాబ్మశయ్యామ్‌। సవరదీరసనిః। 
ణయ 
సమాసాలు :- 
1. ఏతదర్ధమ్‌ - ఏతసై సె ఇదమ్‌ ఏతదర్ధమ్‌ చతుర్ధీతత్సురుషః। 'ఆర్థేన నిత్యసమాసో 
విశేష్యలిబ్దతా చేతి వక్తవ్యమ్‌' ఇతి సమాసః। 
2, దుశ్చరమ్‌ - దుఃఖేన చరితుం శక్యమ్‌ - దుశ్చరమ్‌। 
3. కృతార్జా - కృతః అర్ధః యయా సా కృతార్థా - బహు ప్రీహిః। 
ఇ థ ఇ 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 163 


4. అబజ్మశయ్యామ్‌ - అజ్మ ఏవ శయ్యా అంకశయ్యా తామ్‌ - అంకశయ్యామ్‌! 
అవధారణాపూర్వపదకర్శధారయః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. అజ్మః - ఎ) అబ్మయతి చిహ్నయతి, అజ్మ్‌ లక్ష్మణి, అచ్‌! (కోడమ్‌। 
బి) “సపత్నీతనయం దృష్ట్వా తమజ్మారోహణోత్సుకమ్‌”- ఇతి విష్ణుపురాణే। 
సి) శ్లో! తమంకమారోప్య శరీరయోగజై- 
స్సుఖై ర్నిషించం తమివామృతం త్వచి। 
ఉపాంతసమ్మీలితలోచనో నృప - 
శ్చిరాత్సుతస్పర్శరసజ్ఞతాం యయా॥ - రఘు. 3-26 
“ప్రేమచే స్పృశించిన మాత్రమున నమృతప్రాయంబుగా దోచెడు దేహముగల 
కుమారుని బహుకాలము బిడ్డలులేని డిలీపమహారాజు తన తొడపై నిడుకొని 
కుమారుని నెత్తికొనుటవలన కలిగిన యానందమును కడకన్నుల మూసికొన్నవాడై 
యనుభవించెను.” - వావిళ్ల ప్రతినుండి. 
డి) “అంకశ్చిహే౭_న్షికోరసో” ఇతి యాదవః। 
అలంకారాలు :- అత్ర కైముతికన్యాయేన అర్భాపత్తిరలంకారః। 
కైముతికన్యాయః The Maxim of how much more - how much less, 
much more - much less. It has another name - కావ్యార్థాపత్తి, 
శో తం విస్మితం ధేనురువాచ సాధో 
మాయాం మయోద్న్బావ్య పరీక్రితోల_సి। 
బుషి ప్రభావాన్మయి నాన్తకో౭_ పి 
ప్రభుః ప్రహర్తుం కిముతాన్యహిం(స్రాః - రవం. 
క్రియాదర్శము :- లభేత :- డులభష్‌ (లభ్‌) ప్రాప్తా (పొందుట) సకర్మకమ్‌, 
అనిట్‌, ఆత్మనేపదీ, భ్వాదయః(1); విధిలిజ్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
లభేత - లభేయాతామ్‌ - లభేరన్‌ 


82 


అవతారిక :- పార్వతీపరమేశ్వరయోః సౌందర్యనిర్మాణయత్నః సఫలో జాతః। 


164 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


శ్లో॥ పరస్పరేణ స్పృహణీయశోభం 

న చేదిదం ద్వన్ష్వమయోజయిప్యత్‌। 

అస్మిన్‌ ద్వయే రూపవిధానయత్నః 

పత్యుః ప్రజానాం విఫలో౭_ భవిష్యత్‌ 66 
పదవిభాగము :- పరస్పరేణ, స్పృహణీయశోభమ్‌, న, చేత్‌, ఇదమ్‌, ద్వన్వమ్‌, 
అయోజయిప్యత్‌, అస్మిన్‌, ద్వయే, రూపవిధానయత్నః, పత్యుః, ప్రజానామ్‌, విఫలః 
అభవిష్యత్‌। 
అన్వయ[క్రమము :- సృృహణీయశోభమ్‌ ఇదం ద్వన్గ్వం పరస్పరేణ న 
అయోజయిప్యత్‌ చేత్‌, ప్రజానాం పత్యుః అస్మిన్‌ ద్వయే రూపవిధానయత్నః విఫలః 
అభవిష్యత్‌। 
ప్రతిపదార్థము :- స్పృహణీయశోభమ్‌ - అభిలషణీయమైన సౌందర్యముగల, 
ఇదమ్‌ - ఈ, ద్వన్హ్వమ్‌ - జంటను, పరస్పరేణ - ఒకరికొకరితో, న అయోజయిప్యత్‌ 
చేత్‌ - కూర్చకున్నచో, ప్రజానామ్‌ పత్యుః - బ్రహ్మదేవునియొక్క అస్మిన్‌ - ఈ, 
ద్వయే - మిథునమునందు (గౌరీశంకరుల జంటయందు), రూపవిధానయత్నః- 
సమస్త సౌందర్యమును నిక్షేపించుటకు చేసిన ప్రయత్నము, విఫలః - వ్యర్థము, 
అభవిష్యత్‌ - అయ్యెడిది. 
తాత్పర్యము :- అభిలషణీయమైన సౌందర్యముగల ఈ జంటను ఒకరికొకరితో 
కూర్చకున్నచో ఈ మిథునమునందు సమస్తసౌందర్యమును నిక్షేపించుటకు చేసిన 
బ్రహ్మదేవునియొక్క ప్రయత్నము వ్యర్థమయ్యెడిది. 
పాఠాన్తరాలు :- 

1. విఫలో - వితథో 

విభక్తులు / క్రియలు :- 1 సృహణీయశోభమ్‌ - ...శోభమ్‌, ...శోభే, ...శోభాని; అకారాన్త 
నపుంసకలింగ ...శోభశబ్దః, ప్ర.ఏ. 2. ఇదమ్‌ - ఇదమ్‌, ఇమే, ఇమాని; మకారాన్త నపుంసకలింగ 
ఇదమ్‌శబ్దః, ప్ర.ఏ. 8. ద్వన్వ్వమ్‌ - ద్వన్హ్వమ్‌, ద్వన్స్వై ద్వన్వాని; అకారాన్న నపుంసకలింగ ద్వన్హ్వశబ్దః 
ప్ర.ఏ. 4. పరస్పరేణ - పరస్పరేణ, పరస్పరాభ్యామ్‌, పరస్పరైక, అకారాన్త నపుంసకలింగ పరస్పరశబ్దః 
తృ.ఏ. 5. న, చేత్‌ - అవ్యయము 6. అయోజయిప్యత్‌ - క్రియ - లజ్‌ - ప్ర.ఏ. - యుజ(యుజ్‌) 
సంయమనే. 7. ప్రజనామ్‌ - ప్రజాయాః, ప్రజయోః, ప్రజానామ్‌; ఆకారాన్తః ప్రీలింగః ప్రజాశబ్దః, 
షవఏ. 8. పత్యుః - పత్యుః, పత్యోః, పతీనామ్‌; ఇకారాన్తః పుంలింగః పతిశబ్దః, షఏ. 9. అస్మిన్‌ - 
అస్మిన్‌, అనయోః, ఏషు; మకారాన్త నపుంసకలింగ ఇదమ్‌శబ్దః స.ఏ. 10. ద్వయే - ద్వయే, 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 165 


ద్వయోః, ద్వయేషు; అకారాన్త నపుంసకలింగో ద్వయశబ్దః, స.ఏ. 11. రూపవిధానయత్నః - ...యత్నః 
...యత్సౌా ...యత్నాఖ అకారాన్తః పుంలింగః, ... యత్నశబ్దః, ప్ర.ఏ. 12. విఫలః - విఫలః, విఫలౌ, 
విఫలాః; అకారాన్తః పుంలింగో విఫలశబ్దః, ప్ర.ఏ. 13. అభవిష్యత్‌ - లిజ్‌ నిమిత్తే క్రియాతిపత్తౌ లృజ్‌ 
- క్రియ - ప్ర.ఏ. 

సంధులు :- 

1. చేత్‌ + ఇదమ్‌ - చేదిదమ్‌ - జశ్త్వసస్థిః। 

2. విఫలః + అభవిష్యత్‌ - విఫలో౭_ భవిష్యత్‌ - ఉత్వాదేశః + పూర్వరూపసన్టిః 

సమాసాలు :- 

1. స్పృహణీయశోభమ్‌ - స్పృహయితుం యోగ్యా సృహణీయా (అనీయర్‌ 
ప్రత్యయః) స్పృహణీయా శోభా యస్య తత్‌ సృహణీయశోభమ్‌, తత్‌। 
బహు ప్రీహిః। 

2. ద్వయే - ద్వౌ అవయవౌ యస్య తత్‌ ద్వయం తస్మిన్‌ ద్వయే। బహువ్రీహి 
సమాసః। 

3. రూపవిధానయత్నః - రూపస్య విధానం రూపవిధానం, తస్మిన్‌ యత్న 
రూపవిధానయత్స్యు, స.త. 

4. విఫలః - విగతం ఫలం యస్మాద్‌ ఇతి విఫలః బహు ప్రీహిః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. శోభా (ప్రీ) - 
ఎ) శోభన్తేలి నయా! శుభ్‌ + కరణే ఘల్‌ + టాప్‌! దీప్తిః। 
బి శ్లో సా శోభా రూపభోగాద్యైర్యత్‌ స్యాదజ్ఞవిభూషణమ్‌। 
శోభైవ కాన్తిరాఖ్యాతా మన్మథాప్యాయనోజ్జ్వలా॥ 
- ఇత్యుజ్వలనీలమణిః। 
సి) శో రాధా శోభా విభూషా స్యాదభిఖ్యా సుషమా సమాః॥ 5651 
- అని హలాయుధకోశము - 5 నామములను పేర్శొన్నది. 
(క్రియాదర్శము :- అభవిష్యత్‌ - భూ (సత్తాయామ్‌) ఉండుట, అకర్మకమ్‌, సేట్‌, 
పరస్మైపదీ, భ్వాదయః (1), లిజ్‌ నిమిత్తే క్రియాతిపత్తౌ లృజ్‌! 
అభవిష్యత్‌ - అభవిష్యతామ్‌ - అభవిష్యన్‌ 


83 


166 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


అవతారిక :- ఈశ్వరస్య అనితరనాధారణం సౌందర్యం భబ్య్వన్తరేణ వర్ణయన్తి - 
శ్లో॥ న నూనమారూధరుషా శరీరమ్‌ 
అనేన దగ్ధం కుసుమాయుధస్య। 
వ్రీడాదముం దేవముదీక్ష్య మన్యే 
సంన్యస్తదేహః స్వయమేవ కామః 67 


పదవిభాగము :- న, నూనమ్‌, ఆరూఢరుషా, శరీరమ్‌, అనేన, దగ్ధమ్‌, 
కుసుమాయుధస్య, వ్రీడాత్‌, అముమ్‌, దేవమ్‌, ఉదీక్ష్య, మనే, సంన్యస్తదేహః, 
స్వయమ్‌, ఏవ, కామః 

అన్వయక్రమము :- ఆరూఢరుషా అనేన కుసుమాయుధస్య శరీరం న దగ్గం 
నూనమ్‌। (కిన్తు) కామః అముం దేవమ్‌ ఉదీక్ష్య బ్రీడాత్‌, స్వయమ్‌ ఏవ సంన్యస్తదేహః 
ఇతి మన్యే 

ప్రతిపదార్థము :- ఆరూఢరుషా - మిక్కిలి కోపించిన, అనేన - ఈ హరునిచేత, 
కుసుమాయుధస్య - మన్మథునియొక్క శరీరమ్‌ - శరీరము, న దగ్గమ్‌ ఆ దగ్గము 
కాలేద(నుట), నూనమ్‌ - నిజము, కామః - మన్మథుడు, అయమ్‌ - ఈ, దేవమ్‌ 
ఆ శివునిసౌందర్యమును, ఉదీక్ష్య - చూచి, వ్రీడాత్‌ - సిగ్గువలన, స్వయమ్‌ఏవ - 
తానే, సంన్యస్తదేహః - దేహము విడిచి యుండును. ఇతి మన్యే - అని తలంతును. 
తాత్పర్యము :- మిక్కిలి కోపించిన ఈ హరునిచేత మన్మథుని శరీరము దగ్ధము 
కాలేదనుట నిజము. మన్మథుడు శివసౌందర్యమును గాంచి సిగ్గిల్లి తానే దేహము 
విడిచియుండునని తలంతును. 

విభక్తులు / క్రియలు :- 1. ఆరూఢరుషా - ఆరూఢరుషా, ఆరూఢరుడ్భామ్‌, ఆరూఢరుడ్భిః; 
షకారాన్తః పుంలింగో ఆరూఢరుట్బటబ్దః, తృ.ఏ. 2. అనేన - అనేన, ఆభ్యామ్‌, ఏభిః మకారాన్తః 
పుంలింగ ఇదమ్‌శబ్దః, తృ.ఏ. 8. కుసుమాయుధస్య - ...ఆయుధస్య, ...ఆయుధయోః, 
...ఆయుధానామ్‌; అకారాన్తః పుంలింగః కుసుమాయుధశబ్దః, ష.ఏ. 4. శరీరమ్‌ - శరీరమ్‌, శరీరే, 
శరీరాణి; అకారాన్త నపుంసకలింగః శరీరశబ్దః, ద్వి.ఏ. 5. న, ఏవ, ఇతి - అవ్యయాలు 6. దగ్గమ్‌ 
- దగ్ధమ్‌, దగ్దే, దగ్గాని; అకారాన్త నపుంసకలింగో దగ్ధశబ్దః, ప్ర.ఏ. 7. నూనమ్‌ - అవ్యయము 8. 
కామః - కామః, కామౌ, కామాః; అకారాన్తః పుంలింగః కామశబ్దః, ప్ర.ఏ. 9. అముమ్‌ - అముమ్‌, 
అమూ, అమూన్‌; సకారాన్తః పుంలింగో౭_ దశ్ళబ్దః, ద్వి.ఏ. 10. దేవమ్‌ - దేవమ్‌, దేవా, దేవాన్‌; 
అకారాన్న పుంలింగో దేవశబ్దః, ద్విఏ. 11. ఉదీక్ష్య - అవ్యయము 12. ప్రీడాత్‌ - ప్రీడాత్‌, 
ప్రీడాభ్యామ్‌, ప్రీడేభ్యః; అకారాన్తః పుంలింగో వ్రీడశబ్దః, పం.ఏ. 18. స్వయమ్‌ - అవ్యయము 14. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 167 


సంన్యస్తదేహః - సంన్యస్తదేహః, సంన్యస్తదేహౌ, సంన్యస్తదేహాఖ అకారాన్తః పుంలింగః సంన్యస్తదేహశబ్దః 
ప్ర.ఏ. 15. మన్యే - క్రియ. 
సంధులు :- 
1. (వ్వీడాత్‌ + అముమ్‌ - ప్రీడాదముమ్‌ - జశ్వ్వసన్గిః। 
2. కుసుమ + ఆయుధస్య - కుసుమాయుధస్య - సవర్ణదీర్ణసన్థిః। 
సమాసాలు :- 
1. ఆరూఢరుషా - ఆరూఢా రుట్‌ యస్య సః ఆరూఢరుట్‌, తేన ఆరూధరుషా। 
బహు ప్రీహిః। 
2. కుసుమాయుధస్య - కుసుమాని ఆయుధాని యస్య సః, కుసుమాయుధః, 
తస్య కుసుమాయుధస్య। బహు ప్రీహిః। 
8. సంన్యస్తదేహః - సమ్యగ్‌ న్యస్తం సంన్యస్తం, సంన్యస్తం దేహం యేన సః 
సంన్యస్తదేహః। బహు ప్రీహిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. వ్రీడాత్‌ - ఎ) *వ్రీడ - లజ్ఞాయామ్‌’ ఇతి ధాతోః 'గురోశ్చహలః ఇత్యప్రత్యయః 
తతః 'అజాద్యతష్టాప్‌' ఇతి టాప్‌ ప్రత్యయః। 'మందాక్షం హీత్రపావ్రీడాలజ్ఞా ఇతి 
వదతో ౨_ మరసింహస్య తాత్పర్యం ప్రీడాశబ్దస్య ప్రాయికప్రయోగసూచనార్థం, నతు 
అకారాన్న ప్రీడశబ్దాభావద్యోతనార్థమ్‌ ఇతి జ్లేయమ్‌। అత్ర తు “భావే” ఇతి 
సూత్రవిహితఘణఃనో ప్రీడశబ్దః, స చ ప్రయోగే క్వాచిత్కో వేదనీయః। 
శో గణ్జూషగర్ణభుజజాగరహారకీలః జ్వాలాజటారభసవర్తకగర్థశ్ళంగాః। 
వ్రీడాదయశ్చ వరటశ్చ వరాటకశ్చ ఉత్మణ్ఞబాణకరకాశ్చ సమామయాశ్చ॥ 
ఇతి ప్రీపుంలింగ కథనే రభసః। వ్రీడో౭ క్లీబే త్రపాలజ్ఞా ఇతి చ తేనోక్తమ్‌। 
- అని పుంసవనీవ్యాఖ్య. 
శ్లో; యత్సాలముత్తుంగతయా విజేతుం 
దూరాదుదస్టీయత సాగరస్య! 
మహాోర్మిభిర్వ్యాహతవాంఛితార్జెః 
వ్రీడాది వాభ్యాశగతైర్విలిల్యే ॥ 
- మాఘకావ్యము - 3-40 


84 


168 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


శ్లో; అన్యదా జగతి “రామి ఇత్యయం 

శబ్ద ఉచ్చరిత ఏవ మామగాత్‌। 

వ్రీడమావహతి మే స సంప్రతి 

వ్యస్తవృత్తిరుదయోన్నుఖే త్వయి॥ - రవం. 11 - 783 
The word వీడా is usually used in ప్రీలింగ but here it is used in పుంలింగ 
which is a rare usage. 
అలంకారాలు :- అత్ర 'ఉత్రేక్షాలంకారలి 
క్రియాదర్శము :- మన్యే - మన (మన్‌) జ్ఞానే - తెలియుట; సకర్మకమ్‌, అనిట్‌, 
ఆత్మనేపదీ, దివాదయః (4); లట్‌ - ఉత్తమపురు షైకవచనాంతః। 

మన్యే - మన్యావహే - మన్యామహే 
శ్లో ఆపరితోషాద్విదుషాం న సాధు మన్యే ప్రయోగవిజ్ఞానమ్‌। 

బలవదపి శిక్షితానామ్‌ ఆత్మన్యప్రత్యయం చేతః। 
- ఇతి అభిజ్ఞానశాకున్తలే - 1-2 


అవతారిక :- ఈశ్వరేణ సంబంధం ప్రాప్య హిమవానభిమానోన్నతమాత్శ్మశిరః 
అత్యున్నతం ధారయిప్యతి-- 
శ్లో॥ అనేన సంబంధముపేత్య దిష్ట్యా 

మనోరథ ప్రార్థితమీ శ్వరేణ। 

మూర్ధానమాలి! క్షితిధారణోచ్చ- 

ముచ్చెస్తరం వక్ష్యతి శైలరాజః॥। 68 
పదవిభాగము :- అనేన, సంబంధమ్‌, ఉపేత్య, దిష్ట్యా, మనోరథ ప్రార్థితమ్‌, 
ఈశ్వరేణ, మూర్చానమ్‌, ఆలి, క్షితిధారణోచ్చమ్‌, ఉచ్చెస్తరమ్‌, వక్ష్యతి, శైలరాజః 
అన్వయక్రమము :- హే ఆలి! శైలరాజః మనోరథప్రార్థితమ్‌ అనేన ఈశ్వరేణ 
సంబంధమ్‌ ఉపేత్య క్షితిధారణోచ్చం మూర్భానమ్‌ ఉచ్చెస్తరం వక్ష్యతి! 
ప్రతిపదార్థము :- హే ఆలి! - ఓ చెలియా!, శైలరాజః - హిమవంతుడు, 
మనోరథ ప్రార్థితమ్‌ - తాను కోరుకొనిన, అనేన - ఈ, ఈశ్వరేణ - 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 169 


శివభగవానునితో, సంబంధమ్‌ - సంబంధమును (జామాతృలక్షణమును), ఉపేత్య 
- పొంది, క్షితిధారణోచ్చమ్‌ - భూభారనిర్వహణముచేతనే ఉన్నతమైన, మూర్భానమ్‌ 
- (తనుతలను, ఉచ్చెస్తరమ్‌ . ఉన్నతతరముగా, వక్ష్యతి రా మోయుచున్నాడు. 
తాత్పర్యము :- ఓ చెలియా! హిమవంతుడు తాను కోరుకొనిన ఈ శివభగవానునితో 
సంబంధమును పొంది భూభారనిర్వహణముచేతనే ఉన్నతమైన తన తలను మరింత 
ఉన్నతతరముగా చేసికొని మోయుచున్నాడు. 
విభక్తులు / క్రియలు :- 1. హే ఆలి - హే ఆలే, హే ఆలీ, హే ఆలయః; ఇకారాన్తః స్తీలింగః 
ఆలిశబ్దః, సం.ప్ర.ఏ. 2. శైలరాజః - శైలరాజః, శైలరాజౌ, శైలరాజాః, అకారాన్తః పుంలింగశ్ళెలరాజశబ్దః 
, ప్ర.ఏ. 8. మనోరథప్రార్థితమ్‌ - ...ప్రార్థితమ్‌, ...ప్రార్థితౌ, ... ప్రార్థితాన్‌; అకారాన్తః పుంలింగో... 
ప్రార్థితశబ్దః. ద్వి.ఏ. & అనేన - అనేన, ఆభ్యామ్‌, ఏభిః; మకారాన్తః పుంలింగ ఇదమ్‌శబ్దః, తృ. ఏ. 
ర్‌. ఈశ్వరేణ - ఈశ్వరేణ, ఈశ్వరాభ్యామ్‌, ఈశ్వరైః, అకారాన్తః పుంలింగ ఈశ్వరశబ్దః, తృ.ఏ. 6. 
సంబంధమ్‌ - సంబంధమ్‌, సంబంధౌ, సంబంధాన్‌; అకారాన్న పుంలింగ స్పంబంధశబ్దః, ద్విఏ. 
7. ఉపేత్య - అవ్యయము 8. క్షిత్రిధారణోచ్చమ్‌ - ...ఉచ్చమ్‌, ...ఉచ్చాౌ, ...ఉచ్చాన్‌; అకారాన్నః 
పుంలింగః... ఉచ్చశబ్దః, ద్విఏ. 9. మూర్భానమ్‌ - మూర్భానమ్‌, మూర్తానౌ, మూర్ధనః; నకారాన్తః 
పుంలింగో మూర్గన్‌శబ్దః, ద్విఏ. 10. ఉచ్చెస్తరమ్‌ - అవ్యయము 11. వక్ష్యతి - క్రియ - ల్బట్‌ - 
ప్రథమపురుషైకవచనాంతః వహ్‌ - ప్రాపణే. 
సంధులు :- 

1. ప్ర + అర్గితమ్‌ - ప్రారితమ్‌ - సవర్లదీరసనిః। 

థ థ ణభుథ 

2. ధారణ + ఉచ్చమ్‌ - ధారణోచ్చమ్‌ - గుణసస్ధిః 
సమాసాలు :- 

1. శైలరాజః - శైలానాం రాజా శైలరాజః షత.। 


రాజన్‌ takes a final అ at the end of తత్పురుషసమాసః 
2. క్షితిధారణోచ్చమ్‌ - క్రితేః ధారణేన ఉచ్చమ్‌ - క్రితిధారణోచ్చమ్‌। తృ.త. 
3. ఉచ్చెస్తరమ్‌ - అతిశయేన ఉచ్చెః యథా తథా ఉచ్చెస్తరమ్‌। ఉచ్చెరితి 
అవ్యయాత్‌ తరప్‌ ప్రత్యయః - గ 
4. మనోరథ ప్రార్థితమ్‌ - మనోరధథైః ప్రార్థితః మనోరథ ప్రార్థితః, తమ్‌। తృ.త. 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. రాజన్‌ - నకారాన్తా పుంలింగో రాజన్‌శబ్దః - రాజు. 
రాజా - రాజానౌ - రాజానః 


రి5 


170 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


హే రాజన్‌ - హే రాజానౌ - హే రాజానః 
రాజానమ్‌ - రాజానౌ - రాజ్ఞః 
రాజ్ఞా - రాజభ్యామ్‌ - రాజభిః 
రాజ్ఞే - రాజభ్యామ్‌ - రాజభ్యః 
రాజ్ఞః - రాజభ్యామ్‌ - రాజభ్యః 
రాజ్ఞః - రాజ్ఞోః - రాజ్ఞామ్‌ 
రాజ్ఞి(రాజని) - రాజ్ఞోః - రాజసు. 
2) శ్లో॥ కాకకోకిలభృజ్లానాం బకవ్యాలశిఖణ్ణినామ్‌। 
హంసకుక్కుటలోహానాం శిక్షిత చరితం న్భపః। 
- మార్మణ్ఞేయపురాణే 24-18 
A king should learn from the condcut of a crow, a cuckoo, a crane, a 
servant, a peacock, a swan, a cock and a red goat. 
3) శో కౌశికస్య క్రియాం కుర్యాద్‌ విపక్ష మనుజేశ్వరః। 
చేష్టాం పిపీలికానాం చ కాలే భూపః ప్రదర్శయేత్‌। - మా. పు. 24-19 
4) యథా రాజా తథా ప్రజా - చాణక్యనీతిదర్పణే। 
5) యథా హి కురుతే రాజా ప్రజాస్తమనువర్తతే। 

అ వాల్ళీకిరామాయణే, ఉత్తరకాబే -43-11 
క్రియాదర్శము :- వక్ష్యతి - వహ్‌ - ప్రాపణే (1. మోయుట; 2. (ప్రవహించుట) 
1. సకర్మకమ్‌; 2. అకర్మకమ్‌; అనిట్‌, (ఉభయ) పరసై పదీ, భ్వాదయః(1) ల్భ్బట్‌ 
- ప్రథమపురు షైకవచనాంతః 

వక్ష్యతి - వక్ష్యతః - వక్ష్యన్తి 


అవతారిక :- పురసున్దరీణామేవంవిధాలాపాన్‌ శృణ్వన్‌ త్రిణేత్రః హిమాలయస్య 
గృహం ప్రాప - 
శ్లో ఇత్యోషధిప్రస్థవిలాసినీనాం 
శృణ్వన్‌ కథాః శ్రోత్రసుఖాస్రిణేత్రః 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 171 


కేయూరచూర్జీకృతలా జముష్టిం 

హిమాలయన్యాలయమాససాద॥ 69 
పదవిభాగము :- ఇతి, ఓషధిప్రస్థవిలాసినీనామ్‌, శృణ్వన్‌, కథాః, శోత్రసుఖాః, 
త్రినేత్ర, కేయూరచూర్లీకృతలాజముష్టిమ్‌, హిమాలయస్య, ఆలయమ్‌, ఆససాద। 
అన్వయక్రమము :- ట్రిబేత్ర ఇతి ఓషధిప్రస్థవిలాసినీనాం శోతసుఖాః కథాః 
శృణ్వన్‌ సన్‌ కేయూరచూర్లీకృతలాజముష్టిం హిమాలయస్య ఆలయమ్‌ ఆససాద। 
ప్రతిపదార్థము :- త్రిణేత్రః - ముక్కంటి, ఇతి - ఇవ్విధముగా, ఓషధి 
ప్రస్థవిలాసినీనామ్‌ - ఓషధి ప్రస్థపురవిలాసినీజనులయొక్క, శోత్రసుఖాః - 
శ్రోత్రప్రియములైన, కథాః - కథలు, శృణ్వన్‌ - వినుచు, కేయూరచూర్జీకృత 
రాజముష్టిమ్‌ - సందికడియయుములచే పిండి పిండిగా చేయబడిన పేలములయొక్క 
పిడికిళ్లుగలదియగు, హిమాలయస్య - హిమవంతునియొక్క, ఆలయమ్‌ - 
రాజప్రాసాదమును, ఆససాద - చేరెను. 
తాత్పర్యము :- ....ముక్కంటి ఇవ్విధముగా ఓషధి ప్రస్థపురవిలాసినీ జనులయొక్క 
శ్రోత్రప్రియములైన కథలు వినుచు సంది కడియములచే పిండిపిండిగా చేయబడిన 
పేలములయొక్క పిడికిళ్లుగలదియగు, హిమవంతునియొక్క రాజప్రాసాదమును 
చేరెను. అనగా శివభగవానునిపై విలాసినులు చల్లిన పేలిపిండితో రాజప్రాసాదము 
ఉన్నదని భావము! 
పాఠాన్తరాలు :- 1. ...మృష్టిమ్‌ - ...మృష్టిః। 
విభక్తులు / క్రియలు :- 1. త్రిణేత్రః - త్రిణేత్ర త్రిణేశ్రౌ, త్రిణేత్రా; అకారాన్న పుంలింగ 
స్రిణేత్రశబ్దః ప్ర.ఏ. 2. ఇతి - అవ్యయము. 3. ఓషధి ప్రస్థవి లాసినీనామ్‌ - ...విలాసిన్యా, ... విలాసిన్యోః 
...విలాసీనీనామ్‌; ఈకారాన్తః స్రీలింగ ఓషధి... విలాసినీశబ్దః, షబ. 4. శ్రోత్రసుఖాః - శ్రోత్రసుఖా, 
శ్రోత్రసుఖే, శోత్రసుఖాః; ఆకారాన్తః ప్రీలింగశ్తోత్రసుఖాశబ్దః, ప్ర.బ. 5. కథాః - కథా, కథే, కథాః 
అకారాన్న ప్రీలింగః కథాశబ్దః, ప్ర.బ. 6. శృణ్వన్‌ - శృణ్వన్‌, శృణ్వనౌ , శృణ్వన్తక తకారాన్తః 
పుంలింగః శృణ్వచ్చదబ్దః, ప్ర.ఏ. 7. కేయూరచూర్లీకృతలాజముష్టిమ్‌ - ...ముప్టిమ్‌, ...ముష్టీ, ...ముష్టీన్‌; 
ఇకారాన్న పుంలింగః కేయూర... ముష్టిశబ్దః, ద్వి.ఏ. 8. హిమాలయస్య - హిమాలయస్య, 
హిమాలయయోః, హిమాలయానామ్‌; అకారాన్తః పుంలింగో హిమాలయశబ్దః, షఏ. 9. ఆలయమ్‌ 
- ఆలయమ్‌, ఆలయౌ, ఆలయాః; అకారాన్త పుంలింగ ఆలయశబ్దః, ద్వి, ఏ. 10. ఆససాద - క్రియ. 


సంధులు :- 


1. ఇతి + ఓషధి... - ఇత్యోషధి... - యణాదేశసన్థిః 


172 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


2. శోత్రసుఖాః + త్రిణేత్రః - శోత్రసుఖాప్రిబేత్రం - విసర్గసన్థిః। 
4. హిమ + ఆలయస్య - హిమాలయస్య - సవరదీర్షననిః। 
అ యుధి 
సమాసాలు :- 
1. త్రిణేత్రః - ప్రీణి నేత్రాణి యస్య స త్రిణేత్రు - బహువ్రీహి 


3. శోత్రసుఖాః - సుఖయన్తీతి సుఖాః, శ్రోత్రయోః సుఖాః ఇతి శోత్రసుఖాః 
తాః షత.। 

4. కేయూరచూర్జీకృతలాజముష్టిమ్‌ - అచూర్జాః చూర్ణా యథా సంపద్యన్తె 
తథా కృతాః చూర్ణీకృతాః (చ్విప్రత్యయః) లాజానాం ముష్టయః, లాజముష్టయః 
కేయూరైః చూర్ణీకృతాః కేయూరచూర్జీకృతాః, కేయూర చూర్జీకృతాః 
లాజముష్టయః యస్మిన్‌ సః కేయూరచూరీకృతలాజముష్టిః, తమ్‌! బహు ప్రీహిః 

న్‌ హిమాలయస్య - హిమస్య ఆలయః హిమాలయః, తస్య షత. 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 

1. లాజా :- (పుం.) 

86 ఎ) భూమి (ల్యజన్తే యే తే! లజ్‌ + ఘళ్‌) భృష్టధాన్యమ్‌! 

బి) శ్లో॥ ఏతే చ వ్రీహయో భృష్టాస్తే లాజా ఇతి సంజ్ఞితాః। 
యవాదయశ్చ యే భృష్టాస్తే ఘనాః పరికీర్తితాః। 
లాజాశ్చ యవధాన్యాశ్చ తర్పణాః పిత్తనాశనాః। 
గోధూమయవనాలోత్తాః కిజ్చిదుష్టాశ్చ దీపనాః। 
తృష్టాతిసారశమనో ధాతుసామ్యకరః పరః 
మందాగ్నివిషమాగ్నీనాం బాలస్థవిరయోషితామ్‌। 
దేయశ్చ సుకుమారాణాం లాజమబ్దః సుసంస్కృతః॥ 

- ఇతి రాజనిఘంటుః 
శ్లో _అవాకిరన్వయోవృద్దాః తం లాజైః పౌరయోషితః। 
పృషతైర్మందరోద్దూతైః క్షీరోర్మయ ఇవాచ్యుతమ్‌॥ - ర.వం. 4-27 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 173 


“మందరపర్వతముతో చిలుకునప్పుడు పాలసముద్రమునందలి అలలు తమ 
పాలతుంపురులను విష్ణువుపైకి చిలకరించినట్లు, పురవృద్ధాంగనలు ఆచారమునకై 
చల్లు పేలములను, జైత్రయాత్రకై బయలుదేరిన రఘుమహారాజుపై చల్లిరి.” 
అలంకారాలు :- అత్ర 'అతిశయోక్తిరలంకారః। 
క్రియాదర్శము :- ఆససాద - ఆ ఉపసర్గ, షద (సద్‌) విశరణగత్యవసాదనేషు. 
అనిట్‌, పరస్సైపదీ, తుదాదయః (6); లిట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 

ఆససాద - ఆసేదతుః - ఆసేదుః 


అవతారిక :- అథ భగవతః హిమవధ్భహ ప్రవేశం వర్ణయతి - 
శ్లో తత్రావతీర్యాచ్యుతదత్తహస్తః 

శరద్ధనాద్దీధితిమానివోక్ష్యః। 

క్రాన్తాని పూర్వం కమలాసనేన 

కక్ష్యాన్తరాణ్యద్రిపతేర్వివేశ।। 70 
పదవిభాగము :- తత్ర, అవతీర్య, అచ్యుతదత్తహస్తః, శరద్ధనాత్‌, దీధితిమాన్‌, 
ఇవ, ఉక్ష్యః క్రాన్తాని, పూర్వమ్‌, కమలాసనేన, కక్ష్యాన్లూణి, అద్రిపతేః, వివేశ! 
అన్వయక్రమము :- తత్ర (సః) అచ్యుతదత్తహస్తః (సన్‌) శరద్ధనాత్‌ దీధితిమాన్‌ 
ఇవ ఉక్ష్యః అవతీర్య కమలాసనేన పూర్వమ్‌ (క్రాన్లాని అద్రిపతేః కక్ష్యాన్తరాణి వివేశ! 
ప్రతిపదార్థము :- తత్ర - అచట, హిమవంతుని రాజప్రాసాదమున, (సః - ఆ 
హరుడు), అచ్యుతదత్తహస్తః సన్‌ - విష్ణువు చేయూతనందింపగా, శరద్ధనాత్‌ క 
తెల్లని శరత్మాలపు మేఘమునుండి, దీధితిమాన్‌ ఇవ - సూర్యునివలె, ఉక్ష్యః - 
తన వాహనమగు వృషభమునుండి, అవతీర్య - దిగి, కమలాసనేన - బ్రహ్మదేవునిచే, 
పూర్వమ్‌ - ముందుగా, క్రాన్లాని - దారిచూపుటకై ప్రవేశింపబడిన, అద్రిపతేః - 
హిమవంతుని యొక్క కక్ష్యాన్తరాణి - అంతఃపురములోని గదులలోనికి, వివేశ - 
ప్రవేశించెను. 
తాత్పర్యము :- హిమవంతుని రాజప్రాసాదమున ఆ హరుడు విష్ణువు 
చేయూతనందింపగా తెల్లని శరత్మాలపు మేఘమునుండి సూర్యునివలె తన 


87 


174 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


వాహనమగు వృషభమునుండి దిగి, (బ్రహ్మదేవుడు ముందుండి దారి చూపుచుండ 
హిమవంతునియొక్క అంతఃపురములోని గదులలోనికి ప్రవేశించెను. 


విభక్తులు / క్రియలు :- 1. తత్ర - అ, 2. అచ్యుతదత్తహస్తః - ...హస్తః, ...హస్తా, ...హస్తాః 
అకారాన్తః పుంలింగ అచ్యుతదత్తహస్తశబ్దః, ప్ర.ఏ. 8. శరద్ధనాత్‌ - శరద్ధనాత్‌, శరద్ధనాభ్యామ్‌, 
శరర్ధనేభ్యః; అకారాన్తః పుంలింగశ్ళరద్ధనశబ్దః, పం.ఏ. 4. దీధితిమాన్‌ - దీధితిమాన్‌, దీధితిమనౌ, 
దీధితిమన్తః; తకారాన్వ పుంలింగో దీధితిమచ్చబ్దః, ప్ర.ఏ. 5. ఇవ - అవ్యయము 6. ఉక్షః-ఉక్షః 
ఉక్ష్యభ్యామ్‌, ఉక్ష్యృభ్యః; నకారాన్తః పుంలింగ ఉక్షణ్‌శబ్దః, రం న అవతీర్య - అవ్యయము రి. 
కమలాసనేన - కమలాసనేన, కమలాసనాభ్యామ్‌, కమలాసనైః; అకారాన్తః పుంలింగః కమలాసనశబ్దః 
తృ.ఏ. 9. పూర్వమ్‌ - పూర్వమ్‌, పూర్వే పూర్వాణి; అకారాన్త నపుంసకలింగః పూర్వశబ్దః, ప్ర.ఏ. 
10. క్రాన్లాని - క్రాన్తమ్‌, క్రాన్సే క్రాన్లాని; అకారాన్త నపుంసకలింగః క్రాన్తశబ్దః, ప్ర.బ. 11. అద్రిపతేః 
- అద్రిపతేః, అద్రిపత్యోః, అద్రిపతీనామ్‌; ఇకారాన్తః పుంలింగ అద్రిపతిశబ్దః, ష.ఏ. 12. కక్ష్యాన్తరాణి 
- కక్ష్యాన్తరమ్‌, కక్ష్యాన్తరే, కక్ష్యాన్తరాణి; అకారాన్త నపుంసకలింగః కక్ష్యాన్తరశబ్దః, ప్ర.బ. 18. వివేశ 
- క్రియ. 
సంధులు :- 

1. తత్ర + అవతీర్య = తత్రావతీర్య క సవర్ణదీర్ణసన్థిః। 

. అవతీర్య + అచ్యుత... - అవతీర్యాచ్యుత... - సవర్ణదీర్షసనిః। 
ణ్‌ థ 
ఇవ + ఉక్షః - ఇవోక్షః - గుణసన్నిః। 
ర్యా ర్యా ధ 

కక్ష్యాన్తరాణి + అద్రిపతేః - కక్ష్యాన్తరాణ్యద్రిపతేః - యణాదేశసన్థిః 
అద్రిపతేః + వివేశ - అద్రిపతేర్వివేశ - విసర్గసన్థిః। 
. ఘనాత్‌ + దీధితామాన్‌ - ఘనాద్దీధితిమాన్‌ - జశ్వ్వసన్గిః। 
కమల + ఆసనేన - కమలాసనేన - సవర్ణదీర్ణసన్థిః। 
. కక్ష్య + అన్తరాణి - కక్ష్యాన్తరాణి - సవర్దదీర్హసస్టిః। 

(SSE సహా! లు ణఇ యుధి 
సమాసాలు :- 

1. అచ్యుతదత్తహస్తః = అచ్యుతేన దత్తః హస్తః యస్య స అచ్యుతదత్తహస్తః 


— 


00 ఎ రారాజ లు టై 


బహు ప్రీహిః। 

2. శరద్ధనాత్‌ - శరదః ఘనః, శరద్దనః, తస్మాత్‌ శరద్ధనాత్‌, షత। 

3. దీధితిమాన్‌ - దీధితయః సన్తి అస్య ఇతి దీధితిమాన్‌। (ప్రాశస్వే 
మతుప్రత్యయః) తద్ధితవృత్తిః। 

4. కమలాసనేన - కమలమ్‌ ఆసనం యస్య సః కమలాసనః, తేన కమలాసనేన, 
బహు ప్రీహిః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 175 


ర్‌. అద్రిపతేః - అద్రీణాం పతిః అద్రిపతిః, తస్య అద్రిపతేః షత। 
6. కక్ష్యాన్తరాణి - అన్వాః కక్ష్యాః కక్ష్యాన్తరాణి, తాని। మయూరవ్యంసకాదిసమాసః 
అలంకారాలు :- అత్రోపమాలంకారః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఉక్షా:- (న్‌) పుం.) - ఎ) ఉక్ష్‌ + కనిన్‌! వృషః। 
బి) “ఉక్షా మిమాతి ప్రతియన్తి ధేనవః - ఇతి బుగ్వేదే (8-71-9) 
సి) శ్లో॥ ఉక్షానడ్వాన్వలీవర్దః కకుద్మాన్ఫషభో వృషః। 
బుషభః సౌరభేయో గౌర్వాడవేయో౭. థ శాక్వరః॥। 263 
- అని హలాయుధకోశము 11 నామములను పేర్కొన్నది. 
క్రియాదర్భము :- వివేశ - లిట్‌ ప్రథమపురు షైకవచనాన్నః। 
వివేశ - వివశతు - వివిశుః 


అవతారిక :- ఈశ్వరస్య |ప్రవేశానన్తరమ్‌ ఇంద్రాదయో దేవాః, సప్తర్షయః గణాశ్చ 
గిరేరాలయమ్‌ అభ్యగచ్చన్‌ - 
శ్లో తమన్వగిన్టప్రముఖాశ్చ దేవాః 

సప్తర్షిపూర్వాః పరమర్నయశ్చ। 

గణాశ్చ గిర్యాలయమభ్యగచ్చన్‌ 

ప్రశస్తమారమృమివోత్తమార్దాః॥। 71 
పదవిభాగము :- తమ్‌, అన్వగ్‌, ఇంద్రప్రముఖాః, చ, దేవాః, సప్తర్షిపూర్వాః, 
పరమర్షయః, చ, గణాః, చ, గిర్యాలయమ్‌, అభ్యగచ్చన్‌, ప్రశస్తమ్‌, ఆరమృమ్‌, 
ఇవ, ఉత్తమార్ధాః। 
అన్వయక్రమము :- తమ్‌ అన్వగ్‌ ఇంద్రప్రముఖాః దేవాః సప్తర్షిపూర్వాః పరమర్షయః 
చ గణాశ్చ ఉత్తమార్థాః ప్రశస్తమ్‌ ఆరమృమివ గిర్యాలయమ్‌ అభ్యగచ్చన్‌। 
ప్రతిపదార్థము :- తమ్‌ - ఆ శివుని, అన్వగ్‌ - అనుసరించుచు, ఇంద్రప్రముఖాః 
- ఇంద్రుడు మొదలగు ప్రముఖులైన, దేవాః - దేవతలు, సప్తర్పిపూర్వాః - సప్తర్షి 
ప్రభృతులు, పరమర్షయః చ - సనకాదిమహర్చ్షులును, గణాశ్చ - ప్రమథ 


88 


176 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


గణములున్ను, 'ఉత్తమార్థాః - మహాప్రయోజనములు, ప్రశస్తమ్‌ - అమోఘమైన, 
ఆరమృమివి - ఉపాయమునకు వలె, గిర్యాలయమ్‌ - హిమవంతుని 
మందిరమునకు, అభ్యగచ్చన్‌ - వచ్చెను. 
తాత్సర్యము :- ఆ శివుని అనుసరించుచు ఇంద్రాదిదేవతలు, సప్తర్నిప్రభృతులు, 
సనకాది మహర్షులు, ప్రమథగణములున్ను, 'మహాప్రయోజనములు అమోఘమైన 
ఉపాయమునకువలె” హిమవంతుని మందిరమునకు వచ్చెను. 
పాఠాన్తరాలు :- 1. అభ్యగచ్చన్‌ - అన్వగచ్చన్‌; 2. ప్రశస్తమ్‌ - ప్రశస్యమ్‌ 
విభక్తులు / క్రియలు :- 1. తమ్‌ - తమ్‌, తౌ, తాన్‌; దకారాన్తః పుంలింగస్తచ్భబ్దః, ద్వి ఏ. 2. 
అన్వగ్‌ - అన్వక్‌ (గ్‌), అన్వచౌ, అన్వచః; చకారాన్తః పుంలింగ అన్వచ్చబ్దః. ప్ర.ఏ. 8. ఇంద్రప్రముఖాః 
- ఇంద్రప్రముఖః, ఇంద్రప్రముఖౌ, ఇంద్రప్రముఖాః; అకారాన్తః పుంలింగ ఇంద్రప్రముఖశబ్దః, ప్ర.బ. 
4. దేవాః - దేవః, దేవౌ, దేవాః; అకారాన్తః పుంలింగో దేవశబ్దః, ప్రబ. 5. సప్తర్షిపూర్వాః - 
...పూర్వః, ...పూర్వౌ, ...పూర్వా అకారాన్తః పుంలింగస్సప్తర్షిపూర్వశబ్దః, ప్ర.బ. 6. పరమర్షయః - 
పరమర్శిి, పరమర్షీ పరమర్షయః; ఇకారాన్న పుంలింగః పరమర్షిశబ్దః, ప్ర.బ. 7. గణాః - గణః, 
గణా, గణాః; అకారాన్తః పుంలింగో గణశబ్దః, ప్ర.బ. 8. ఉత్తమార్థాః - ఉత్తమార్థః, ఉత్తమార్గా, 
ఉత్తమార్థాక అకారాన్తః పుంలింగః ఉత్తమార్థశబ్దః, ప్ర.బ. 9. ప్రశస్తమ్‌ - ప్రశస్తమ్‌, ప్రశస్త, ప్రశస్తాన్‌; 
అకారాన్తః పుంలింగః ప్రశస్తశబ్దః, ద్వివఏ. 10. ఆరమృమ్‌ - ఆరమృమ్‌, ఆరమ్వౌ, ఆరమ్మాన్‌; 
అకారాన్తః పుంలింగః, ఆరమృశబ్దః, ద్విఏ. 11. చ, ఇవ - అవ్యయాలు 12. గిర్యాలయమ్‌ - 
గిర్యాలయమ్‌, గిర్యాలయా, గిర్యాలయాన్‌; అకారాన్నః పుంలింగో గిర్యాలయశబ్దః, ద్వి.ఏ. 
సంధులు :- 

1. ఇంద్రప్రముఖాః + చ - ఇంద్రముఖాశ్చ - శ్చుత్వసనిః। 
॥ పరమర్షయః +చ- పరమర్షయశ్చ న శ్చుత్వసస్థిః। 
. గణాః + చ - గణాశ్చ - శ్చుత్వసస్థిః। 
. ఇవ + ఉత్తమార్థాః - ఇవోత్తమార్థాః - గుణసనిః। 
సప్త + బుషిపూర్వాః - సప్తర్షిపూర్వాః - గుణసన్టిః। 
. గిరి + ఆలయమ్‌ - గిర్యాలయమ్‌ - యణాదేశసన్థిః 
. అభి + అగచ్చన్‌ - అభ్యగచ్చన్‌ - యణాదేశసస్థిః। 
. ఉతమ + అరాః - ఉతమారాః - సవరదీర్తసన్నిః 

జు ఇ = ణభుథ 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. ఇంద్రప్రముఖాః - ఇంద్రః ప్రముఖః యేషాం తే ఇంద్రప్రముఖాః। బహువ్రీహిః 


00 ఎ రాలాయి లుగ 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 177 


సం 
ల 


ర్షిపూర్వాః - సప్త బుషయః సప్తర్షయః, సప్తర్షయ పూర్వే యేషాం తే 

ర్నిపూర్వాః “బహువ్రీహౌ” ఇతి సర్వనామసంజ్ఞా ప్రతి షేధః। 

3. పరమర్షయః - పరమా బుషయః పరమర్షయః, 'సన్మహత్పరమోత్త 
మోత్కృవ్టాః పూజ్యమానైః ఇతి తత్పురుషః। 

4. ఉత్తమార్థాః - ఉత్తమాః చ తే అర్భాః, ఉత్తమార్థాః, కర్మధారయః। 

5. ప్రశస్తమ్‌ - ప్రకర్షేణ శస్తః ప్రశస్తః, తమ్‌ ప్రశస్తమ్‌। ప్రాదితత్సురుషుః। 

6 

7 


ప్త 
ప్త 


(aS 


J ఆరమృమ్‌ - ఆరభ్యత ఇత్యారమృః, తమ్‌ ఆరమృమ్‌। 
. గిర్యాలయమ్‌ - గిరేః ఆలయః గిర్యాలయః, తమ్‌ గిర్యాలయమ్‌। షత। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. అన్వక్‌ (చ) ( త్రి.) / అవ్యయమున్ను 
ఎ) అను పశ్చాద్‌ అజ్బాతి గచ్చతి। అను + అజ్‌ + క్విన్‌! పశ్చాద్‌గామీ। 
బి) శ్లో॥ ...స్యాదనుపదమన్వగన్వక్షమ్‌। 73 
- అని హలాయుధకోశము ‘3’ నామములను పేర్శొన్నది. 
సి) శ్లో; తాం దేవతా పిత్రతిథిక్రియార్జా- 
మన్వగ్యయౌ మధ్యమలోకపాలః। 
బభౌ చ సా తేన సతాం మతేన 
(శ్రద్ధేవ సాక్షాద్విధినోపపన్నా॥ - ర.వం. 2-16 
'భూలోకపాలకుడగు ఆ దిలీపుడు దేవతలకు, పితరులకు, అతిథులకు కావలసిన 


పూజా ఆహారాది పదార్థములనిచ్చుట ప్రయోజనముగాకల నందినీధేనువు 
ననుసరించి వెళ్లెను...” 


డి అన్వక్‌ - అవ్యయము - “పిదపి అను అర్థముతో 
1. శ్లో॥ బాలేన నిష్మర్షయతాన్వగులూఖలం తద్దామోదరేణ తరసోత్మలితాంఘిబన్నౌ। 
నిపష్పేతతుః పరమవిక్రమితాతివేపస్మంధప్రవాళవిటపౌ కృతచబ్దశబ్లా॥ 
- భాగవతే 10 -10 - 28 
2. Becoming friendly disposed * (అగ్రతః పార్వతః పృష్టతో వానుకూలో 
భూత్వా ఆస్తే అన్వగ్‌ భూత్వా తిష్టతి - పృష్టతో భూత్వా) 
- పా, 3. 4-64 సిద్ధాన్తకౌముది. 


89 


178 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


8. “అన్వగ్భావం రఘువృషభయోర్వానరేన్లో విరాజన్‌...” - భ 
అలంకారాలు :- అత్ర 'ఉపమాలంకారణ। 
(క్రియాదర్శము వా అభ్యగచ్చన్‌ - పూర్వము చెప్పబడినది. 


కావ్యే 6-143. 


అవతారిక :- ఇతఃపరం వివాహసంబంధిన్యః ప్రధానాః క్రియాః వర్ద్యన్నె ఆదౌ 
ఈశ్వరః హిమవతా సమర్పితం మధుపర్మం నవే దుకూలే చ సమగ్రం జగ్రాహ- 
శ్లో॥ తత్రేశ్వరో విష్టరభాగ్యథావ- 

త్సరత్నమర్హ్యం మధుమచ్చ గవ్యమ్‌। 

నవే దుకూలే చ నగోపనీతం 

ప్రత్యగ్రహీత్సర్వమమ న్రవర్ణమ్‌॥। 72 
పదవిభాగము :- తత్ర, ఈశ్వరః, విష్టరభాక్‌, యథావత్‌, సరత్నమ్‌, అర్ధ్యమ్‌, 
మధుమత్‌, చ, గవ్యమ్‌,నవే, దుకూలే, చ, నగోపనీతమ్‌, ప్రత్యగ్రహీత్‌, సర్వమ్‌, 
అమగన్రవర్ణమ్‌। 
అన్వయక్రమము :- తత్ర ఈశ్వరః విష్టరభాక్‌ యథావత్‌ సరత్నమ్‌ అర్హ్యం మధుమత్‌ 
గవ్యం నవే దుకూలే (ఇతి) సర్వం నగోపనీతమ్‌ అమగన్రవర్ణమ్‌ ప్రత్యగ్రహీత్‌। 
ప్రతిపదార్థము :- తత్ర - ఆ హిమవంతుని గృహమునందు, ఈశ్వరః - 
భగవానుడగు శివుడు, విష్టరభాక్‌ - సుఖాసీనుడై, యథావత్‌ - తగినరీతిని, సరత్నమ్‌ 
- రత్నసహితమైన, అర్హ శ్‌ - అర్హ జలమును, మధుమత్‌ - తేనెతోకూడిన, 
గవ్యమ్‌ - ఆవుపెరుగును, నవే దుకూలే చ - క్రొత్త పట్టుబట్టలున్నుు ఇతి - 
ఇవ్విధముగా, నగోపనీతమ్‌ సర్వమ్‌ - హిమవంతుడు తెచ్చినవి అన్ని, అమగ్రవర్ణమ్‌ 
- మంత్రపూర్వకముగా, ప్రత్యగ్రహీత్‌ - స్వీకరించెను. 
తాత్సర్యము :- ఆ హిమవంతుని గృహమునందు భగవానుడగు శివుడు సుఖాసీనుడై 
తగిన రీతిని రత్నసహితమైన అర్బ జలమును, తేనెతోకూడిన ఆవుపెరుగును, 
కొత్త పట్టుబట్టలున్ను ఇవ్విధముగా హిమవంతుడు తెచ్చినవి అన్ని మంత్ర 
పూర్వకముగా స్వీకరించెను. 
పాఠాన్తరాలు :- 1.దుకూలే - దుగూలే 2. ...వర్ణమ్‌ - ...వన్ధ్యమ్‌; 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 179 


విభక్తులు / క్రియలు :- 1. తత్ర - అవ్యయము 2. ఈశ్వరః - ఈశ్వరః, ఈశ్వరౌ, ఈశ్వరాః 
అకారాన్తః పుంలింగః, ఈశ్వరశబ్దః, ప్ర.ఏ. 8. విష్టరభాక్‌ - విష్టరభాక్‌, విష్టరభాజా, విష్టరభాజః; 
జకారాన్నః పుంలింగో విష్టరభాక్‌శబ్దః, ప్ర.ఏ. 4 యథావత్‌ - అవ్యయము 5. సరత్నమ్‌ - సరత్నమ్‌, 
సరలత్సే సరత్నాని; అకారాన్త నపుంసకలింగ సరత్నశబ్దః, ద్విఏ. 6. అర్థ ్యమ్‌ - అర్థ ్యమ్‌, అర్థే క, 
అర్భ్య్యాని; అకారాన్తః నపుంసకలింగ అర్థ ్యశబ్దః, ద్విఏ. 7. మధుమత్‌ - మధుమత్‌, మధువనస్తీ, 
మధుమతీ; తకారాన్త నపుంసలింగో మధుమచ్చబ్దః. 8. గవ్యమ్‌ - గవ్యమ్‌, గవ్యే, గవ్యాని; అకారాన్త 
నపుంసకలింగ గవ్యశబ్దః, ద్విఏ. 9. నవే- నవమ్‌, నవే, నవాని; అకారాన్త నపుంసకలింగో నవశబ్దః 
ద్విఏ. 10. దుకూలే - దుకూలమ్‌, దుకూలే, దుకూలాని; అకారాన్త నపుంసకలింగో దుకూలశబ్దః 
ద్విఏ. 11. ఇతి - అవ్యయము 12. సర్వమ్‌ - సర్వమ్‌, సర్వే సర్వాణి; అకారాన్త నపుంసకలింగః 
సర్వశబ్దః, ద్విఏ. 13. నగోపనీతమ్‌ - నగోపనీతమ్‌, నగోపనీతే, నగోపనీతాని; అకారాన్త 
నపుంసకలింగో నగోపనీతశబ్దః, ద్విఏ. 14. అమన్రవర్ణమ్‌ - అవ్యయము, 15. ప్రత్య గ్రహీత్‌ - 
క్రియ. 
సంధులు :- 

1. తత్ర + ఈశ్వరః - తత్రేశ్వరః - గుణసన్ధిః 

2. మధుమత్‌ + చ - మధుమచ్చ - శ్చుత్వసన్థిః 

8. నగ + ఉపనీతమ్‌ - నగోపనీతమ్‌ - గుణసస్ధిః। 

4. ప్రతి + అగ్రహీత్‌ - ప్రత్యగ్రహీత్‌ - యణాదేశసన్ధిః। 

ర్‌. ఈశ్వరః + విష్టరభాక్‌ - ఈశ్వరో విష్టరభాక్‌ - ఉత్వాదేశః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. విష్టరభాక్‌ - విష్టరం భజతీతి విష్టరభాక్‌। శ్విప్రత్యయః। 

2. సరత్నమ్‌ - రత్రైః సహితమ్‌ సరత్నమ్‌। సహపూర్వపదబహు బ్రీహిః। 

8. అర్థ ్యమ్‌ ఆ అర్జార్ధమ్‌ ఉదక్‌ అర్థ్యం, తత్‌ “పదార్ధ్థాభ్యాం చి ఇతి యత్‌! 


తద్ధితవృత్తిః। 
4. మధుమత్‌ - మధు అస్మిన్‌ అస్తీతి మధుమత్‌, తత్‌ మతుప్రత్య్వ్యయః। 
తద్ధితవృత్తిః। 


ర్‌. నగోపనీతమ్‌ - నగేన ఉపనీతమ్‌ - నగోపనీతమ్‌ తత్‌। తృ.త। 

6. అమన్రవర్దమ్‌ - మన్షాన్‌ వర్ణయిత్వా మన్రవర్ణమ్‌, 'ద్వితీయాయాం చి 
ఇతి ణముల్‌ ప్రత్యయః, న మనన్రవర్ణం యథా తథా అమనన్రవర్ణమ్‌। 
క్రియావిశేషణము 


90 


180 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. యథావత్‌ - అవ్యయము. 
ఎ) యథార్హమ్‌। తదర్భమితి వతిః। 
బి) శ్లో॥ అధ్యాపిపద్‌ గాధిసుతో యథావత్‌... - భట్టికావ్యే 2-21 
సి) శ్లో; స వృత్తచౌలః చలకాకపక్షకై- 
రమాత్యపుతైః సవయోఖిరన్వితః। 
లిపేర్యథావద్దహణేన వాజ్మయం 
నదీముఖేనేవ సముద్రమావిశత్‌!। - ర.వం. 8-28 
క్రియాదర్శము :- ప్రత్యగ్రహీత్‌ - ప్రతిపూర్వకాత్‌, గ్రహ (గ్రహ్‌) ఉపాదానే 
స్వీకరించుట; సకర్మకమ్‌, సేట్‌, (ఉభయ) పరస్మైపదే, లుజ్‌ - ప్ర.ఏ. 
అగ్రహీత్‌ - అగ్రహీష్టామ్‌ - అగ్రహీషుః 
శ్లో ప్రజానామేవ భూత్యర్థం స తాభ్యో బలిమగ్రహీత్‌! 
సహస్రగుణముత్ర్రృష్టుమాదత్తే హి రసం రవిః। - రవం. 1-18 


అవతారిక :- నవదుకూలధారీ శివః వధూసమీపం నీతః। 
శ్లో దుకూలవాసాః స వధూసమీపం 

నిన్యే వినీతైరవరోధదక్షైః। 

వేలాసమీపం స్ఫుట ఫేనరాజిః 

నవైరుదన్వానివ చన్లపాదైః॥। 783 
పదవిభాగము :- దుకూలవాసాః, సః వధూసమీపమ్‌, నిన్యే, వినీతైః అవరోధదక్షః 
వేలాసమీపమ్‌, స్ఫుట ఫేనరాజిః, నవైః, ఉదన్వాన్‌, ఇవ, చన్టపాదైః। గు 
అన్వయక్రమము :- దుకూలవాసాః సః వినీతైః అవరోధదక్షై, స్ఫుట ఫేనరాజిః 
ఉదన్వాన్‌ నవైః చంద్రపాదైః వేలాసమీపమ్‌ ఇవ వధూసమీపం నిన్నే! 
ప్రతిపదార్థము :- దుకూలవాసాః - క్రొత్త పట్టుబట్టలు కట్టుకొనిన, సః - ఆ 
శివుడు, వినీతైః - వినయ విధేయతలయందారితేరిన వారిచే, స్ఫుట ఫేనరాజిః - 
నురుగులవరుసలు స్పష్టముగా కనబడువాడగు, ఉదన్వాన్‌ - సముద్రము, నవైః 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 181 


చంద్రపాదైః - అప్పుడే ఉదయించుచున్న చంద్రకిరణములచేత, వేలాసమీపమ్‌ 
+ ఇవ - చెలియలికట్టవద్దకు చేర్చబడినట్లు, వధూసమీపమ్‌ - పెండ్లికూతురగు 
పార్వతీదేవిదగ్గరకు, నిన్వే - తీసికొనిపోబడెను. 

తాత్పర్యము :- క్రొత్త పట్టుబట్టలు కట్టుకొనిన ఆ శివుడు - వినయవిధేయతలు 
కలిగినవారగు అంతఃపుర వ్యవహారములయందారి తేరిన వారిచే - నురుగల 
వరుసలు స్పష్టముగా కనబడువాడగు సముద్రుడు - అప్పుడే ఉదయించుచున్న 
చంద్రకిరణములచేత చెలియలి కట్టవద్దకు చేర్చబడినట్లు - పెండ్లికూతురగు 
పార్వతీదేవిదగ్గరకు తీసికొనిపోబడెను. 


పాఠాన్తరాలు :- 1. దక్షై - రక్షై; 2. వేలాసమీపమ్‌ - వేలాసకాశమ్‌। 


విభక్తులు / క్రియలు :- 1. దుకూలవాసాః - దుకూలవాసాః, దుకూలావాససౌః, దుకూలవాససః 
సకారాన్వ పుంలింగో దుకూలవాసశ్ళబ్దః, ప్ర.ఏ. 2. సః - సః, తౌ, లే, దకారాన్వ పుంలింగ స్తచ్చబ్దః 
, ప్ర.ఏ. 8. వినీతైః - వినీతేన, వినీతాభ్యామ్‌, వినీత అకారాన్తః పుంలింగో వినీతశబ్దః, తృబ. 4 


అవరోధదక్షై - ...దక్షేణ, ...దక్షాభ్యామ్‌, ...దక్షై; అకారాన్తః పుంలింగ...దక్షశబ్దః, తృ.బ. 5. 
స్ఫుట షేనరాజిః - ...రాజిః, ...రాజీ, ...రాజయక ఇకారాన్తః పుంలింగః ...రాజిశబ్దః, ప్ర.ఏ. 6. 


ఉదన్వాన్‌ - ఉదన్వాన్‌, ఉదన్వన్తా, ఉదన్వన్తకజ తకారాన్తః పుంలింగ ఉదన్వచ్చబ్దః, ప్ర.ఏ. 7. నవైః - 
నవేన, నవాభ్యామ్‌, నవైః; అకారాన్తః పుంలింగో నవశబ్దః, తృ.బ. 8. చంద్రపాదైః - చన్టపాదేన, 
చన్టపాదాభ్యామ్‌, చన్దపాదైః; అకారాన్తః పుంలింగః చగన్దపాదశబ్దః, తృ.బ. 9. వేలాసమీపమ్‌ - 
వేలాసమీపమ్‌, వేలాసమీపే, వేలాసమీపాని; అకారాన్త నపుంసకలింగ వేలాసమీపశబ్దః, ద్విఏ. 10. 
ఇవ - అవ్యయము 11. వధూసమీపమ్‌ - వధూసమీపమ్‌, వధూసమీపే, వధూసమీపాని; అకారాన్త 
నపుంసకలింగ వధూసమీపశబ్దః, ద్విఏ. 12. నిన్యే - క్రియ. 


సంధులు :- 

1. సః + వధూసమీపమ్‌ - స వధూసమీపమ్‌ - సులోపసన్ధిః 
ఏతత్తదోఃసులోపో౭_ కోరనజ్‌ సమాసే హలి సూ (6-1-128) కకారము 
లేని ఏతద్‌ తద్‌ శబ్బములమీది సుప్రత్యయము హల్లుపరముగానున్నప్పుడు 
లోపించును. నజొసమాసమున ఈ లోపమురాదు. 

2. వినీతైః + అవరోధదక్షై - వినీతైరవరోధదక్షై - విసర్గసన్థిః 

3. నవైః + ఉదన్వాన్‌ - నవైరుదన్వాన్‌ - విసర్లసన్థిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. దుకూలవాసాః - దుకూలం వాసో యస్య స దుకూలవాసాః। బహు ప్రీహిః 


91 


182 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


2. అవరోధరక్షై - అవరోధేషు దక్షాః, అవరోధదక్షాః, తైః అవరోధదక్షై। స.ఏ. 
8. స్ఫుటఫేనరాజిః - ఫేనానాం రాజిః ఫేనరాజిః, స్ఫుటా ఫేనరాజిః యస్యసః 
స్ఫుట ఫేనరాజిః, బహు ప్రీహిః। 
. చంద్రపాదైః - చగ్దస్య పాదాః, తైః చన్దపాదైః॥ ష.త। 
. వేలాసమీపమ్‌ - వేలాయాః సమీపం వేలాసమీపమ్‌ - షత। 
. వధూసమీపమ్‌ - వధ్వాః సమీపం వధూసమీపమ్‌ - షత। 
7. ఉదన్వాన్‌ - “ఉదన్వానుదధౌ చి ఇతి నిపాతనాత్సాధుః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ఉదన్వాన్‌ (త్‌) (పుం) - 
ఎ) ఉదకాని సన్యత్ర। ఉదక + మతుప్‌, ఉదన్వానుదధౌ చేత్యుదకస్య ఉదన్ఫావో 
నిపాతితః, మతుపి।; సముద్రః। 
బి) శ్లో; రత్నాకరః సరస్వానుదధిరుదన్వాన్సరిత్పతిరకూపారః। 
పారావారస్తోయనిధిరర్ణవజలరాశిసాగరసము ద్రాః॥ 652 
- అని హలాయుధకోశము 12’ నామములను పేర్కొన్నది. 
సి శో అసహ్యవిక్రమః సహ్యం దూరాన్ముక్తముదన్వతా!। 
నితమ్బమివ మేదిన్యాః స్రస్తాంశుకమలబ్షయత్‌! 52 
- రవం. 4వ సర్గ, 52వ శ్లోకము. 
2. రఘువంశమునందలి అజవివాహఘట్టమునందు కాళిదాసు 7-19గా రచించిన 
శ్లోకమే యథాతథముగా కవి మరల శివకల్యాణసందర్భమున రచించినాడు. 
అలంకారాలు :- '“అత్రోపమాలంకారణ॥। 
క్రియాదర్భము :- నిన్యే - ప్రథమపురు పషైకవచనాంతః। పూర్వము చెప్పబడినది. 


రాలా యు 


అవతారిక :- పార్వత్యా సంసృజ్యమానః ఈశ్వరః ప్రసన్నచేతాః బభూవ- 
శ్లో! తయా ప్రవృద్ధాననచన్దకాన్యా 
ప్రఫుల్లచక్షుఃకుముదః కుమార్యా! 
ప్రసన్నచేతఃసలిలః శివో౭_ భూత్‌ 
సంసృజ్యమానః శరదేవ లోకః॥ 74 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 183 


పదవిభాగము :- తయా, ప్రవృద్ధ్దాననచంద్రకాన్యా, ప్రఫుల్లచక్షుఃకుముదః, కుమార్యా, 
ప్రసన్నచేతఃసలిలః, శివః, అభూత్‌, సంస్ఫజ్యమానః, శరదా, ఇవ, లోకః 
అన్వయక్రమము :- ప్రవృద్ధాననచంద్రకాన్యా తయా కుమార్యా శరదా లోకః ఇవ 
సంసృజ్యమానః శివః ప్రఫపుల్లచక్షుఃకుముదః ప్రసన్నచేతఃసలిలః అభూత్‌। 
ప్రతిపదార్థము వా ప్రవృద్ధాననచంద్రకాన్యా - వికసించిన ముఖచంద్రకాన్తిగల, 
తయా - ఆ, కుమార్యా - కన్యచేత, శరదా - శరత్మాలముచేత, లోకః - లోకము, 
ఇవ - ఉన్నట్లు, సంసృజ్యమానః - సంగచ్చమానుడైన, శివః - శివుడు, ప్రఫుల్లచక్షుః 
కుముదః - వికసించిన శరత్కాలపు కలువవంటి కన్నులు గలవాడును, ప్రసన్నచేతః 
సలిలః - శరత్మాలమున ప్రసన్నమైన స్వచ్చమైన నీటివంటి మనసుకలవాడును, 
అభూత్‌ - అయ్యెను. 
తాత్సర్యము :- వికసించిన ముఖచంద్రకాన్తిగల ఆ కన్యచేత - శరత్మాలముచేత 
లోకము ఉన్నట్లు - సంగచ్చమానుదైన శివుడు వికసించిన శరత్మాలపు కలువవంటి 
కన్నులుగలవాడును, శరత్మాలమున ప్రసన్నమైన స్వచ్చమైన నీటివంటి మనసు 
కలవాడును అయ్యెను. 
పాఠాన్తరాలు :- 1. ప్రవృద్ధ... - వివృద్ధ...; 
విభక్తులు / క్రియలు :- 1 ప్రవృద్ధ్దాననచంద్రకాన్యా - ...కాన్యా, ...కాన్తిభ్యామ్‌, ...కాన్తిభిక 
ఇకారాన్తః స్ర్త్రీలింగః...కాన్తిశబ్దః, తృ.ఏ. 2. తయా - తయా, తాభ్యామ్‌, తాభి దకారాన్తః ప్రీలింగస్తచ్చబ్దః 
తృ.ఏ. 3. కుమార్యా - కుమార్యా, కుమారీభ్యామ్‌, కుమారీభిః; ఈకారాన్తః స్రీలింగః కుమారీ శబ్దః, 
తృ.ఏ. 4. శరదా - శరదా, శరద్భ్యామ్‌, శరద్భిః; దకారాన్నః ప్రీలింగశ్ళరచ్చటబ్దః, తృ. ఏ. 5. లోకః - 
లోకః, లోకౌ, లోకాః; అకారాన్న పుంలింగో లోకశబ్దః, ప్ర.ఏ. 6. ఇవ - అవ్యయము 7. సంసృజ్యమానః 
- ...మానః, ...మానౌ, ...మానాః; అకారాన్తః పుంలింగః... మానశబ్దః, ప్ర.ఏ. 8. శివః - శివః, 
శివా, శివా అకారాన్తః పుంలింగళ్ళివశబ్ద, ప్ర.ఏ. 9. ప్రఫుల్లచక్షుకుముదః - ...కుముదః, ...కుముదౌ, 
...కుముదాక, అకారాన్తః పుంలింగః ...కుముదశబ్దః, ప్ర.ఏ. 10. ప్రసన్నచేతఃసలిలః - ...సలిలః, 
...సలిలౌ, ...సలిలాః; అకారాన్తః పుంలింగః ...సలిలశబ్దః, ప్ర.ఏ. 11. అభూత్‌ - క్రియ. 
సంధులు :- 

1. శివః + అభూత్‌ - శివోల_ భూత్‌ - ఉత్వాదేశః, పూర్వరూపసన్టిః। 

2. శరదా + ఇవ - శరదేవ - గుణసన్టిః। 

8. ప్రవృద్ద + ఆనన - ప్రవృద్దానన - సవర్లదీరసనిః। 

® ® అ ఖు ధి 


92 


184 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


సమాసాలు :- 

1. ప్రవృద్ధాననచంద్రకాన్యా - ప్రకర్షేణ వృద్ధం, ప్రవృద్ధః, (సుప్సుపాసమాసఖ); 
ఆననం చంద్రః ఇవ ఇతి ఆననచంద్రః, (ఉపమితసమాసః) ఆననచంద్రస్య 
కాన్తిః ఆననచ(న్షకాన్నిః, ప్రవృద్ధా ఆననచ(న్షకాన్నిః యస్యాః సా 
ప్రవృద్దాననచంద్రకాన్నిః, తయా। బహువ్రీహిః 

2. ప్రఫుల్లచక్షుఃకుముదః - చక్షూంషి కుముదాని ఇవ ఇతి చక్షుఃకుముదాని, 
(ఉపమితసమాసః), ప్రపుల్లం చక్షుఃకుముదం యస్య సః ప్రపుల్లచక్షుఃకుముదః 
బహు ప్రీహిః 

8. ప్రసన్నచేతఃసలిలః - చేతః సలిలమ్‌ ఇవ చేతఃసలిలమ్‌, ఉపమితసమాసః 
ప్రసన్నం చేతఃసలిలం యస్య సః ప్రసన్నచేతసలిలః। బహు ప్రీహిః। 

అలంకారాలు :- అత్రాప్యుపమాలంకారః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 

1. శరద్‌(త్‌) - (స్తీ) 

ఎ) శృ హింసాయామ్‌ + శృదృభసో౭_ ధిః ఇతి అది ఉణాదిసూత్రమ్‌। 1-129, 
బుతువిశేషః। అశ్వినకార్తికమాసద్వయాత్మకః। 

వి) ...యితుర్వసన్లాద్యాః। 

గ్రీష్మ ప్రావృట్‌ శరదా హేమన్త శిశిర ఇతి తేషట్‌! 

- అని హలాయుధకోశము పేర్కొన్నది. 
సి) ఆకారాన్న ప్రీలింగరూపముగా “శరదా శబ్దము 'శబ్దసాగరి నిఘంటువు 
పేర్కొన్నది. + ఆప్టే మహాశయుడును పేర్మొనినాడు. 
డి) శ్లో॥ సరితః కుర్వతీ గాధాః పథశ్చాశ్యానకర్ణమాన్‌। 

యాత్రాయై చోదయామాస తం శక్తేః ప్రథమం శరత్‌॥ 
- ఇతి రఘౌ 4-24 
ఇ) శ్లో! నరః శరత్సంజ్ఞకలబ్ధజన్మా భవేత్సుకుర్మా మనుజస్తరస్వీ! 
శుచిః సుశీలో గుణవాన్‌ సుమానీ ఘనాన్వితో రాజకులప్రపన్నః॥। 
- ఇతి కోష్టీప్రదీపః। అని హలాయుధకోశవ్యాఖ్యానకారుడు ఈ శ్లోకమును 
ఉదాహరించినాడు. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 185 


క్రియాదర్భము :- అభూత్‌ - ఇంతకుముందు చెప్పబడినది. 


అవతారిక :- ఉమాశజృరయోః పరస్పరం సాభిలాషదర్శనం వర్ణయతి - 
శ్లో॥ తయోః సమాపత్తిషు కాతరాణి 

కిళ్చద్వ్యవస్థాపితసంహృతాని। 

హ్రీయన్రణాం తత్‌క్షణమన్వభూవ- 

న్నన్యోన్యలోలాని విలోచనాని॥ 75 
పదవిభాగము :- తయోః, సమాపత్తిషు, కాతరాణి, కిళ్ళొత్‌, వ్యవస్థాపితసంహృతాని, 
హీయన్రణామ్‌, తత్‌క్షణమ్‌, అన్వభూవన్‌, అన్యోన్యలోలాని, విలోచనాని। 
అన్వయడక్రమము :- తయోః సమాపత్తిషు కాతరాణి కిజ్బిత్‌ వ్యవ...తాని, 
అన్యోన్యలోలాని, విలోచనాని తత్‌క్షణం హ్రీయన్రణామ్‌ అన్వభూవన్‌। 
ప్రతిపదార్థము :- తయోః - ఆ వధూవరులయొక్క సమాపత్తిషు - అనుకొనకుండ 
కలియుటవలన, కాతరాణి - పిటికితనమును పొందినవైనవి, కిళ్సిత్‌ - 
ఇంచుకసేపు, వ్యవస్థాపితసంహృతాని - నిశ్చలములైన తరువాత వెనుకకు 
మరల్పబడినవైనవి, అన్యోన్యలోలాని - ఒకరినొకరు చూచుటయందు ఆసక్తిగలవి 
అగు, విలోచనాని - నేత్రములు, తత్‌క్షణమ్‌ - వెంటనే, ప్రీయన్రణామ్‌ - సిగ్గువలన 
సంకుచితములుగా, అన్వభూవన్‌ - అనుభూతమయినవి. 
తాత్పర్యము :- ఆ వధువరులయొక్క 1. అనుకొనకుండ కలియుటవలన 
పితీకితనమును పొందినవి, 2. ఇంచుకసేపు నిశ్చలములైన తరువాత వెనుకకు 
మరల్పబడినవి, 3. ఒకరినొకరు చూచుటయందు ఆసక్తికలవి అగు - నేత్రములు 
వెంటనే సిగ్గువలన సంకుచితములుగా అనుభూతములయినవి. 
పాఠాన్తరాలు :- 1. పహ్రియన్రణాం తత్‌క్షణమన్వభూవన్‌ - హ్రీయన్రణామానశిరే 
మనోజ్ఞామ్‌. 
విభక్తులు / క్రియలు :- 1 తయోః - తస్యాః, తయోః, తాసామ్‌; దకారాన్తః ప్రీలింగస్తచ్చబ్దః, 
షద్వి. 2. సమాపత్తిషు - సమాపత్తౌ, సమాపత్త్యోః, సమాపత్తిషు; ఇకారాన్తు స్ర్రీలింగస్సమాపత్తిః, 
స.బ. 8. కాతరాణి - కాతరమ్‌, కాతరే, కాతరాణి; అకారాన్న నపుంసకలింగ కాతరశబ్దః, ప్ర.బ. 4. 
వ్యవస్థాపితసంహృతాని - ...సంహృతమ్‌, ...సంహృతే, ...సంహృతాని; అకారాన్త నపుంసకలింగో 


93 


186 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


...సంహృతశబ్ధ్బః, 5. అన్యోన్యలోలాని - ...లోలమ్‌, ...లోలే, ...లోలాని; అకారాన్త 
నపుంసకలింగ... లోలశబ్దః, ద్విబ. 6. విలోచనాని - విలోచనమ్‌, విలోచనే, విలోచనాని; అకారాన్త 
నపుంసకలింగో విలోచనశబ్దః, ద్వి.ఏ. 7. తత్‌క్షణమ్‌ - అవ్యయము, క్రియావిశేషణము. రి. 
హ్రీయన్రణామ్‌ - హ్రీయన్రణామ్‌, హ్రీయన్రణే, హ్రీయగ్రణాః; ఆకారాన్తః స్రీలింగో హ్రీయ న్రణా శబ్దః 
ద్విఏ. 9. అన్వభూవన్‌ - క్రియ - భూతే లుజ్‌ - ప్ర.ఏ. 

సంధులు :- 

1. అన్వభూవన్‌ + అన్యోన్యలోలాని - అన్వభూవన్నన్యోన్యలోలాని। 
జముడాగమసస్థిః। 

2. అను + అభూవన్‌ - అన్వభూవన్‌ - యణాదేశసన్థిః 

సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. వ్యవస్థాపితసంహృతాని - పూర్వం వ్యవస్థాపితాని పశ్చాత్‌ సంహృతాని 
వ్యవస్థాపితసంహృతాని “పూర్వకాలైకన ర్వజరత్సురాణనవకేవలాః 
సమానాధికరణేని ఇతి సమాసః। 

2. అన్యోన్యలోలాని - అన్యోన్యస్మిన్‌ లోలాని అన్యోన్యలోలాని। స.త. 

3. హ్రీయన్షణామ్‌ - హ్రియా యన్రణామ్‌, ప్రీయన్రణామ్‌। తృ.త. 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. హీః-ఎఎహ్రీ లజ్ఞాయామ్‌ + సమృదాదిత్వాత్‌ క్విప్‌! లజ్ఞా, వ్రీడా! 
బి) “హ్రీర్లజ్జాపత్రపా ప్రీడా త్రపా మన్గాక్షముచ్యతే। 567 
- అని హలాయుధకోశము “16 నామములను పేర్కొన్నది. 
సి) శ్లో, నాహం తాత! కరిష్యామి పృథివ్యాః పరిపాలనమ్‌। 
నాపైతి హ్రీర్మే మనసో రాజ్యే£ న్యం త్వం నియోజయ॥ 
- ఇతి మార్మణ్ణేయే 129 /22 
డి) శ్లో; అలం ప్రొయా మాం ప్రతి యన్ముహూర్తం 
దయాపరో9_భూః ప్రహరన్నపి త్వమ్‌! 
తస్మాదుపచ్చందయతి ప్రయోజ్యం 
మయి త్వయా న ప్రతిషేధరౌక్ష్యమ్‌॥ - రవం. ర్‌-ర్‌రి 


2. Here is a beautiful description of the longing looks of the lov- 
ers at their first meeting made more charming by the restraint 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 187 


caused by the bashfulness. This is the అనుభావ 0% శృంగారరస। - 
అని 'రామచంద్ర అయ్యర్‌. 
3. ఈ శ్లోకమునకు తుల్యమైనదిగా చెప్పబడు రఘువంశమునందు 7వ సర్గమున 
గల 28వ శ్లోకమును చూడండి. 
శ్లో తయోరపాబ్దప్రతిసారితాని 

క్రియాసమాపత్తినివర్తితాని। 

హ్రీయన్రణామానశిరే మనోజ్ఞా- 

మన్యోన్యలోలాని విలోచనాని॥ 
క్రియాదర్శము :- అన్వభూవన్‌ :- అను - ఉపసర్గ. 'భూ - సత్తాయామ్‌” 
ఇత్యస్మాద్ధాతోస్సకర్మకాత్‌ కర్తరి భూతేలుజ్‌ పరస్మైపదీ (ప్రథమపురుషైకబహు 
వచనాంతః। 

అన్వభూత్‌ - అన్వభూతామ్‌ - అన్వభూవన్‌ 
అన్వభూత్‌ - పదప్రయోగమునకై రఘువంశమహాకావ్యమున 1-21 శ్లోకము 
చూడదగును. 


అవతారిక :- అథ వధూవరయోః పాణిగ్రహణం వర్ణయతి- 
శ్లో॥ తన్యాః కరం శెలగురూపనీతం 

జగ్రాహ తామ్రాంగులిమష్టమూర్తిః। 

ఉమాతనౌ గూఢతనోః స్మరస్య 

తచ్చజ్మినః పూర్వమివ ప్రరోహమ్‌॥ 76 
పదవిభాగము :- తస్యాః, కరమ్‌, శ్రైలగురూపనీతమ్‌, జగ్రాహ, తామ్రాంగులిమ్‌, 
అష్టమూర్తి, ఉమాతనా, గూఢతనోః, స్మరస్య, తచ్చజ్మినః, పూర్వమ్‌, ఇవ, ప్రరోహమ్‌। 
అన్వయక్రమము :- అష్టమూర్తి తచ్చజ్మినః ఉమాతనౌ గూఢతనోః స్మరస్య పూర్వం 
(ప్రరోహమ్‌ ఇవ (స్థితమ్‌) శైలగురూపనీతం తామ్రాంగులిం తస్యాః కరం జగ్రాహ। 
ప్రతిపదార్థము వా అష్టమూర్తిః -పంచభూతములు సూర్యచంద్రులు, యజమాని 


అనెడి అష్టమూర్తులు కలిగిన, (AN epithet of siva on account of his 
having eight bodies - the five elements, the sun, the moon and 


94 


188 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


the sacrificer) తచ్చజ్మినః - హరునియొక్క భీతికి, ఉమాతనౌ - పార్వతీదేవియొక్క 
శరీరమునందు, గూఢతనోః - రహస్యముగా దాచుకొనిన శరీరముగల, స్మరస్య 
- మన్మథునియొక్క పూర్వమ్‌ - మొదటిదగు, ప్రరోహమివ - అంకురమువలె 
నున్నదియును, శైలగురూపనీతమ్‌ - హిమవంతునిచేత అందింపబడిన, 
తామ్రాంగులిమ్‌ - ఎజ్జని వ్రేళ్లు గలదియును అగు, తస్యాః - ఆ పార్వతీదేవియొక్క 
కరమ్‌ - చేతిని, జగ్రాహ - చేపట్టెను. 
తాత్పర్యము :- అష్టమూర్తియగు శివభగవానుడు - హరునియొక్క భీతికి 
పార్వతీదేవియొక్క శరీరమునందు రహస్యముగా దాచుకొనిన శరీరముగల 
మన్మథునియొక్క మొదటిదగు అంకురమువలె నున్నదియును, హిమవంతునిచేత 
అందింపబడిన ఎట్జని బ్రేళ్లుగలదియును అగు ఆ పార్వతీదేవియొక్క చేతిని చేపట్టెను. 
పాఠాన్తరాలు :- 

1. ఉమాతనౌ - ఉమాత్మనా 
విభక్తులు / క్రియలు :- 1. అష్టమూర్తిః - అష్టమూర్తిః, అష్టమూర్తీ, అష్టమూర్తయః; ఇకారాన్తః 
పుంలింగ అష్టమూర్తి శబ్దః, ప్ర.ఏ. 2. తచ్చజ్మినః - తచ్చజ్మినః, తచ్చజ్మినోః, తచ్చజ్మినామ్‌; నకారాన్తః 
పుంలింగ స్తచ్చజ్మిన్ఫబ్దః, షుఏ. 3. ఉమాతనౌ - ఉమాతనౌ, ఉమాతన్వోః, ఉమాతనుషు; ఉకారాన్నః 
ప్రీలింగః, ఉమాతనుశబ్దః, స.ఏ. 4. గూఢతనోః - గూఢతనోః, గూఢతన్వోః, గూఢతనూనామ్‌; 
ఉకారాన్నః ప్రీలింగో గూఢతనుశబ్దః, షువి= ర్‌: స్మరస్య - స్మరస్య, స్మరయోః, స్మరాణామ్‌; అకారాన్నః 
పుంలింగః స్మరశబ్దః, ష.ఏ. 6. పూర్వమ్‌ - పూర్వమ్‌, పూర్వా, పూర్వాన్‌; అకారాన్తః పుంలింగః 
పూర్వశబ్దః, ద్విఏ. 7. ప్రరోహమ్‌ - ప్రరోహమ్‌, ప్రరోహౌ, (ప్రరోహాన్‌; అకారాన్తః పుంలింగః 
ప్రరోహశబ్దః, ద్వి ఏ. 8. ఇవ - అవ్యయము 9. శైలగురూపనీతమ్‌ - ...ఉపనీతమ్‌, ...ఉపనీతౌ, 
...ఉపనీతాన్‌; అకారాన్తః పుంలింగః ... నీతశబ్దః, ద్విఏ. 10. తామ్రాంగులిమ్‌ - తామ్రాంగులిమ్‌, 
తామ్రాంగులీ, తామ్రాంగులీన్‌; ఇకారాన్వ పుంలింగః, తామ్రాంగులిశబ్దః, ద్విఏ. 11. తస్యాః - 
తస్యాః, తయోః, తాసామ్‌; దకారాన్తః ప్రీలింగస్తచ్చబ్దః, షఏ. 12. కరమ్‌ - కరమ్‌, కరౌ, కరాన్‌; 
అకారాన్తః పుంలింగః కరశబ్దః, ద్విఏ. 13. జగ్రాహ - క్రియ - లిట్‌, గ్రహ - ధాతువు. 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. అష్టమూర్తిః - అష్టా మూర్తయః యస్య సః అష్టమూర్తిః బహు ప్రీహిః। 

2, శైలగురూపనీతమ్‌ - శెలానాం గురుః శైలగురుః, తేన ఉపనీతం శైలగురూప 

నీతమ్‌ - తృ.త. 
3. తామ్రాంగులిమ్‌ - తామ్రాః అంగులయః యస్య సః తామ్రాంగులిః, తం 
తామాంగులిమ్‌। బహు ప్రీహిః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 189 


4 తచ్చజ్మినః - తస్మాత్‌ శబ్మతే తచ్చీల ఇతి తచ్చజ్మీ తస్య తచ్చజ్మినః। 
5. ఉమాతనౌ - ఉమాయాః తనుః ఉమాతనుః, తస్యామ్‌ ఉమాతనౌ। షత। 
6. గూఢతనోః - గూఢా తనుః యస్య సః గూఢతనుః, తస్య గూఢతనోః। 
బహు ప్రీహిః। 
అలంకారాలు :- అత్రోత్రేక్షయా దర్శనమాత్రేణెవ మనోవికారహేతుత్వం ధ్వన్యతే। 
క్రియాదర్శము :- జగ్రాహ - గ్రహ (గ్రహ్‌) ఉపాదానే (స్వీకరించుట), క్రాదయః 
(9), సకర్మకమ్‌, సేట్‌ (ఉభయ) పరసైపదీ, లిట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
జగ్రాహ - జగృహతుః - జగ్భహుః 
శో తథేత్యుపస్పృశ్య పయః పవిత్రం 
సోమోదృ్భవాయాన్సరితో నృసోమః। 
ఉదజ్యుఖ స్ఫో౭_ స్రవిదస్తమంత్రం 
జగ్రాహ తస్మాన్నిగృహీతశాపాత్‌! 


- రవం. 5-59 


అవతారిక :- పాణిగ్రహణకాలే ప్రవృద్ధరాగయోస్తయోః సాత్వికాన్‌ భావాన్‌ 
వర్ణయతి- 
శ్లో రోమోద్గమః ప్రాదురభూదుమాయాః 

స్విన్నాంగులిః పుంగవకేతురాసీక్‌। 

వృత్తిస్తయోః పాణిసమాగమేన 

సమం విభక్తేవ మనోభవస్య I 77 
పదవిభాగము :- రోమోద్గమః, (ప్రాదురభూత్‌, ఉమాయాః, స్విన్నాంగులిః, 
పుంగవకేతుః, ఆసీత్‌, వృత్తి; తయోః, పాణిసమాగమేన, సమమ్‌, విభక్తా, ఇవ, 
మనోభవస్య 
అన్వయక్రమము :- ఉమాయాః రోమోద్గమః ప్రాదురభూత్‌। పుంగవకేతుః 
స్విన్నాంగులిః ఆసీత్‌! పాణిసమాగమేన తయోః మనోభవస్య వృత్తిః సమం విభక్తా 
ఇవ (అభూత్‌) 
ప్రతిపదార్థము ;- ఉమాయాః - వధువగు ఉమాదేవికి, రోమోద్దమః - గగుర్పాటు, 
ప్రాదురభూత్‌ - ఆవిర్భవించినది. పుంగవకేతుః - వరుడగు వృషధ్వజుడు, 


95 


190 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


స్విన్నాంగులిః - చెమర్చిన వ్రేళ్లుగలవాడుగా, ఆసీత్‌ - ఆయెను. పాణిసమాగమేన 
- పాణిగహణము చేయుటవలన, తయోః - ఆ వధూవరులిరువురకు, మనోభవస్య 
- మన్మథునియొక్క వృత్తిః - సాత్వికవికారము, సమమ్‌ - సమముగా, విభక్తా + 
ఇవ - విభజింపబడినట్లుండినదిగా, అభూత్‌ - కలిగెను. 
తాత్పర్యము :- వధువగు ఉమాదేవికి గగుర్పాటు ఆవిర్భవించినది. వరుడగు 
వృషధ్వజుడు చెమర్చిన వ్రేళ్లుగలవాడాయెను. పాణిగ్రహణమువలన ఆ వధూవరు 
లిరువురకు మన్మథునియొక్క సాత్వికవికారము సమముగా విభజింపబడి 
నట్లుండినదిగా కలిగెను. 
విభక్తులు / క్రియలు :- 1. ఉమాయాః - ఉమాయాః, ఉమయోః, ఉమానామ్‌; ఆకారాన్తః 
ప్రీలింగ ఉమాశబ్దః, ష.ఏ. 2. రోమోద్గమః - రోమోద్గమః, రోమోద్గమౌ, రోమోద్గమాః; అకారాన్తః 
పుంలింగ రోమోద్దమశబ్దః, ప్ర.ఏ. 3. అభూత్‌ - క్రియ 4. పుంగవకేతుః - పుంగవకేతుః, పుంగవకేతూ, 
పుంగవకేతవక ఉకారాన్వ పుంలింగః పుంగవకేతుశబ్దః, ప్ర.ఏ. 5. స్విన్నాంగులిః - స్విన్నాంగులిః, 
స్విన్నాంగులీ, స్విన్నాంగులయః; ఇకారాన్తః పుంలింగః స్విన్నాంగులి శబ్దః, ప్ర.ఏ. 6. ఆసీత్‌ - క్రియ 
7. పాణిసమాగమేన - పాణిసమాగమేన, పాణిసమాగమాభ్యామ్‌, పాణిసమాగమైః; అకారాన్తః పుంలింగః 
పాణిసమాగమశబ్దః, తృ.ఏ. 8. తయోః - తస్యాః, తయోః, తాసామ్‌; దకారాన్తః ప్రీలింగస్తచ్చబ్దః, 
షద్వి. 9. మనోభవస్య - మనోభవస్య, మనోభవయోః, మనోభవానామ్‌; అకారాన్తః పుంలింగో 
మనోభవశబ్దః, షఏ. 10. వృత్తిః - వృత్తిః, వృత్తీ, వృత్తయః ఇకారాన్తః స్రీలింగో వృత్తిశబ్దః, ప్ర. ఏ. 
11. సమమ్‌ - ఎ) అవ్యయము బి) అకారాన్త నపుంసకలింగః 12. విభక్తా - విభక్తా, విభక్తి విభక్తాః 
ఆకారాన్తః ప్రీలింగో విభక్తాశబ్దః, ప్ర.ఏ. 13. ఇవ - అవ్యయము - ప్రాదుః। 
సంధులు :- 

1. ప్రాదుః + అభూత్‌ - ప్రాదురభూత్‌ - విసర్గసన్థిః। 
. పుంగవకేతుః + ఆసీత్‌ - పుంగవకేతురాసీత్‌ - విసర్గసన్టిః। 
. వృత్తిః + తయోః - వృత్తిస్తయోః - విసర్దసస్థిః। 
. విభక్తా + ఇవ - విభక్తేవ - గుణసన్టిః। 
. రోమ + ఉద్దమః - రోమోద్దమః - గుణసన్టిః। 
. స్విన్న + అంగులిః - స్విన్నాంగులిః - సవర్ణదీర్ణసన్థిః 
. అభూత్‌ + ఉమాయాః - అభూదుమాయాః - 
సమాసాలు :- 

1. రోమోద్దమః - రోమ్హామ్‌ ఉద్దమః రోమోద్దమః। షత। 

2. పుంగవకేతుః - పుమాన్‌ గౌః పుంగవః, పుంగవః కేతుః చిహ్నం యస్య సః 

పుంగవకేతుః బహుబ్రీహిః। 


“ఎ రా ల|:ఖయ ల 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 191 


3. స్విన్నాంగులిః - స్విన్నా అంగులయః యస్య సః స్విన్నాంగులిః బహు ప్రీహిః 
4. పాణిసమాగమేన - పాణ్యోః సమాగమః పాణిసమాగమః, తేన। షత। 
ర్‌. మనోభవస్య - మనసి భవః మనోభవః, తస్య మనోభవస్య। స.త। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. రఘువంశమహాకావ్యమునందు సప్తమసర్గలో అజ - ఇందుమతీ కల్యాణ 
ఘట్టమునందు వ్రాయబడిన 7 -22 శ్లోకభావమునే మహాకవి శ్రీకాళిదాసు ఈ 
పార్వతీపరమేశ్వరుల స్వయంవరము నందు కూడా 77వ శ్లోకముగా రచించినాడు. 
'ఆసీద్వరః కజ్ధకితప్రకోష్టః 
స్విన్నాంగులిః సంవ వృతే కుమారీ। 
తస్మిన్‌ ద్వయే తత్‌క్షణమాత్మవృత్తిః 
సమం విభక్తేవ మనోభవేన॥ 
2. వధూవరులకు పరస్పరానురాగమున్నదో లేదో పరీక్షించుటకు వీటిని 
వాత్సాయనుడు కామసూత్రమందు చెప్పెను. 
“కన్యా తు ప్రథమసమాగమే స్విన్నాంగులిః స్విన్నముఖీ చ భవతి। 
పురుషస్తు రోమాంచితో భవతి ఏభిరనయోర్భావం పరీక్షేత 
ఈ రోమాంచస్వేదోద్దమములు వరునికి వధువునకు ఇదే క్రమమున ఉండవలెనను 
నియమము మాత్రము లేదు. ఇది ఉపలక్షకము మాత్రమే. వ్యత్యస్తముగా సైతముం 
డవచ్చునని పై రఘువంశశ్లోకము ద్వారా కననగును. 
3. శ్లో! తస్య స్ఫురతృణగణ ప్రతిపాలనోత్ధం 
కమ్పం చ వీక్ష్య ఫులకం చ తతో ను తస్యాః 
సంజాతసాత్త్వికవికారధియః స్వభృత్యాన్‌ 
నృత్యాన్న్య షేధదురగాధిపతిర్విలక్ష్య॥ - ఇతి నైషధకావ్యే - 11 -29 
అలంకారాలు :- అత్రోశ్రేక్షాలంకారః స్వేదరోమాంచప్రాదుర్భావేన సాత్త్వికభావస్య 
ప్రకాశో ద్యోతతే। సాత్వికాస్తు - 
'స్తమృః స్వేదోల_థ రోమాజ్బుః స్వరభజ్లోల_థ వేపథుః। 
వైవర్ద్యమశుప్రలయ ఇత్యష్టా సాత్త్వికాః స్మృతాః॥। - ఇతి 


96 


192 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


(క్రియాదర్శము :- ప్రాదుః - అభూత్‌ - Manifested, appeared, became 
visible లుజ్‌ 0౧1 భూ wth ప్రాదుః. 
అభూత్‌ - అభూతామ్‌ - అభూవన్‌ 


అవతారిక :- ప్రయుక్తపాణిగ్రహణయోః వధూవరయోరాసీత్‌ కోల పి శోభావిశేషః 
శ్లో॥ ప్రయుక్తపాణిగహణం యదన్య- 

ద్వధూవరం పుష్యతి కాన్తిమ(గ్రామ్‌। 

సాన్నిధ్యయోగాదనయోస్తదానీం 

కిం కథ్యతే శ్రీరుభయస్య తస్య॥ 78 
పదవిభాగము :- ప్రయుక్తపాణిగ్రహణమ్‌, యత్‌, అన్యత్‌, వధూవరమ్‌, పుష్యతి, 
కాన్తిమ్‌, అగ్రామ్‌, సాన్నిధ్యయోగాత్‌, అనయోః, తదానీమ్‌, కిమ్‌, కథ్యతే, శ్రీః, 
ఉభయస్య, తస్య! 
అన్వయ క్రమము :- యత్‌, ప్రయుక్తపాణిగ్రహణమ్‌ అన్యత్‌ వధూవరమ్‌ అనయోః 
సాన్నిధ్యయోగాత్‌ అగ్రామ్‌ కాన్తిం పుష్యతి, తదానీం తస్య ఉభయస్యశ్రీః కిం కథ్యతే? 
ప్రతివదార్భము :- యత్‌ - ఏ కారణమువలన, యస్మాత్‌ కారణాత్‌, 
ప్రయుక్తపాణిగ్రహణమ్‌ - ప్రారబ్ద్ధవివాహము, అన్యత్‌ - మళ్లియును, వధూవరమ్‌ 
- దంపతులగు, అనయోః - వీరికి, సాన్నిధ్యయోగాత్‌ ఆ సామీష్యమువలన, 
అగ్రామ్‌ - ప్రసిద్ధమైన, కాన్తిమ్‌ - శోభను, పుష్యతి - తెచ్చిపెట్టును. తదానీమ్‌ - 
నేడు, తస్య - ఈ, ఉభయస్య - జంటకు (పార్వతీపరమేశ్వరులకు) శ్రీః - 
కల్యాణశోభ, కిం కథ్యతే - సంపూర్ణముగా ఉండదా ఏమి? 
తాత్పర్యము :- సాధారణ వధూవరులకు పాణిగ్రహణము జరిగినచో అది వారికొక 
శోభను తెచ్చును అన్నచో, నేడు ఈ జంటకు కల్యాణశోభ సంపూర్ణముగా ఉండదా 
ఏమి? అనగా ఉండితీరునని భావము. 
విభక్తులు / క్రియలు :- 1. యత్‌ - యస్మాత్‌ కారణాత్‌ - అవ్యయము 2. ప్రయుక్తపాణిగ్రహణమ్‌ 
- ...గ్రహణమ్‌, ...గ్రహణే, ...గ్రహణాని; అకారాన్త నపుంసకలింగః ...గ్రహణశబ్దః, ప్ర.ఏ. 3. 
అన్యత్‌ - అవ్యయము 4. వధూవరమ్‌ - సమాహార ద్విపదద్వన్ద్వః - ఇది ఏకవచనమున మాత్రమే 
ఉండును. 5. అనయోః - అస్య, అనయోః, ఏషామ్‌; మకారాన్తః పుంలింగ ఇదమ్‌శబ్దః, షద్వి 6. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 193 


సాన్నిధ్యయోగాత్‌ - సాన్నిధ్యయోగాత్‌, సాన్నిధ్యయోగాభ్యామ్‌, సాన్నిధ్యయోగేభ్యః అకారాన్తా పుంలింగః 
సాన్నిధ్యయోగశబ్దః, పరవ, అగ్ర్యామ్‌ - అగ్రామ్‌, అగ్రే, అగగ్యాః; ఆకారాన్తః ప్రీలింగ అగ్రాశబ్దః 
ద్వి.ఏ. 8. కాన్తిమ్‌ - కాన్తిమ్‌, కాన్తీ, కాన్తీ$ ఇకారాన్తః స్రీలింగః కాన్తిశబ్దః ద్వి ఏ. 9. పుష్యతి - కియ 
10. తదానీమ్‌ - అవ్యయము 11. తస్య - తస్య, తయోః, తేషామ్‌; దకారాన్న పుంలింగస్తచ్చబ్దః, 
షఏ. 12. ఉభయస్య - ఉభయస్య, ఉభయేషామ్‌; అకారాన్తః పుంలింగః ఉభయశబ్లో ద్వివచనరహితః 
షఏ. 13. శ్రీః - శ్రీః, శ్రియౌ, శ్రియః; ఈకారాన్తః ప్రీలింగః శ్రీశబ్దః, ప్ర.ఏ. 14. కిమ్‌ - అవ్యయము 
15. కథ్యతే - క్రియ. 
సంధులు :- 
1. అనయోః + తదానీమ్‌ - అనయోస్తదానీమ్‌ - విసర్గసన్థిః। 
2. శ్రీః + ఉభయస్య - శ్రీరుభయస్య - విసర్గసన్గిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. ప్రయుక్తపాణిగ్రహణమ్‌ - పాణేః గ్రహణం పాణిగ్రహణమ్‌, ప్రయుక్తం 
పాణిగ్రహణమ్‌ యస్య తత్‌ ప్రయుక్తపాణిగ్రహణమ్‌। బహు ప్రీహిః। 
2. అనయోః - ఇయం చ అయం చ ఇమౌ, తయోః అనయోః - ఏకశేషః। 
3. సాన్నిధ్యయోగాత్‌ - సన్నిధేః భావః సాన్నిధ్యం, సాన్నిధ్యస్య యోగః 
సాన్నిధ్యయోగః, తస్మాత్‌ సాన్నిధ్యయోగాత్‌। షత। 
4. అగ్ర్యామ్‌ - అగ్రే భవా అగ్రా, తామ్‌ అగ్రామ్‌। తద్ధితవృత్తిః। 
5. వధూవరమ్‌ - వధూశ్చ వరశ్చ తయోః సమాహారః వధూవరమ్‌। సమాహార 
ద్విపదద్వన్ద్వః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. “వివాహసమయే గాౌరీశివౌ వధూవరావను ప్రవేశతామ్‌ ఇత్యాగమః. 
'వివాహకాలమునందు గౌరీశివులు వధూవరులలోనికి ప్రవేశించుదురు.” అను 
ఆగమవాక్యానుసారము వధూవరులకొక కల్యాణశోభ వచ్చుట పరిపాటి. నేడు ఆ 
గౌరీశివులే వధూవరులైనచో వారియందాశోభ ఎట్ట్లుండునో వర్ణించుటకు 
సాధ్యపడునా? అనగా ఆ కల్యాణశోభ పుష్మలమని భావము. 
2. 'వధూరుమాత్నికా భర్తా శంకరాత్మకః - అనే వచనాన్ని 'వివరణమ్‌” వ్యాఖ్య 
పేర్కొన్నది. 


97 


194 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


8. వివాహః - 
ఏ) విశిష్టం వహనమ్‌। వి + వహ్‌ + ఘీ! దారపరిగ్రహః। 
వి) బ్రహ్మో వివాహ ఆహుయ దీయతే శక్యలబ్బృతా। 
తజ్జః పునాత్యుభయతః పురుషానేకవింశతిమ్‌। 
యజ్ఞస్థాయర్తి వజే దైవమాదాయార్నన్తు గోయుగమ్‌। 
చతుర్దశ ప్రథమజః పునాత్యుత్తరజశ్చ షట్‌! 
ఇత్యుక్త్వా చరతాం ధర్మ సహ యా ధీయతే౭_ర్థినే। 
సకాయః పావయేత్తజ్ఞః షడ్‌ వశ్యాంశ్చ సహాత్మనా। 
ఆసురో ద్రవిణాదానాత్‌ గాన్థర్వః సమయాన్మిథః। 
రాక్షసో యద్ధహరణాత్‌ పైశాచః కన్యకాచ్చలాత్‌॥ - ఇతి యాజ్ఞవల్య్యః। 
4. ఉభయస్య - 
ఎ) ఉభయశబ్దస్య ద్వివచనం నాస్తీతి కైెయటః అస్తీతి హరదత్తః (సిద్ధాన్తకౌముది - 
పాణి - 1-52) 
శ్లో। తస్య మిత్రాణ్యమిత్రాస్తే యే యే చ చోభయే నృపాః। 
అభియుక్తం త్వయైనం తే గంతారస్త్వామతో౭_పరే॥ 
- ఇతి మాఘకావ్యే 2-101 
బి) శ్లో; ముదితయువమనస్మాస్తుల్యమేవ ప్రదోషే 
రుచమదధురుభయ్యః కల్పితా భూషితాశ్చ!... 
- ఇతి మాఘకావ్యే 11 -27 
సి) శ్లో తతృషుశ్వోభయే భటాః - ఇతి భట్టికావ్యే 14 -30 
అలంకారాలు :- అత్ర “అర్భాపత్తిరలంకారః 'శ్రీఃకిమ్‌ కథ్యతే! అని ప్రయోగించుటచే 
ఇట అర్థాపత్తిరలంకారము చెప్పదగును. 
క్రియాదర్శము :- కథ్యతే - కథ - 'వాక్యప్రబన్దే' సకర్శకమ్‌, సేట్‌, (ఉభయ), 
ఆత్మనేపదీ, చురాదయః, కర్మణి ప్రయోగము. 
కథ్యతే - కథ్యేతే - కథ్యన్తే 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 195 


అవతారిక :- వధూవరకృతం వహ్నిపదక్షిణం వర్ణయతి - 
శ్లో ప్రదక్షిణ ప్రక్రమణాత్మృశానో- 
రుదర్చిషస్తన్మిథునం చకాసే। 
మేరోరుపాన్తేష్వివ వర్తమాన- 
మన్యోన్యసంసక్తమహస్రియామమ్‌।। 79 
పదవిభాగము :- (ప్రదక్షిణ ప్రక్రమణాత్‌, కృశానోః, ఉదర్చిషు, తత్‌ + మిథునమ్‌, 
చకాసే, మేరోః, ఉపాన్తేషు, ఇవ, వర్తమానమ్‌, అన్యోన్యసంసక్తమ్‌, అహప్రియామమ్‌। 
అన్వయక్రమము :- తత్‌మిథునమ్‌ అన్యోన్న సంసక్తమ్‌ (సత్‌) ఉదర్చిషు, కృశానోః 
ప్రదక్షిణప్రక్రమణాత్‌ మేరోః ఉపాన్తేషు, వర్తమానమ్‌ అన్యోన్యసంసక్తమ్‌ 
అహప్రియామమ్‌ ఇవ చకాసే। 
ప్రతిపదార్థము :- తత్‌ మిథునమ్‌ - ఆ దంపతుల జంట, అన్యోన సంసక్తమ్‌ - 
పరస్పరము కలిసికొన్నది అగుచు, ఉదర్చిషు - ఎగయుచున్న జ్వాలలు గల, 
కృశానోః - అగ్నియొక్క ప్రదక్షిణప్రక్రమణాత్‌ - ప్రదక్షిణారంభమువలన, మేరోః 
- మేరుపర్వతముయొక్క ఉపాన్తేషు - సమీపప్రదేశములయందు వర్తమానమ్‌ - 
తిరుగుచున్నట్టియు, అన్యోన సంసక్తమ్‌ - పరస్పరము కలిసికొన్నదియునగు, 
అహప్రియామమ్‌ + ఇవ - ఆహోరాత్రుల జంటవలె చకాసే - ప్రకాశించెను. 
విభక్తులు / క్రియలు :- 1. తత్‌ + మిథునమ్‌ - మిథునమ్‌, మిథునే, మిథునాని; అకారాన్త 
నపుంసకలింగో మిథునశబ్దః, ప్ర. ఏ. 2. అన్యోన్యసంసక్షమ్‌ - ...సంసక్తమ్‌, ...సంసక్తే, ...సంసక్తాని; 98 
అకారాన్త నపుంసకలింగ... సంసక్తశబ్దః, ప్ర.ఏ. 3. ఉదర్చిషు - ఉదర్చిషు, ఉదర్శిషోః, ఉదర్చిషామ్‌; 
సకారాన్తః పుంలింగ ఉదర్చిశ్‌శబ్దః, షుఏ. 4. కృశానోః - కృశానోః, కృశాన్వోః, కృశానూనామ్‌; 
ఉకారాన్తః పుంలింగః కృశానుశబ్దః, షఏ. 5. ప్రదక్షిణప్రక్రమణాత్‌ - ...క్రమణాత్‌, ...క్రమణాభ్యామ్‌, 
...క్రమణేభ్యః; అకారాన్త నపుంసకలింగః ...క్రమణశబ్దః, పం.ఏ. 6. మేరోః - మేరోః, మేర్వో,, 
మేరూణామ్‌; ఉకారాన్తః పుంలింగో మేరుశబ్దః, షఏ. 7. ఉపాన్తేషు - ఉపాన్తే, ఉపాన్తయోః, ఉపాన్తేషు; 
అకారాన్తః పుంలింగ ఉపాన్తశబ్దః, స.బ. 8. వర్తమానమ్‌ - వర్తమానమ్‌, వర్తమానే, వర్తమానాని; 
అకారాన్త నపుంసకలింగో వర్తమానశబ్దః, ద్విఏ. 9. అహస్రియామమ్‌ - సమాహారద్వన్ద్వః జా 
ఏకవచనములోనే ఉండును. ద్వి.ఏ. (ప్రీ) 10. ఇవ - అవ్యయము 11. చకాసే - క్రియ. 
సంధులు :- 
1. కృశానోః + ఉదర్చిషః - కృశానోరుదర్చిషః - విసర్ణసన్థిః। 
2. ఉదర్శిషః + తత్‌ - ఉదర్చిషస్తత్‌ - విసర్గసనిః। 


196 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


3. తత్‌ + మిథునమ్‌ - తన్మిథునమ్‌ - అనునాసికసస్థిః। 
యరో౭_నునాసికే అనునాసికో వా (సూ 8-4-44), రహలు తప్ప తక్కిన 
పదాంతమందలి హల్లులకు (యర్రులకు) అనునాసికవర్ణము పరముగా 
నున్నచో ఆయావర్గాలకు సంబంధించిన అనునాసిక (ఇ మ జ ణ న) 
వర్ణమాదేశముగ, వికల్పముగ వచ్చును. 


4. మేరోః + ఉపాన్తేషు - మేరోరుపాన్తేష - విసర్గస 
5. ఉపాన్తేషు + ఇవ - ఉపాన్తేష్వివ - యణాదేశసన్షి 
6. ఉప + అన్తేషు - ఉపాన్తేషు - సవర్ణదీరసన్టిః 
సమాసాలు :- 
1. తన్మిథునమ్‌ - తయోః మిథునమ్‌ తన్మిథునమ్‌। షత. 
2. ఉదర్చిషః - ఉద్దతా అర్చిః యస్య సః ఉదర్చిః తస్య ఉదర్చిషః। బహు ప్రీహిః 
3. ప్రదక్షిణ ప్రక్రమణాత్‌ - ప్రదక్షిణం చ తత్‌ ప్రక్రమణం ప్రదక్షిణప్రక్రమణమ్‌, 
తస్మాత్‌, ప్రదక్షిణప్రక్రమణాత్‌!... కర్మధారయః। 
4. అన్యోన్యసంసక్తమ్‌ - అన్యోన్యేన సంసక్తమ్‌ - అన్యోన్యసంసక్తమ్‌। తృ.త। 
5. అహస్రియామమ్‌ - త్రయః యామాః యస్యాః సా త్రియామా (బహు 
ప్రీహిః) అహశ్చ త్రియామా చ అహప్రియామం, సమాహారే ద్వందై (కవద్భావః 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. కృశానుః - (పుం.) - ఎ) కృశ్యతి తనూకరోతి తృణకాష్టాదివస్తుజాతమితి। 
'బుతన్యజ్జీతి ఆనుక్‌ ప్రత్యయః। బి) పృషోదరాదిత్వాత్‌ షత్వే కృషాణు రిత్యపి। 
సి) శ్లో సప్తార్చిర్వహలః శిఖీ హుతవహో వైశ్వానరో9_ గ్నిర్వసు- 
ర్వహ్నిర్వాయుసఖః సితేతరగతిః స్వాహా ప్రియః పావకః। 
అర్చిష్మాన్‌ జ్వలన; కృశానురనలో ధూమధ్వజో హవ్యవాట్‌ 


స్టిః। 
8 (ఇకోయణచి) 


బర్జిర్గ్వోతిరుషర్బుధశ్చ దహనః స్యాచ్చిత్రభానుః శుచిః ॥ 62 
శ్లో కృపీటయోనిర్దమునాః కృష్ణవర్మాశుశుక్షణిః। 
విభావసురపాంపత్తం జాతవేదాస్తనూనపాత్‌! 63 


శ్లో; వీతిహోత్రో వృహద్భానురాశ్రయాశో ధనళ్టయః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 197 


హిరణ్యరేతాస్తమోఘ్నో రోహితాశ్వో హుతాశనః 64 
- అని హలాయుధకోశము “39 నామములను పేర్కొన్నది. 
డి) అజ - ఇందుమతులి వివాహసందర్భమును వర్ణించునపుడును రఘువంశమున 
(7-24) కాలిదాసమహాకవి ఈ శ్లోకమునే యథాతథముగా ఉంచినాడని 
గమనించగలరు. 
అలంకారాలు :- అత్ర 'ఉపమాలంకారః॥। 'సువర్ణం తైజసమ్‌” అని చెప్పబడుటచేత 
మేరుపర్వతము అగ్నితో పోల్చబడినది. అహస్సు శివుడుగాను, పార్వతీదేవి త్రియామ 
గాను ఉపమింపబడినారు. 
క్రియాదర్శము ;- చకాశే - లిట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
కాళ్ళ - దీపా” అకర్మకమ్‌, 'సేట్‌్‌ ఆత్మనేపదీ. 
చకాశే - చకాశాతే - చకాశిరే 


అవతారిక :- అగ్నిప్రదక్షిణం లాజహోమాఖ్యం కర్మ చ వర్ణయతి - 
శ్లో; తౌ దమృతీ డ్రిః పరిణీయ వహ్నిమ్‌ 

అన్యోన్యసంస్పర్భనిమీలితాక్షా। 

స కారయామాస వధూం పురోధా- 

స్తస్మిన్సమిద్దార్చిషి లాజమోక్షమ్‌॥। 80 
పదవిభాగము :- తౌ, దమృతీ, త్రి పరిణీయ వహ్నిమ్‌, అన్యోన్యసంస్పర్శ- 
నిమీలితాక్షౌ, సః, కారయామాస, వధూమ్‌, పురోధాః, తస్మిన్‌, సమిద్దార్చిషి, 
లాజమోక్షమ్‌। 
అన్వయక్రమము :- సః పురోధాః అన్యోన్య... నిమీలితాక్షా తౌ దమృతీ వహ్నిం 
త్రిః పరిణీయ, సమిద్దార్చిషి తస్మిన్‌ వధూం లాజమోక్షం కారయామాస॥ 
ప్రతిపదార్థము :- సః - ఆ, పురోధాః - పురోహితుడు, అన్యోన్యసంస్పర్భనిమీలితాక్షా 
- ఒకరినొకరు తాకుటవలన కలిగినస్పర్శతో కన్నులు మూసికొనియున్న తౌ - 
ఆ, దమృతీ - శివపార్వతుల జంటను, వహ్నిమ్‌ - అగ్నికి, (త్రిః - మూడుసార్లు, 
పరిణీయ - ప్రదక్షిణము చేయించి, సమిద్దార్చిషి - ప్రదీప్తమైన జ్వాలలుగల, 


99 


198 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


తస్మిన్‌ - ఆ అగ్నిహోత్రమునందు, వధూమ్‌ - పార్వతినిగుటించి, లాజమోక్షమ్‌ 
- లాజమోక్షమును (పేలాలతో హోమమును) కారయామాస - చేయించెను. 
తాత్సర్యము :- ఆ పురోహితుడు - ఒకరినొకరు తాకుటవలన కలిగిన స్పర్శతో 
కన్నులు మూసికొనియున్న ఆ శివపార్వతుల జంటను అగ్నికి మూడుసార్లు 
ప్రదక్షిణము చేయించి, ప్రదీప్తమైన జ్వాలలుగల ఆ అగ్నిహోత్రమునందు పార్వతిని 
గుజించి లాజహోమమును చేయించెను. 

పాఠాన్తరాలు :- 1. అన్యోన్య ... - కరాగ్ర...! 

విభక్తులు / క్రియలు :- 1 సః - సః, తౌ, తే; దకారాన్తః పుంలింగ స్తచ్చబ్ది, ప్ర.ఏ. 2. 
పురోధాః - పురోధాః, పురోధసౌ, పురోధసః; సకారాన్తః పుంలింగః పురోధస్‌ శబ్దః, ప్ర.ఏ. 8. 
అన్యోన్యసంస్పర్శనిమీలితాక్షా - ...అక్ష్య, ...అక్షౌ, ...అక్షాఖ అకారాన్తః పుంలింగః.... అక్షశబ్దః, 
ప్రద్వి 4. తౌ - సః, తౌ, తే; దకారాన్తః పుంలింగస్తచ్చబ్దః, ప్ర.ద్వి 5. దమ్బతీ - ఇకారాన్తః 
పుంలింగః, ద్వివచనమ్‌, భార్యాభర్తారౌ దంపతులు. 6. వహ్నిమ్‌ - వహ్నిమ్‌, వహీ వహ్నీన్‌; 
ఇకారాన్తః పుంలింగో వహ్నిశబ్దః, ద్విఏ. 7. త్రిః -అవ్యయము - సకారాన్తము. &. పరిణీయ - 
ల్యబన్రమవ్యయము 9. సమిద్దార్చిషి - సమిద్దార్చిషి, సమిద్దార్చిషోః, సమిద్దార్చిషు; సకారాన్త 
నపుంసకలింగ... అర్చిస్‌ శబ్దః, స.ఏ. 10. తస్మిన్‌ - తస్మిన్‌, తయోః, తేషు; దకారాన్నః 
నపుంసకలింగస్తచ్చబ్దః, ద్వి.ఏ. 11. వధూమ్‌ - వధూమ్‌, వధ్వౌ, వధూః; ఊకారాన్తః స్రీలింగో 
వధూశబ్దః, ద్విఏ. 12. లాజమోక్షమ్‌ - లాజమోక్షమ్‌, లాజమోక్షౌ, లాజమోక్షాన్‌; అకారాన్తః పుంలింగో 
లాజమోక్షశబ్దః, ద్వి ఏ. 18. కారయామాస - క్రియ - ణిజన్తము। 

సంధులు :- 

1. సః + కారయామాస - స కారయామాస - సులోపః। 

2. పురోధాః + తస్మిన్‌ - పురోధాస్తన్మిన్‌ - విసర్గ 

8. సమిద్ధ + అర్చిషి - సమిద్దార్చిషి - సవర్ణదీర్థ 

సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. పురోధాః - పురస్తాత్‌ ఏవ హితం విధత్త ఇతి పురోధాః। 

2, అన్యోన్యసంస్పర్శనిమీలి తాక్షా - సమ్యక్‌ స్పర్శః సంస్పర్శః, అన్యోన్యస్య 
సంస్పర్శః అన్యోన్యసంస్పర్శః, నిమీలితే అక్షిణీ యయోః తౌ నిమీలితాక్షౌ, 
(బహు ప్రీహౌ సక్ట్యక్షణోః స్వాజ్లాత్స్నద్‌' ఇతి షచ్చత్యయః) అన్యోన్యసంస్పర్శేన 
నిమీలితాక్షౌ అన్యోన్యసంస్పర్శ నిమీలితాక్షా, తౌ। తృ.త। 


sl 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 199 


3. దమ్పతీ - జాయా చ పతిశ్చ దమృతీ, తౌ। జాయాశబ్దస్య దమావో నిపాతితః 
ద్వన్వృసమాసః। 
4. సమిద్దార్చిషి ఆ సమ్యగ్‌ ఇద్దా సమిద్దా, సా అర్చిః యస్య సః 


సమిద్దార్చిః। 
తస్మిన్‌ సమిద్దార్చిషి! బహుబ్రిహిః। 
5. లాజమోక్షమ్‌ - లాజానాం మోక్షః లాజమోక్ష తమ్‌ లాజమోక్షమ్‌। షుత। 
పదవ్యుత్పత్తి -నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. లాజాః - 
ఎ) అకారాన్తః పుంలింగః - భృష్టధాన్యమ్‌ - బహువచనాంతోల యమ్‌। పేలాలు 
బి) భూమి! లజ్యన్తే యే తే! లజ్‌ + ఘణ! అక్షతాః 
సి) శ్లో ఏతే చ వ్రీహయో భృష్టాస్తే లాజా ఇతి సంజ్ఞితాః। 
యవాదయశ్చ యే భృష్టాస్తే ధానాః పరికీర్తితాః। 
లాజాశ్చ యవధానాశ్చ తర్పణాః పిత్తనాశనాః। 
గోధూమయావనాలోత్తాః కిజ్చిదుష్టాశ్చ దీపనాః। 
తృష్ణాతిసారశమనో ధాతుసామ్యకరః పరః 
మన్గాగ్నివిషమాగ్నీనాం బాలస్థవిరయోషితామ్‌। 
దేయశ్చ సుకుమారాణాం లాజమణ్ణ్ఞః సుసంస్కృతః। 
- ఇతి రాజనిఘంటుః। 
డి) లాజా - (ప్రీ) అక్షతమ్‌; 
1. “పైత్తికం శర్మరాలాజామధుకైః సారివాయుతైః। ఇతి సుశ్రుతే (4-16) 
ఇ) లాజమ్‌ (నపుం.) - 1. లాజ్‌ + అచ్‌! భృష్టధాన్యమ్‌। 
శ్లో యేషాం స్యుస్త్ణలాస్తాని ధాన్యాని సతుషాణి చ। 
భృష్టాని స్ఫుటి తాన్యాహుర్గాలానీతి మనీషిణః। 
లాజాః స్యుర్మధురాః శీతా లఘవో దీపనాశ్చ తే। 
స్వల్పమూత్రమలా రూక్షా వల్యాః పిత్తకఫచ్చిదః। 
చర్చ్వతిసారదాహాస్రమేవాయేదస్తృషాపహాః। 
ఎఫ్‌) లాజహోమపు విశేషములను వ్యాఖ్యానకారులు పలువురు ఇట్లు వివరించినారు. 
1. శమీపల్లవమిశ్రాన్‌ లాజక అంజలినా వపతి” (ఇతి కాత్యాయనః) 


- ఇతి భావప్రకాశః। 


100 


200 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


2. 'లాజహోమం కృత్వా ధూమమాజిఘత్‌” (ఇతి గృహ్యవిదః) 
3. అన్యే తు వృద్ధాచారాద్ధూమగ్రహణమిత్యాహుః (ఇతి దినకరః) 
4. లాజహోమం కృత్వా ధూమం గృహ్హాన్తీతి వృద్ధాచారః (ఇతి సుమతిః) 
జి) శ్లో నితమృగుర్వీ గురుణా ప్రయుక్తా 

వధూర్విధాతృప్రతిమేన తేన। 

చకార సా మత్తచకోరనేత్రా 

లజ్ఞావతీ లాజవిసర్గమగ్నె॥ - రవం. 7-25 
(క్రియాదర్శము :- కారయామాస - లిట్‌ - ప్రథమపురు షైకవచనాంతః 

కారయామాస - కారయామాసతుః - కారయామాసుః 


అవతారిక :- సదాచారప్రాప్తం లాజధూమగ్రహణం వర్ణయతి- 
శ్లో॥ సా లాజధూమాజ్ఞలిమిష్టగన్థం 

గురూపదేశాద్వదనం నినాయ। 

కపోలసంసర్పిశిఖః స తస్యాః 

ముహూర్తకర్ణోత్చలతాం ప్రపేదే॥ 81 
పదవిభాగము :- సా, లాజధూమాజ్టులిమ్‌, ఇష్టగన్థమ్‌, గురూపదేశాత్‌, వదనమ్‌, 
నినాయ, కపోలసంసర్పిశిఖః, సః, తస్యాః ముహూర్తకర్ణోత్పలతామ్‌, ప్రపేదే। 
అన్వయవిభాగము :- సా గురూపదేశాత్‌ ఇష్టగంధం లాజధూమాజ్ఞాలిం వదనం 
నినాయ। కపోలసంసర్చిశిఖః, సః తస్యాః ముహూర్తకర్ణోత్పలతామ్‌ ప్రపేదే। 
ప్రతిపదార్థము ;- సా - ఆ వధువు, గురూపదేశాత్‌ - పురోహితుని ఉపదేశమువలన, 
ఇష్టగంధమ్‌ - సువాసనగల, లాజధూమాజ్ఞాలిమ్‌ - లాజ ధూమాంజలిని, వదనమ్‌ 
ఆ ముఖమువద్దకు, నినాయ - చేర్చెను. కపోలసంసర్పిశిఖః - గబ్దప్రసర్పిశిఖయైన 
- చెక్కిళ్లయందు ప్రాకుచున్న కొనలుగలదియైన, సః - ఆ ధూమము, తస్యాః ఆ 
ఆ పార్వతీదేవికి, ముహూర్తకర్ణోత్పలతామ్‌ - క్షణకాలముపాటు కర్ణోత్సలముగాను, 
ప్రపేదే - పొందెను (అయ్యెను. ) 
తాత్పర్యము :- ఆ వధువు పురోహితుని ఉపదేశమువలన సువాసనగల లాజ 
ధూమాంజలిని ముఖమువద్దకు చేర్చెను. గణ్బ ప్రసర్పిశిఖయిన ఆ ధూమము ఆ 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 201 


పార్వతీదేవికి క్షణకాలముపాటు కర్ష్గోత్సలముగా ఆభరణమై పోయినది. 
విభక్తులు / క్రియలు :- 1 సా - సా, తే, తాక దకారాన్తః ప్రీలింగస్తచ్చబ్దః, ప్ర.ఏ. 2. 
గురూపదేశాత్‌ - గురూపదేశాత్‌, గురూపదేశాభ్యామ్‌, గురూపదేశేభ్యః; అకారాన్తః పుంలింగో 
గురూపదేశశబ్దః, పం.ఏ. 3. ఇష్టగంధమ్‌ - ఇష్టగంధమ్‌, ఇష్టగన్నౌ, ఇష్టగన్టాన్‌; అకారాన్తః పుంలింగ 
ఇష్టగంధశబ్దః, ద్వి.ఏ. 4 లాజధూమాజ్ఞ్యలిమ్‌ - ...అజ్ఞాలిమ్‌, ...అజ్జులీ, ...అజ్టాలీన్‌; ఇకారాన్నః 
పుంలింగః, లాజధూమాళ్ఞాలిశబ్దః, ద్వి.ఏ. 5. వదనమ్‌ - వదనమ్‌, వదనే, వదనాని; అకారాన్తః 
నపుంసకలింగో వదనశబ్దః, ద్విఏ. 6. నినాయ - క్రియ. 7. కపోలసంసర్చిశిఖః - ...లిఖక, 
...శిఖౌ, ...శిఖాఖ అకారాన్తః పుంలింగః కపోల... శిఖశబ్దః, ప్ర.ఏ. 8. సః - సః, తౌ, లే, దకారాన్తః 
పుంలింగస్తచ్చబ్దః, ప్ర.ఏ. 9. తస్యాః - తస్యాః, తయోః, తాసామ్‌; దకారాన్తః స్రీలింగస్తచ్భబ్దః, ష. ఏ. 
10. ముహూర్తకర్ణోత్పలతామ్‌ - ...ఉత్పలతామ్‌, ...ఉత్పలతే, ...ఉత్సలతాః, ఆకారాన్తః స్రీలింగో 
...ఉత్పలతాశబ్దక ద్విఏ. 11. ప్రపేదే - క్రియ. 
సంధులు :- 
1. గురూపదేశాత్‌ + వదనమ్‌ - గురూపదేశాద్వదనమ్‌ ఆ జశ్త్వసన్థిః। 
2. సః + తస్యాః - స తస్యాః - సులోపః। 
3. ధూమ + అజ్ఞాలిమ్‌ - ధూమాజ్ఞులిమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 
4. కర్ణ + ఉత్సలతామ్‌ - కర్షోత్సలతామ్‌ - గుణసనిః। 
ణ ణ థ 
సమాసాలు :- 
1. గురూపదేశాత్‌ - గురోః ఉపదేశ గురూపదేశ, తస్మాద్‌ గురూపదేశాత్‌ - 
షత। 
2. ఇష్టగంధమ్‌ - ఇష్ట గన్టః యస్య స ఇష్టగంధః, తమ్‌ ఇష్టగన్థమ్‌ - బహు ప్రీహిః 
3. లాజధూమాజ్ఞలిమ్‌ - లాజానాం ధూమా లాజధూమాః, తేషామ్‌ అఖ్టులిః 
లాజధూమాంజలిః, తమ్‌ లాజధూమాజ్టులిమ్‌, షత। 
4. కపోలసంసర్పిశిఖః - కపోలయోః సంసర్పిణ్యః, కపోలసంసర్పిణ్యః, తాః 
శిఖా యస్య సః కపోలసంసర్పిశిఖః - బహు ప్రీహిః। 
ర్‌. ముహూర్తకర్ణోత్పలతామ్‌ - కర్ణస్య ఉత్పలం కర్గోత్సలం, తస్య భావః 
కర్ణోత్సలతా, ముహూర్తం యథా కర్ణోత్సలతా ముహూర్తకర్ణోత్పలతా, తామ్‌ 
ముహూర్తకర్గోత్సలతామ్‌। కర్మధారయః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. రఘువంశమహాకావ్యము - 7-26ను ఇట అనుసంధానము చేసికొనదగును. 


101 


202 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


శ్లో హవిః శమీపల్లవలాజగస్టీ 
పుణ్యః కృశానోరుదియాయ ధూమః। 
కపోలసంసర్పిశిఖః స తస్యాః 
ముహూర్తకర్గోత్సలతాం ప్రపేదే॥ 
“ఆ పొగయొక్క పైపైకి వ్యాపించు శిఖయే వధువగు ఇందుమతీదేవికి క్షణకాలము 
పాటు కర్గోత్సలముగా ఆభరణమై పోయినది.” 
అలంకారాలు :- అత్ర నిదర్శనలంకారః। తల్లక్షణం యథా- 
సమృవన్‌ వస్తుసమృన్దో౭_ సమృవన్‌ వాపి కుత్రచిత్‌। 
యత్ర బిమ్బానుబిమృత్వం బోధయేత్‌ సా నిదర్శనా॥ ఇతి (పుంసవనీవ్యాఖ్య) 
2. అత్ర “ఉర్రేక్షాలంకారః - హోమధూమరేఖలకు గల పరిమళము, నీలిమయు 
ఉత్పలముగా నుపమించుటకు సహకరించినవి. అవి పార్వతీదేవి స్వచ్చమైన 
చెక్కిళ్ళపై వ్రాలిన కలువరేకులవలె నుండుటను “ఇవి మొదలగు పదములులేక 
చెప్పుటవలన నిది “గమ్యోత్రేక్షు - అని కేశవపంతులుగారు. 
క్రియాదర్శము :- 1 ప్రపేదే -31వ శ్లోకవ్యాఖ్యానభాగము చూడగలరు. 


అవతారిక :- ఆచారధూమ[గహణేన కి జ్పిత్స్విన్నరక్తకపోలం పార్వతీముఖమ్‌ 
అతితరాం బభాసే - 
శ్లో తదీషదార్రారుణగణ్జలేఖ - 
ముచ్చాసికాలాజ్ఞునరాగమక్షోః। 
వధూముఖం క్షానయవావతంస- 
మాచారధూమ[గ్రహణాద్పభూవ॥ 82 
పదవిభాగము :- తత్‌, ఈషత్‌, ఆగర్హారుణగణ్దలేఖమ్‌, ఉచ్చ్వాసికాలాళ్టున 
రాగమ్‌, అక్షోః, వధూముఖమ్‌, క్షానయవావతంసమ్‌, ఆచారధూమ[గ్రహణాత్‌, 
బభూవ। 
అన్వయడక్రమము :- తత్‌ వధూముఖమ్‌ ఆచారధూమ([గ్రహణాత్‌ ఈషత్‌, 
ఆర్హారుణగబ్దలేఖమ్‌ అక్షోః ఉచ్చాసికాలాజ్ఞ్యనరాగం క్లానయవావతంసం బభూవ। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 203 


ప్రతిపదార్థము :- తత్‌ వధూముఖమ్‌ - ఆ వధూముఖము, ఆచారధూమ(గ్రహణాత్‌ 
- సంప్రదాయానుసారముగా పొగను ముఖమునకు తాకించుటవలన, ఈషత్‌ + 
ఆర్లారుణగణ్జలేఖమ్‌ - కొంచెము చెమటతో తడిసి ఎటుపెక్కిన గండపత్రలేఖలు 
కలదియును, అక్షోః - కళ్లకు, ఉచ్చాసికాలాజ్ఞానరాగమ్‌ - పెల్లుబికిన కాటుక 
కలదియును, క్షానయవావతంసమ్‌ - వాడిన యవాంకురముకలదియు (చెవిలో 
పెట్టుకొనిన) బభూవ- అయ్యెను. 
తాత్సర్యము :- ఆ వధూముఖము సంప్రదాయానుసారముగా పొగను ముఖమునకు 
తాకించుటవలన 1. కొంచెము చెమటతో తడిసి ఎటుపెక్కిన గండపత్రలేఖలు 
కలదియును, 2. కళ్లకు పెల్లుబికిన కాటుకకలదియును 3. వాడిన యవాంకురము 
కలదియును అయ్యెను. 
విభక్తులు / క్రియలు :- 1. తత్‌ - తత్‌, తే, తాని; దకారాన్త నపుంసకలింగస్తచ్భబ్దః, ద్వి.ఏ. 2. 
వధూముఖమ్‌ - వధూముఖమ్‌, వధూముఖే, వధూముఖాని; అకారాన్త నపుంసకలింగో వధూముఖశబ్దః 
ప్ర.ఏ. 3. ఆర్హారుణగణ్దలేఖమ్‌ - ...లేఖమ్‌, ...లేఖే, ...లేఖాని; అకారాన్త నపుంసకలింగః... లేఖశబ్దః 
ద్విఏ. 4. ఆచారధూమగ్రహణాత్‌ - ...గ్రహణాత్‌, ... గ్రహణాభ్యామ్‌, ...గ్రహణేభ్యః అకారాన్త 
నపుంసకలింగః, ఆచారధూమగ్రహణశబ్దః, పం.ఏ. 5. అక్షోః - అక్ష్యః, అక్షోః, అక్ష్యామ్‌; ఇకారాన్తః 
నపుంసకలింగః, అక్షిశబ్దః, షద్వి. 6. ఉచ్చ్వాసికాలాజ్టునరాగమ్‌ - ...రాగమ్‌, ...రాగే, ...రాగాని; 
నకారాన్త నపుంసకలింగ ...రాగశబ్దః ద్విఏ. 7. క్లాన్లయవావతంసమ్‌ - ...అవతంసమ్‌, ...అవతంసే, 
...అవతంసాని; అకారాన్న నపుంసకలింగః అవతంసశబ్దః, ద్విఏ. 
సంధులు :- 

1. ...గ్రహణాత్‌ + బభూవ - గ్రహణాద్భభూవ - జశ్త్వసన్థిః। 

2. ఆర్ధ + అరుణ - ఆగ్హారుణ - సవర్ణదీర్ణసన్థిః। 

3. కాల + అజ్ఞాన - కాలాజ్ఞాన - సవర్ణదీర్ణసన్థిః। 

4. యవ + అవతంసమ్‌ - యవావతంసమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 
సమాసాలు :- 

1. వధూముఖమ్‌ - వధ్వాః ముఖమ్‌ వధూముఖమ్‌। షత। 

2, ఈషదాగ్హారుణగణ్దలేఖమ్‌ = ఆరే చ తే అరుణే ఆర్షారుణే, ఈషత్‌ చ 

ఆర్హారుణే ఈషదారారుణే గబ్బయోః లేఖే గబ్బలేఖే, ఈషదార్రారుణే గజ్జలేఖే 
యస్య తద్‌ ఈషదాగ్హారుణగబ్దలేఖమ్‌। బహుబ్రీహిః। 


102 


204 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


8. ఉచ్చాాసికాలాజ్ఞానరాగమ్‌ - కాలం చ తద్‌ అజ్ఞానం కాలాళ్టనం, తస్య 
రాగః కాలాళ్టనరాగః, ఉచ్చాాసీ కాలాళ్టనరాగః, యస్య తద్‌ ఉచ్చ్వాాసి 
కాలాజ్ఞానరాగమ్‌, బహు ప్రీహిః। 

4. క్షానయవావతంసమ్‌ - యవానామ్‌ అవతంసః యవావతంసః, క్లాన్తః 
యవావతంసః యస్య తత్‌ క్ల్షానయవావతంసమ్‌। బహు ప్రీహిః। 

5. ఆచారధూమగ్రహణాత్‌ - ధూమస్య గ్రహణం ధూమగ్రహణమ్‌, ఆచారేణ 
ధూమగ్రహణమ్‌ ఆచారధూమ(గ్రహణమ్‌, తస్మాత్‌ ఆచారధూమ(గహణాత్‌। 
తృ.త. 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. అవతంస :- (పుం / నపుం.) - 
ఎ) అవ + తంస్‌ + ఘఖణిీ! శేఖరః, శిరోభూషణమ్‌, కర్ణపూరః। 
బి) శ్లో॥ కర్ణపూరే౭ పి దృశ్యేతే తథోత్తంసావతంసకౌ ॥ 554 
-అని హలాయుధకోశము 3’ నామములను పేర్కొన్నది. 
a) శో లవంగమాలాకలితావతంసా- 
స్తే నారికేశాంతరపః పిబంతః। 
ఆస్వాదితార్టక్రముకాస్సముద్రా- 
దభ్యాగతస్య ప్రతిపత్తిమాపుః॥ - మాఘకావ్యే 3-81 
2. రఘువంశమహాకావ్యమునగల (7-27) శ్లోకమును ఇట అనుసంధానము 
చేసికొనదగును. సాదృశ్యమధికము. చూడుడు. 
శో తమజ్ఞానక్లేదసమాకులాక్షం 
ప్రమ్లానబీజాజ్మురకర్ణపూరమ్‌। 
వధూముఖం పాటల గణ్జలేఖ- 
మాచారధూమగగ్రహణాద్బభూవ।॥। 
క్లాన్తయవావతంసమ్‌ - బీజాబ్కురకర్ణపూరమ్‌ 
ఆర్లారుణగణ్జలేఖమ్‌ ఆ పాటలగబ్దలేఖమ్‌ 
ఉచ్చ్వాసికాలాళ్టునరాగమ్‌ - అజ్బనక్షేదసమాకులాక్షమ్‌. 
క్రియాదర్శము :- బభూవ - 22వ శ్లోకవ్యాఖ్యానభాగము చూడగలరు. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 205 


అవతారిక :- అథాచార్యః సహధర్మచరణముపది శతి - 
శ్లో వధూం ద్విజః ప్రాహ తవైష వల్సే! 

వహ్నిర్వివాహం ప్రతి కర్మసాక్షీ 

శివేన భర్తా సహ ధర్మచర్యా 

కార్యా త్వయా ముక్తవిచారయేతి॥। 83 
పదవిభాగము :- వధూమ్‌, ద్విజః, ప్రాహ, తవ, ఏషః, వత్సే, వహ్నిః, వివాహమ్‌, 
ప్రతి, కర్మసాక్ష్మీ శివేన, భర్రా, సహ, ధర్మచర్యా, కార్యా, త్వయా, ముక్తవిచారయా, 
ఇతి। 
అన్వయక్రమము :- (అథ) ద్విజః వధూం ప్రాహ - హే వత్సే, ఏషః వహ్ని తవ 
వివాహం ప్రతి కర్మసాక్ష్మీ ముక్తవిచారయా త్వయా భర్తా శివేన సహ ధర్మచర్యా 
కార్యా, ఇతి। 
ప్రతిపదార్థము :- (అథ - పిమ్మట), ద్విజః - పురోహితుడు, వధూమ్‌ - వధువగు 
పార్వతీదేవినిగుతించి, ఇతి - ఈ విధముగ, ప్రాహ - పలికెను, హే వత్సే - ఓ 
బిడ్డా, ఏషః + వహ్నిః - ఈ అగ్నిహోత్రుడు, తవ వివాహమ్‌ ప్రతి - మీ 
వివాహమునకు, కర్మసాక్షీ - ప్రత్యక్షసాక్షి ముక్తవిచారయా - ఇతరాలోచన 
రానీయనిదానవగు, త్వయా - నీచేత, భర్రా - భర్తయగు, శివేన సహ - శివునితో 
సమముగా, ధర్మచర్యా - ధర్మాచరణము, కార్యా - కార్యము. 
తాత్పర్యము :- పిమ్మట, పురోహితుడు వధువగు పార్వతీదేవినిగుతించి ఈవిధముగ 
పలికెను. ఓ బిడ్డా! ఈ అగ్నిహోత్రుడు మీ వివాహమునకు ప్రత్యక్షసాక్షి ఇతరాలోచన 
రానీయని దానవగు నీచేత భర్తయగు శివునితో సమముగా ధర్మాచరణము కార్యము. 
పాఠాన్తరాలు :- 1. కర్మసాక్షీ - పూర్వసాక్షీ 
విభక్తులు / క్రియలు :- 1. ద్విజః - ద్విజః, ద్విజౌ, ద్విజాః అకారాన్తః పుంలింగో ద్విజశబ్దః 
ప్ర.ఏ. 2. వధూమ్‌ - వధూమ్‌, వధ్వౌ, వధూ; ఊకారాన్తః స్రీలింగో వధూశబ్దః, ద్వి.ఏ. 3. ప్ర - 
ఉపసర్గ. ఆహ - అవ్యయము - ఉవాచేత్యర్థః। పలికెను! 4. హే వత్సే - హే వత్సే, హే వత్సా, హే 
వత్సా; ఆకారాన్తః ప్రీలింగో వత్సాశబ్దః, సం.ప్ర.ఏ. 5. ఏషః - ఏషః, ఏతౌ, ఏతే; దకారాన్వ 
పుంలింగ ఏతచ్చటబ్దః, ప్ర.ఏ. 6. వహ్ని - వహ్నిః, వహీ వహ్నయః; ఇకారాన్తః పుంలింగో వహ్నిశబ్దః 
+ ప్ర.ఏ. 7. తవ - తవ /తే, యువయోః / వామ్‌ - యుష్మాకమ్‌ / వః - షఏ. 8. వివాహమ్‌ - 


వివాహమ్‌, వివాహౌ, వివాహాన్‌; అకారాన్వ పుంలింగో వివాహశబ్దః, ద్వి.ఏ. 9. ప్రతి - అవ్యయము 
10. కర్మసాక్షీ - కర్మసాక్ష్మీ కర్మసాక్షిణౌ, కర్మసాక్షిణః నకారాన్తః పుంలింగః కర్మసాక్షిన్‌శబ్దః, ప్ర. ఏ. 


103 


206 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


11. ముక్తవిచారయా - ముక్తవిచారయా, ముక్తవిచారాభ్యామ్‌, ముక్తవిచారాభిః; ఆకారాన్తః ప్రీలింగో 
ముక్తవిచారాశబ్దః, తృ.ఏ. 12. త్వయా - త్వయా, యువాభ్యామ్‌, యుష్మాభిః, దకారాన్తః త్రిషులింగేషు 
సరూపః యుష్మచ్చబ్దః, తృ.ఏ. 13. భర్తా - భర్తా, భర్తృభ్యామ్‌, భర్త్శ్భృభిః; బుకారాన్నః పుంలింగో 
భర్తృశబ్దః, తృ.ఏ. 14. శివేన - శివేన, శివాభ్యామ్‌, శివైఖ అకారాన్తః పుంలింగళ్ళివశబ్దః, తృ.ఏ. 
15. సహ - అవ్యయము 16. ధర్మచర్యా - ధర్మచర్యా, ధర్మచర్యే, ధర్మచర్యాః; ఆకారాన్తః ప్రీలింగో 
ధర్మచర్యాశబ్దః, ప్ర.ఏ. 17. కార్యా - కార్యా, కార్యే, కార్యాఖ ఆకారాన్తః స్త్రీలింగః కార్యాశబ్దః, ప్ర.ఏ. 
సంధులు :- 

1. తవ + ఏషః- తవైషః - వృద్ధిసన్టిః (వృద్ధిరేచి) 
. ఏషః + వత్సే - ఏష వత్సే - సులోపః। 
వహ్నిః + వివాహమ్‌ - వహ్నిర్వివాహమ్‌ - విసర్గసన్గిః। 
. ముక్తవిచారయా + ఇతి - ముక్తవిచారయేతి - గుణసన్థి॥ ఆద్దుణః। 
. ప్ర + ఆహ - ప్రాహ - సవర్ణదీర్ణసన్థిః। 
సమాసాలు :- 

1. కర్మసాక్షీ - సాక్షాద్‌ ద్రష్టా సాక్షీ కర్మణః సాక్షీ - కర్మసాక్షీ - షత। 

2. ముక్తవిచారయా - ముక్తః విచార యయా సా ముక్తవిచారా, తయా! 

బహు ప్రీహిః। 

8. ధర్మచర్యా - చరణం చర్యా, ధర్మస్య చర్యా ధర్మచర్యా - షత। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. వివాహః - ఎ) అయం ప్రాజాపత్యవివాహో ద్రష్టవ్యః। యథాహ భగవాన్‌ 
మనుః 

సహోభౌ చరతాం ధర్మమితి వాచానుభాప్య చ। 

కన్యాప్రదానమభ్యర్వ్య ప్రజాపత్యో విధిః స్మృతః। ఇతి - (3/30) 
బి) “సహధర్మం చరతమ్‌ ఇతి ప్రాజాపత్యి - ఇత్యాశ్వలాయనవచనాత్‌ (1-6-1) 
ప్రి “ఆదిత్యచన్రావనిల” - ఇత్యాది.... 
2. ఆహ - 
ఎ) ఉవాచేత్యర్థః - అవ్యయః బి) తిజ్‌ ప్రతిరూపకవ్యయమేతత్‌। 

పజ్బానాం (బ్రువ ఆద్యానామాహాదేశ స్మృతో లటి। 

ఆహేత్యేతదతీతే తిజ్‌ప్రతిరూపకమవ్యయమ్‌॥ ఇతి భోజః 


SIRS 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 207 


8. ఈ శ్లోకమువఅకు పార్వతీపరమేశ్వరులను వధూవరులుగా సంభావించిన 
మహాకవి కాళిదాసు ఇట మొదటిసారిగా శివుని భర్తగా సంబోధించినాడు. 


అవతారిక :- పార్వత్యా గురోర్వచనం (శ్రద్ధయా గృహీతమ్‌- 
శ్లో; ఆలోచనాన్తం శ్రవణే వితత్య 

పీతం గురోస్తద్వచనం భవాన్యా। 

నిదాఘకాలోల్బణతాపయేవ 

మాహేన్దమమృః ప్రథమం పృథివ్యా 84 
పదవిభాగము :- ఆలోచనాన్నమ్‌, శవణే, వితత్య, పీతమ్‌, గురోః, తత్‌, వచనమ్‌, 
భవాన్యా, నిదాఘకాలోల్బణతాపయా, ఇవ, మాహేన్దమ్‌, అమృః, ప్రథమమ్‌, పృథివ్యా 
అన్వయక్రమము :- భవాన్యా ఆలోచనాన్తం శ్రవణే వితత్య తద్‌ గురోః వచనం 
నిదాఘకాలోల్బణతాపయా పృథివ్యా ప్రథమం మాహేన్టమ్‌ అమృ ఇవ పీతమ్‌। 
ప్రతిపదార్థము :- భవాన్యా - పార్వతీదేవిచేత, ఆలోచనాన్తమ్‌ - కనులవరకు, 
(శవణే - చెవులను, వితత్య - నిక్కించి, తద్‌ - ఇంతకుముందు చెప్పిన, గురోః - 
పురోహితునియొక్క, వచనమ్‌ - వచనము, నిదాఘకాలోల్బణతాపయా - 
వేసవికాలమునందు మిక్కిలివేడికి గురియెన, పృథివ్యా - భూమాతచేత, మాహేన్టమ్‌ 
- హేన్ట సంబంధమగు, అమృః + ఇవ - తొలకరిజల్లు స్వీకరించబడినట్లు, 
పీత్రమ్‌ - శ్రద్ధతో ఆలకింపబడినదయ్యెను. 
తాత్పర్యము :- పార్వతీదేవి కనులవజకు చెవులను నిక్కించి ఇంతకు ముందు 
చెప్పిన పురోహితునియొక్క వచనమును - వేసవికాలమునందు మిక్కిలివేడికి 
గురియెన భూమాతచేత మొట్టమొదటి దగు మహేగ్ద సంబంధమగు తొలకరిజల్లు 
స్వీకరింపబడినట్లు - శ్రద్ధతో వినెను. 
పాఠాన్తరాలు :- 1. శ్రవణే - శ్రవణా; 2. వితత్య - వివృత్య. 
విభక్తులు / క్రియలు :- 1. భవాన్యా - భవాన్యా, భవానీభ్యామ్‌, భవానీభిః; ఈకారాన్నః 
ప్రీలింగో భవానీశబ్దః, తృ.ఏ. 2. ఆలోచనాన్తమ్‌ - “ఆజ్‌ మర్యాదా౭._ భివిధ్యోఖ ఇత్యవ్యయీభావః। 3. 


శ్రవణే - శ్రవణమ్‌, శ్రవణే, (శ్రవణాని; అకారాన్న నపుంసకలింగః శ్రవణశబ్దః, ద్విద్వి. 4. వితత్య 
- అవ్యయము ర్‌. గురోః - గురోః, గుర్వోః, గురూణామ్‌; ఉకారాన్తః పుంలింగో గురుశబ్దః, ష.ఏ. 


104 


208 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


6. వచనమ్‌ - వచనమ్‌, వచనే, వచనాని; అకారాన్త నపుంసకలింగో వచనశబ్దః, ప్ర.ఏ. 7. 
నిదాఘకాలోల్బణతాపయా - ...తాపయా, ...తాపాభ్యామ్‌, ...తాపాభి; ఆకారాన్తః ప్రీలింగో... తాపాశబ్దః 
, తృ.ఏ. 8. పృథివ్యా - పృథివ్యా, పృథివీభ్యామ్‌, పృథివీభి; ఈకారాన్తః స్రీలింగః పృథివీశబ్దః, తృ. ఏ. 
9. ప్రథమమ్‌ - ప్రథమమ్‌, ప్రథమే, ప్రథమాని; అకారాన్త నపుంసకలింగః ప్రథమశబ్దః, ప్ర.ఏ. 10. 
మాహేన్టమ్‌ - మాహేన్టమ్‌, మాహేన్టే, మాహేనాణి; అకారాన్త నపుంసకలింగ మాహేగ్దశబ్దః, 
ప్ర.ఏ. 11. అమృః - అమృః, అమృసీ, అమ్మాంసి; సకారాన్త నపుంసకలింగ అమృశ్శ్ళబ్దః, ప్ర.ఏ. 
12. ఇవ - అవ్యయము 13. పీతమ్‌ - పీతమ్‌, పీతే, పీతాని; అకారాన్త నపుంసకలింగః పీతశబ్దః 
“పఫ్‌ 

సంధులు :- 

1. గురోః + తత్‌ - గురోస్తద్‌ - విసర్దసన్థిః। 


2. ...తాపయా + ఇవ - తాపయేవ - గుణసన్టిః। 

8. లోచన + అన్తమ్‌ - లోచనాన్తమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 

4. కాల + ఉల్చ్బణ - కాలోల్బణ - గుణసస్థిః। 

సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. భవాన్యా - భవస్య పత్నీ భవానీ, తయా భవాన్నా। 
('ఇంద్రవరుణభవి...మానుక్‌' ఇతి జీష్‌ ఆనుగాగమశ్చ।) 

2. ఆలోచనాన్తమ్‌ - లోచనస్య అన్తః లోచనాన్తః లోచనాన్తాద్‌ ఆ ఆలోచనాన్తమ్‌। 
“ఆజ్‌ మర్యాదా౭_ భివిధ్యో? ఇత్యవ్యయీభవః। 

3. నిదాఘకాలోల్బణతాపయా - నిదాఘస్య కాలః, నిదాఘకాలః, ఉల్బణః 
తావః యస్యాః సా ఉల్బణతాపా, నిదావుకాలే ఉల్పణతాపా 
నిదాఘకాలోల్బణతాపా, తయా నిదాఘకాలోల్బణతాపయా - స.త। 

4. మాహేన్టమ్‌ - మహాంశ్చాసౌ ఇంద్రః మహేన్దః తస్య ఇదమ్‌ మాహేగన్దమ్‌। 
తద్ధితవృత్తిః। 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 

1. పృథివీ - పృథివిః - పృథవీ - (స్త్రీ) 

ఎ) పృథవీ - “ప్రథేః షివన్‌ సంప్రసరణం చి ఇతి కస్యచిన్యతే షవన్‌, షి త్వాద్‌ 
జీష్‌! పృథ్వీ, భూమిః 

బి) పృథివిః - పృథివీ + జీషో వా ప్రస్వః। పృథివీ; 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 209 


సి పృథివీ - ప్రథతే విస్తారం యాతీతి। “ప్రథేః షివన్‌ సంప్రసరణం చి ఇతి షివన్‌ 
సంప్రసరణం చ, జీష్‌ భూమిః। 
డి 'స దధార పృథివీం ద్యాముతేమాం కసె దేవాయ హవిషా విధేమ 
- ఇతి బుగ్వేదే 10/121/1 
'పృథివీత్యన్తరిక్షనామ” - ఇతి తద్భాష్వే సాయణాచార్యః॥ 
ఇ) శ్లో! భూర్ఫూమిర్వసుధావనిర్వసుమతీ ధాత్రీ ధరిత్రీ ధరా 
గౌర్గోత్రా జగతీ రసా క్షితిరిలా క్షోణీ క్షమా క్ష్యాచలా! 
కుః పృథ్వీ పృథివీ స్థిరా చ ధరణీ విశ్వమృరా మేదినీ 
జ్యానన్లా విపులా సముద్రవసనా సర్వంసహోర్వీ మహీ! 156 
శో కాశ్యపీ భూతధాత్రీ చ రత్నగర్భా వసుంధరా! 
ధరాధారా చ విజ్ఞేయా తద్విశేషాన్నిబోధత॥। 
- అని హలాయుధకోశము “87 నామములను పేర్మొన్నది. 
అలంకారాలు :- అత్రోపమాలంకారః। 


అవతారిక :- భర్తా ప్రయుజ్యమానాయాః ధ్రువదర్శనం వర్ణయతి - 
శ్లో ధ్రువేణ భర్తా ధ్రువదర్శనాయ 

ప్రయుజ్యమానా ప్రియదర్శనేన। 

సా దృష్ట ఇత్యాననమున్నమయ్య 

హ్రీసన్నకణ్సీ కథమప్యువాచ॥ 85 
పదవిభాగము :- ధ్రువేణ, భర్తా, ధ్రువదర్శనాయ, ప్రయుజ్యమానా, ప్రియదర్శనేన, 
సా, దృష్టిః, ఇతి, ఆననమ్‌, ఉన్నమయ్య, హ్రీసన్నకణ్ణీ, కథమ్‌, అపి, ఉవాచ। 
అన్వయక్రమము :- ప్రియదర్శనేన ధ్రువేణ భర్రా ధ్రువదర్శనాయ ప్రయుజ్యమానా 
హ్రీసన్నకణ్జీ సా కథమపి ఆననమ్‌ ఉన్నమయ్య దృష్టః + ఇతి ఉవాచ। 
ప్రతిపదార్థము :- ప్రియదర్శనేన - ప్రియదర్భనుడును, ధ్రువేణ - శాశ్వతుడును 
అగు, భర్తా - భర్తచేత, ధ్రువదర్శనాయ - ధ్రువనక్షత్రమును చూచుటకొణకు, 


105 


210 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


ప్రయుజ్యమానా - ప్రేరేపింపబడినదియు, హ్రీసన్నకణ్సీ - లజ్ఞాహీన స్వరము 
కలదియు అగు, సా - ఆ పార్వతీదేవి, కథమపి - ఎటులనో, ఆననమ్‌ - 
ముఖమును, ఉన్నమయ్య - పైకి ఎత్తి, దృష్టః - “చూచితిని”; ఇతి - అని, ఉవాచ 
- పలికెను. 

తాత్పర్యము :- ప్రియదర్శనుడును, శాశ్వతుడును అగు భర్తయైన శివునిచేత 
ధ్రువనక్షత్రమును చూచుటకొఅకు (్రేరేపింపబడినదియు, లజ్ఞా హీనస్వరము 
గలదియు అగు ఆ పార్వతీదేవి ఎటులనో ముఖమును పైకి ఎత్తి చూచితిని” అని 
పలికెను. 


విభక్తులు / క్రియలు :- 1. ప్రియదర్శనేన - ప్రియదర్శనేన, ప్రియదర్శనాభ్యామ్‌, ప్రియదర్శనైః 
అకారాన్తః పుంలింగః ప్రీియదర్శన శబ్దః, తృ. ఏ. 2. ధ్రువేణ - ధ్రువేణ, ధ్రువాభ్యామ్‌, ధ్రువైః; అకారాన్తః 
పుంలింగః ధ్రువశబ్దః, తృ.ఏ. 3. భర్రా - భర్రా, భర్తృభ్యామ్‌, భర్తృభిః; బుకారాన్న పుంలింగః 
భర్శృశబ్దః, తృ.ఏ. 4. ధ్రువదర్శనాయ - ధ్రువదర్శనాయ, (ధ్రువదర్శనాభ్యామ్‌, ధ్రువదర్శనేభ్యః; 
అకారాన్తః పుంలింగో ధ్రువదర్శనశబ్దః, చ.ఏ 5. ప్రయుజ్యమానా - ప్రయుజ్యమానా, ప్రయుజ్యమానే, 
ప్రయుజ్యమానాక ఆకారాన్తః స్రీలింగః ప్రయుజ్యమానాశబ్దః ప్ర.ఏ. 6. హ్రీసన్నకణ్ణీ - ప్రీసన్నకజ్జీ, 
ప్రాసన్నకణ్ళా, హ్రీసన్నకణ్య్యః ఈకారాన్తః స్రీలింగో హ్రీసన్నకణ్ధశబ్దః, ప్రఏ. 7. సా - సా, తే, తాః 
; దకారాన్తః స్రీలింగస్తచ్భబ్దిః, ప్ర.ఏ. 8. కథమ్‌, అపి, ఇతి - అవ్యయాలు 9. ఆననమ్‌ - ఆననమ్‌, 
ఆననే, ఆననాని; అకారాన్త నపుంసకలింగః ఆననశబ్దః, ద్విఏ. 10. ఉన్నమయ్య - ల్యబన్తమవ్యయము 
11. దృష్టు - దృష్ట దృష్టా, దృష్టాక అకారాన్తః పుంలింగో దృష్టశబ్దః, ప్ర. ఏ. 
సంధులు :- 

1. దృష్టు + ఇతి - దృష్ట ఇతి - విసర్గలోపః। 

2. ఇతి + ఆననమ్‌ - ఇత్యాననమ్‌ - యణాదేశసన్థిః 

3. అపి + ఉవాచ - అప్యువాచ - యణాదేశసన్థిః 
సమాసాలు :- 

1. ప్రియాదర్శనేన - ప్రియం దర్శనం యస్య సః ప్రియదర్శనః, తేన। బహు ప్రీహిః 

2. ధ్రువదర్శనాయ - ధ్రువస్య దర్శనం (ధ్రువదర్శనం, తస్మై ధ్రువదర్శనాయ!। 

షత। 
8. పహ్రీసన్నకణ్జీ - సన్నః కణ్ధః యస్యాః సా సన్నకణ్జీ (బహు ప్రీహిః) ప్రొయా 
సన్నకణ్ణీ హ్రీసన్నకణ్దీ - తృ.త। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 211 


పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. ధ్రువమ్‌ :- (త్రి.) - 
ఎ) ధు గతిస్థెర్యే + బాహులకాత్‌ క। శాశ్వతం, స్థిరం, సన్తతమ్‌. 
బి) శః యో ధ్రువాణి పరిత్యజ్య అధ్రువాణి నిషేవతే। 
ధ్రువాణి తస్య నశ్యన్తి అధ్రువం నష్టమేవ హి॥ - ఇతి చాణక్యశతకే. 
సి) (పుం.) 1. ధ్రువతి స్థిరీభవతీతి, ధు + బాహులకాత్‌ క। 
శబ్బుః, వటః, శివః। 
2. “ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువో ధరః॥। 
- ఇతి మహాభారతే 18/17/8083 
డి) “'ధ్రువమరున్థతీం సప్తర్నీనితి దృష్ట్వా వాచం విసృజేద్‌” 
- ఇతి ఆశ్వలాయనగృ్భహ్యసూత్రమ్‌ (1-7-22) 
ఇ) “ధ్రువో భభేదే క్లీబం తు నిశ్చితే శాశ్వతే త్రిషు - అని అమరకోశము 
మరిన్ని వివరములకు “'హలాయుధకోశి వ్యాఖ్యను చూడగలరు. 


2. ఉన్నమయ్య - ల్యబన్తావ్యయం 011౧6 causal form (ణిజన్త) Of the root 
నమ్‌ wth ఉత్‌. 


క్రియాదర్శము :- ఉవాచ - ఇంతకుముందు చెప్పబడినది. 


అవతారిక :- శాస్త్రవిహితం కర్మ పరిసమాప్య రూఢీ ప్రసిద్ధం లౌకికం కర్మ వర్ణయతి। 
తత్రాదౌ సకలపూజ్యస్య బ్రహ్మణః ప్రణామమాహ। 
శ్లో॥ ఇత్థం విధిజ్ఞేన పురోహితేన 

ప్రయుక్తపాణిగ్రహణోపచారౌ। 

ప్రణేమతుస్తా పితరౌ ప్రజానాం 

పద్మాసనస్థాయ పితామహాయ॥। 86 
పదవిభాగము :- ఇత్టమ్‌, విధిజ్జేన, పురోహితేన, ప్రయుక్తపాణిగ్రహణోపచారా, 
(ప్రణేమతుః, తౌ, పితరౌ, ప్రజానామ్‌, పద్మాసనస్థాయ, పిత్రామహాయ। 


106 


212 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


అన్వయ క్రమము :- ఇత్థం విధిజ్ఞేన పురోహితేన ప్రయుక్త...చారౌ ప్రజానాం పితరౌ 
తౌ పద్మాసనస్థాయ పితామహాయ ప్రణేమతుః। 
ప్రతిపదార్థము :- ఇత్టమ్‌ - ఈవిధముగా, విధిజ్లేన - వివాహప్రయోగమును 
తెలిసినవాడగు, పురోహితేన - హిమవంతుని పురోహితునిచేత, ప్రయుక్తపాణి 
(గ్రహణోపచారౌ - వివాహకర్మను పూర్తిచేయించుకొన్నవారు, ప్రజానామ్‌ - 
జగత్తునకు, పితరౌ తౌ - తల్లియు తండ్రియునగు ఆ పార్వతీపరమేశ్వరులు, 
పద్మాసనస్థాయ - పద్మాసనముపై కూర్చొనియున్న్య పితామహాయ - పితామహుడగు 
బ్రహ్మదేవునకు, ప్రణేమతుః - నమస్కరించిరి. 
తాత్పర్యము :- ఈవిధముగా వివాహప్రయోగమును తెలిసినవాడగు హిమవంతుని 
పురోహితునిచేత వివాహకర్మను పూర్తిచేయించుకొన్నవారు, జగత్తుకు తల్లియు 
తం(డ్రియునగు ఆ పార్వతీపరమేశ్వరులు పద్మాసనముపై కూర్చొనియున్న 
పితామహుదగు బ్రహ్మదేవునకు నమస్కరించిరి. 
విభక్తులు / క్రియలు :- 1. ఇత్టమ్‌ - అవ్యయము 2. విధిజ్ఞేన - విధిజ్లేన, విధిజ్ఞాభ్యామ్‌, 
విధిజ్లైః; అకారాన్తః పుంలింగో విధిజ్ఞశబ్దః, తృ.ఏ. 3. పురోహితేన - పురోహితేన, పురోహితాభ్యామ్‌, 
పురొహితైః; అకారాన్తః పుంలింగః... పురోహిత శబ్దః, తృ.ఏ. 4. ప్రయుక్త...ఉపచారౌ - ...ఉపచారః 
...ఉపచారౌ, ...ఉపచారాక అకారాన్తః పుంలింగః... ఉపచారశబ్దః, ప్ర.ద్వి. 5. ప్రజానామ్‌ - ప్రజాయాః 
ప్రజయోః, ప్రజానామ్‌; ఆకారాన్తః స్రీలింగః ప్రజాశబ్దః, ష.బ. 6. పితరౌ - పితా, పితరౌ, పితరః; 
బుకారాన్నః పుంలింగః పితృశబ్దః, ప్రథమాద్విచవనచాంతః। 7. తౌ - స్వ తౌ, తే; దకారాన్నః 
పుంలింగః తచ్చబ్దః, ప్ర.ద్వి 8. పద్మాసనస్థాయ - పద్మాసనస్థాయ, పద్మాసనస్థాభ్యామ్‌, పద్మాసన స్థేభ్యః 
అకారాన్తః పుంలింగః పద్మాసనస్థశబ్దః, చ.ఏ. 9. పితామహాయ - పితామహాయ, పితామహాభ్యామ్‌, 
పితామహేభ్యః; అకారాన్తః పుంలింగః పితామహశబ్దః, చ.ఏ. 10. ప్రణేమతుః - క్రియ + లిట్‌ - 
ప్ర.ద్వి 
సంధులు :- 

1. ప్రణేమతుః + తౌ - ప్రణేమతుస్తా - విసర్గసస్థిః 

2. పాణిగ్రహణ + ఉపచారౌ - పాణిగ్రహణోపచారౌ - గుణసన్టిః। 

3. పద్మ + ఆసనన్తాయ - పద్మాసన స్తాయ - సవర్లదీర్శసన్లిః 

® ® ణయ ధి 

సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. విధిజ్ఞేన - విధిం జానాతీతి విధిజ్ఞః, తేన విధిజ్జేన, కప్రత్యయః। 

2. ప్రయుక్తపాణిగ్రహణోపచారౌ - పాణేః గ్రహణం పాణిగ్రహణం, తస్య 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 213 


ఉపచారః పాణిగ్రహణోపచారః, ప్రయుక్త పాణిగ్రహణోపచారః యయోః 
తౌ ప్రయుక్తపాణిగ్రహణోపచారౌ। బహుట్రీహిః। 
3. పితరౌ - మాతా చ పితా చ పితరౌ - 'పితామాత్రా” ఇత్యేకశేషః। 
4. పద్మాసనస్థాయ ఆ పద్మమేవ ఆసనమ్‌ పద్మాసనం, తస్మిన్‌ తిష్టతీతి పద్మాసనస్థః 
తస్మై పద్మాసనస్థాయ। స.త। 
5. పితామహాయ - పిత్యాణాం పితా పితామహః తస్మై పితామహాయ। షత। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. పితామహః - (పుం.) - 
ఎ) పితుః పితేతి। “పితృవ్యమాతులమాతామహ - వితామహాః ఇత్యకత్ర 
“'మాతృపితృభ్యాం పితరి డామహచ్‌ ఇతి డా మహచ్‌। బ్రహ్మణి తు పితుః పితా 
జనకస్యాపి జనకః। పిత్యూణాం మరీచ్యాదీనాం పితృగణానాం పితా వా! (బ్రహ్మో! 
బి) శ్లో; యస్మాత్‌ పితామహో జజ్జే ప్రభురేకః ప్రజాపతిః 
బ్రహ్మోసురగురుః స్థాణుః మునిః కః పరమేస్ట్రథ॥ 
- ఇతి మహాభారతే 1-1-82 
యస్య నివృత్తః స్యాజ్జీవేద్వాపి పితామహః 
8 స నామ సంకీర్య కీర్తయేత్‌ ప్రపితామహమ్‌॥ 
- ఇతి మనుః 3-221 
డి శ్లో! బ్రహ్మా స్రష్టా పరమేష్టీ ధాతా పద్మభూః సురజ్యేష్టః 
వేధా విధిర్విరిఖ్సో హిరణ్యగర్భః శతానన్లః॥। 
శ్లో) శంభుః స్వయంభూగర్షుహిణశ్చతుర్వక్షః ప్రజాపతిః 
పితామహో జగత్మర్తా విరిజ్బిః కమలాసనః॥ 7 
- అని హలాయుధకోశము “20 నామములను పేర్కొన్నది. 
ఇ) శ్లో పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః 
వేద్యం పవిత్రమోంకార బుక్‌సామయజురేవ చ॥ 
- అని భగవద్గీత 9-17 
క్రియాదర్భము :- ప్రణేమతుః - ప్ర - ఉపసర్గ. ణమ(నమ్‌) ప్రహ్వతే, నమత్స్వే, 


ప్రి శో ప్రి 


107 


214 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


శబ్దే, అకర్మకమ్‌, అనిట్‌, పరసైపదీ, భ్వాదయః(1); లిట్‌ - ప్రథమపురుష 
ద్వివచనాంతః। 
ప్రణణామ - ప్రణేమతుః - ప్రణేముః 


అవతారిక :- విధాతా 'వీరప్రసవా భవి ఇతి వధూముక్తా ఈశ్వరవిషయే 
ఆశాస్యాభావాత్‌ స్తిమితో బభూవ - 
శ్లో॥ వధూర్విధాత్రా ప్రతినన్దృతే స్మ 

కల్యాణి! వీరప్రసవా భవేతి। 

వాచస్పతిః సన్నపి సో౭ ష్టమూర్తా 

త్వాశాస్యచిన్తాస్తిమితో బభూవ॥। 87 
పదవిభాగము :- వధూః, విధాత్రా, ప్రతినన్హుతే, స్మ, కల్యాణి, వీరప్రసవా, భవ, 
ఇతి, వాచస్పతిః, సన్‌, అపి, సః, అష్టమూర్తౌ, తు, ఆశాస్యచిన్తాస్తిమితః, బభూవ। 
అన్వయక్రమము :- వధూః విధాత్రా హే కల్యాణి వీర ప్రసవా భవి ఇతి ప్రతినన్స్వతే 
స్మ సః వాచస్పతిః సన్‌ అపి అష్టమూర్తా, తు ఆశాస్యచిన్లాస్తిమితః బభూవ। 
ప్రతిపదార్థము :- వధూః - వధువగు పార్వతీదేవి, విధాత్రా - బ్రహ్మదేవునిచేత, 
(హేకళ్యాణి - 'ఓ కల్యాణీ, వీరప్రసవా భవ - వీరుని ప్రసవించు దానివిగా 
అగుము. ఇతి - అని, ప్రతినన్స్వతే స్మా ఆశీర్వదింపబడినది. సః - ఆ బ్రహ్మదేవుడు, 
వాచస్పతిః సన్‌ అపి - వాగీశ్వరుడైనను, అష్టమూర్తౌ తు - శివునియందు, 
ఆశాస్యచిన్హాస్తిమితః - ఆకాంక్ష్యవిచారమందుడు వాడు, బభూవ - అయ్యెను. 
తాత్సర్యము :- వధువగు పార్వతీదేవి - బ్రహ్మదేవునిచేత క్రీ కల్యాణీ! వీరుని 
ప్రసవించుదానివిగా అగుము” అని ఆశీర్వదింపబడినది. ఆ (బ్రహ్మదేవుడు 
వాగీశ్వరుడైనను శివునియందు ఆకాంక్ష్యవిచారమందుడువాడు అయ్యెను. 
(నిరీవుడ్డైన శివుని ఆశీర్వదించుటకేమియు లేనందున అతనిని 
ఆశీర్వదించుటకుత్సాహింపలేదని భావము.) 
పాఠాన్తరాలు :- 1. మూర్తౌ - మూర్తేః 
విభక్తులు / క్రియలు :- 1. వధూః - వధూః, వధ్వౌ, వధ్వః; ఊకారాన్తః ప్రీలింగో వధూశబ్దః 
ప్ర.ఏ. 2. విధాత్రా - విధాత్రా, విధాతృభ్యామ్‌, విధాతృభిక బుకారాన్తః పుంలింగో ధాతృశబ్దః, 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 215 


తృ.ఏ. 3. (హేకళ్యాణి - హే కళ్యాణి, హే కల్యాణ్యౌ, హేకల్యాణ్యః; ఈకారాన్తః స్రీలింగః కల్యాణీ శబ్దః 
, సం.ప్ర.ఏ. 4. వీరప్రసవా - వీరప్రసవా, వీరప్రసవే, వీరప్రసవాః; ఆకారాన్తః స్రీలింగో వీరప్రసవాశబ్దః 
ప్ర.ఏ. 5. భవ - క్రియ 6. ఇతి, అపి - అవ్యయాలు 7. ప్రతినన్స్వతే స్మ - క్రియ 8. సః - సః, తౌ, 
లే, దకారాన్తః పుంలింగ స్తచ్చబ్దః, ప్ర.ఏ. 9. వాచస్పతిః - వాచస్పతిః, వాచస్పతీ, వాచస్పతయః; 
ఇకారాన్తః పుంలింగో వాచస్పతిశబ్దః, ప్ర.ఏ. 10. అష్టమూర్తా - అష్టమూరౌ, అష్టమూర్యోః, అష్టమూర్తిషు; 
ఇకారాన్తః పుంలింగ అష్టమూర్తిశబ్దః, ప్ర.ఏ. 11. ఆశాస్యచిన్తాస్తిమితః - ...స్తిమితః, ...స్తిమితౌ, 
...స్తిమితాఖ అకారాన్తః పుంలింగః ...స్తిమితశబ్దః, ప్ర.ఏ. 12. బభూవ - క్రియ. 
సంధులు :- 
1. వధూః + విధాత్రా - వధూర్విధాత్రా - విసర్గసన్టిః। 
. భవ + ఇతి - భవేతి - గుణసన్ధిః 
సః + అష్టమూర్తౌ - సో౭_ష్టమూర్తౌ - ఉత్వాదేశము + పూర్వరూపసన్థిః 
...స్తిమితః + బభూవ - ...స్తిమితో బభూవ - ఉత్తాదేశః। 
. తు + ఆశాస్య - త్వాశాస్య - యణాదేశసన్థిః 
సమాసాలు :- 
1. వీరప్రసవా - వీరః ప్రసవః యస్యాః సా వీరప్రసవా; బహు ప్రీహిః। 
2. వాచస్పతిః - వాచః పతిః వాచస్పతిః షత। కారకాదిషు పాఠాత్సాధుః। 
3. అష్టమూరౌ - అష్టా మూర్తయః యస్య సః అష్టమూర్తిః, తస్మిన్‌! బహు ప్రీహిః 
4. ఆశాస్యచిన్లాస్తిమితః - ఆశాస్యే చిన్నా ఆశాస్యచిన్లా తస్యాం స్తిమితః 


SS 


ఆశాస్యచిన్హాస్తిమితః। స.త। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. తు - అవ్యయము / అవ్యయకోషః - 390 
ఎ) విశేషాధారణ - పూజా - వ్యావృత్తి - పాదపూరణాప్యర్థ హేతుషు చాదిరయమ్‌। 
బి 'తుః పాదపూరణే భేదే సముచ్చయే9_ వధారణే। పక్షాన్తరే నియోగే చ ప్రశంసాయా 
వినిగహే! ఇతి మేదినీ! 
1. విశేషే - మృష్టం పయో మృష్టతరం తు దుగ్గమ్‌। 
2. అవధారణే - ఆత్మాదయస్తు ప్రమేయమ్‌। న్యాయసూత్రమ్‌ 1-9 
3. పూజాయామ్‌ - యస్తు మాణవకో భుజ్లే | 
4. వ్యావృత్తా - “అహం గచ్చామి - త్వం తు కిం కరిష్యసి? 


108 


216 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


5. పాదపూరణే - ఆఖ్యాస్యామి తు తే తత్వమ్‌! 

6. అప్యర్ధె - కారణాత్‌ ఫలయోగస్య వృత్తం స్యాదాధికారికమ్‌। తస్యోపకరణార్థం 
తు కీర్యతే హ్యానుషజ్జికమ్‌। 

7. హేతౌ - గృహ్హీధ్వం వ్యాకరణమ్‌ భృశం తు దుర్‌జ్ఞేయమ్‌। 

క్రియాదర్శము :- బభూవ - 4వశ్లోక వ్యాఖ్యాన భాగము చూడగలరు. 


అవతారిక :- అథ తౌ దంపతీ కనకాసనస్థా ఆర్హాక్షతారోపణమ్‌ అన్వభూతామ్‌। 


శ్లో క్ష్‌ప్తోపచారాం చతురస్రవేదీం 

తావేత్య పశ్చాత్మనకాసనస్నా। 

జాయాపతీ లౌకికమేషణీయ - 

మార్రాక్షతారోపణమన్వభూతామ్‌। | 88 
పదవిభాగము :- క్ష్‌ప్రోపచారామ్‌, చతురస్రవేదీమ్‌, తౌ, ఏత్య, పశ్చాత్‌, కనకాసనస్టా, 
జాయాపతీ, లౌకికమ్‌, ఏషణీయమ్‌, ఆర్షాక్షతారోపణమ్‌, అన్వభూతామ్‌। 
అన్వయక్రమము :- తౌ జాయాపతీ పశ్చాత్‌ క్‌పోపచారాం చతురస్రవేదీమ్‌ ఏత్య 
కనకాసనస్థా సన్హా లౌకికమ్‌ ఏషణీయమ్‌ ఆగ్హాక్షతారోపణమ్‌ అన్వభూతామ్‌। 
ప్రతిపదార్థము :- తౌ - ఆ, జాయాపతీ - దంపతులు, పశ్చాత్‌ - పెద్దలకు 
నమస్మరించిన పిదప, క్ల్‌పోపచారామ్‌ ఆ పుష్పాదులతో చక్కగా అలంకరించినదగు, 
చతురస్రవేదీమ్‌ - చతురస్రవేదికను, ఏత్య - పొంది, కనకాసనస్టా (సనా) - 
బంగారు సింహాసనముపై కూర్చున్నవారగుచు, లౌకికమ్‌ - లోకాచారమును, 
ఏషణీయమ్‌ - కోరదగినదియును అగు, ఆర్రాక్షతారోపణమ్‌ - ఆర్షాక్షతా 
రోపణమును (తలంబ్రాలు పోసికొను వేడుకను) అన్వభూతామ్‌ - అనుభవించిరి. 
తాత్పర్యము :- ఆ శివపార్వతులు పెద్దలకు నమస్కరించిన పిమ్మట, పుష్పాదులతో 
అలంకరించినదగు చతుర(స్రవేదికపైకి వచ్చి బంగారుసింహాసనముపై కూర్చున్న 
వారగుచు లోకాచారమును కోరదగినదియును అగు తలంబ్రాలు పోసికొను వేడుకను 
అనుభవించిరి. 


పాఠాన్తరాలు :- 1. క్ల్‌ప్తోపచారాం - క్ల్‌పోపకారాం; 2. ...వేదీం - వేదిం 8. 
ఏషణీయమ్‌ - ఏషితవ్యమ్‌ 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 217 


విభక్తులు / క్రియలు :- 1. తౌ - సః, తౌ, తే దకారాన్తః పుంలింగస్తచ్చబ్దః, ప్ర.ద్వివచనాంతః 
2. జాయాపతీ - ఇతరేతరయోగద్విపదద్వన్ల్వః - నిత్యద్వివచనాన్నోలి యమ్‌। పుంలింగః, 3. పశ్చాత్‌ 
- అవ్యయము 4. కాన క్ల్‌పోపచారామ్‌, క్ల్‌పోపచారే, ్‌స్తోపరారాం ఆకారాన్తః స్ర్రీలింగ 
క్ల్‌పోపచారాశబ్దః, ద్వి.ఏ. 5. చతురీస్రవేదీమ్‌ - “.వేదీమ్‌, ..వేద్యౌ, ...వేదీక ఈకారాన్తః 
ప్రీలింగో... వేదీశబ్దః, ద్విఏ. 6. ఏత్య -అవ్యయము 7. లౌకికమ్‌ - లౌకికమ్‌, లౌకికే, లౌకికాని; 
అకారాన్త నపుంసకలింగో లౌకికశబ్దః, ప్ర.ఏ. 8. ఏషణీయమ్‌ - వషణీయమ్‌, ఏషణీయే, ఏషణీయాని; 
అకారాన్త నపుంసకలింగ ఏషణీయశబ్దః, ప్ర.ఏ. 9. ఆర్హాక్షతారోపణమ్‌ - ...ఆరోపణమ్‌, ... ఆరోపణే, 
...ఆరోపణాని; అకారాన్త నపుంసకలింగః... ఆరోపణశబ్దః, ప్ర.ఏ. 10. అన్వభూతామ్‌ - క్రియ 11. 
కనకాసనస్టా - కనకాసనస్థః, కనకాసనస్థా, కనకాసనస్థాః, అకారాన్తః పుంలింగః కనకాసనస్థశబ్దః, 
ప్ర.ద్వి 
సంధులు :- 
1. తౌ + ఏత్య - తావేత్య - యాన్లాదేశవాన్లాదేశసన్థయః। 
క్ట్‌ప్త + ఉపచారామ్‌ - క్స్‌ప్తోపచారామ్‌ - గుణసస్దిః 
. కనక + ఆసనస్తా - కనకాసనసౌ - సవరదీరసనిః॥ 
థి థి ణయ ధి 
. ఆర్ధ + అక్షత - ఆగ్హాక్షత - సవర్ణదీర్ణసన్థిః। 
అక్షత + ఆరోపణమ్‌ - అక్షతారోపణమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 
. అను + అభూతామ్‌ - అన్వభూతామ్‌ - యణాదేశః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. జాయాపతీ- జాయా చ పతిశ్చ జాయాపతీ - ఇతరేతరయోగద్విపదద్వన్ల్వః 
2. క్ష్‌ప్తోపచారామ్‌ - క్ష్‌ప్తాః ఉపచారాః యస్యాం సా క్ట్‌ప్తోపచారా, తామ్‌! 
బహు ప్రీహిః। 
8. చతురస్రవేదీమ్‌- చతస్రః అస్రయః యస్యాం సా చతురస్తా। బహు ప్రీహిః 
సా చాసా వేదీ చతురస్రవేదీ, తామ్‌! కర్మధారయః। 
4. ఆగాక్షతారోపణమ్‌ - ఆగ్షాశ్చ తే అక్షత్రాః ఆర్షాక్షతాః, అర్రాక్షతానామ్‌ 
ఆరోపణమ్‌ ఆర్షాక్షతారోపణమ్‌ తత్‌। ష.త। 
ర్‌. కనక్షాసనస్తా - కనకస్య ఆసనం కనకాసనం, తస్మిన్‌ తిష్టతః ఇతి కనకాసనస్థా 
- స.త। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. జాయాపతీ :- (పుం.) - ఎ) జాయా చ పతిన్చేతి తౌ। 


5 9g mw 


109 


218 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


బి జాయాపతీ చ విద్వద్భిర్ణమృతీ దమృతీ తథా। 120 
- అని హలాయుధకోశము ‘3’ నామములను పేర్శొన్నది. 
సి ఇతరేతరయోగద్విపదద్వన్ద్వః। నిత్యద్విచవనాన్తో౭. యమ్‌! పుంలింగః। 
డి శ్లో! జాయాపత్యోశ్చ పిత్రోశ్చ బభ్రాతోశ్చ స్వామిభృత్యయోః। 
భగిన్యోర్శిత్రయోర్భేదం న కుర్యాద్దురుశిష్యయోః॥ - ఆర్యధర్మ 
భార్యభర్తలకు, తల్లిదండ్రులకు, సోదరులకు, యజమాని - సేవకులకు, 
అప్పచెల్లెండ్రకు, మిత్రులకు, గురుశిష్యులకు, మధ్య భేదములను తగవులను 
(ప్రేరేపించకూడదు. - “సూక్తిముక్తావళి 
(క్రియాదర్శము :- 
అన్వభూతామ్‌ :- అను+అభూతామ్‌. భూతే లుజ్‌, భ్వాదయః (1), 
భూసత్తాయామ్‌ (ఉండుట, అకర్మకమ్‌, సేట్‌ పరసె స్మైపదీ, ప్రథమపురు షైకవచనాంతః 
అన్వభూత్‌ - అన్వభూతామ్‌ - అన్వభూవన్‌ 


అవతారిక :- అథ త్రిభిః లక్ష్యాదీనాం సేవాప్రకారమాహ - లక్ష్మీః తయోర్దమృ 
త్యోరుపరి కమలాతపత్రమ్‌ ఆధత్త - 
శ్లో పట్రాన్తలగ్రైర్ణలబిన్దుజాలై - 
రాకృష్ణముక్తాఫలజాల శోభమ్‌। 
తయోరుపర్వాయతనాలదణ్ణ - 
మాధత్త లక్ష్మీః కమలాతపత్రమ్‌॥ 89 


పదవిభాగము :- పత్రాన్నలగ్నైః, జలబిన్దుజాలై, ఆకృష్ణముక్తాఫలజాలశోభమ్‌, తయోః 


ఉపరి, ఆయతనాలదణ్దమ్‌, ఆధత్త, లక్ష్మీ, కమలాతపత్రమ్‌। 

అన్వయక్రమము :- లక్షీ పత్రాన్తలగ్నైః జలబిన్దుజాలైః ఆకృష్ణముక్తాఫలజాల శోభమ్‌ 
ఆయతనాలదజణ్ఞం కమలాతపత్రం తయోః ఉపరి ఆధత్త। 

ప్రతిపదార్థము : అ లక్ష్మీః జ లక్ష్మీదేవి, పత్రాన్త్నలగ్నైః - రేకులకొనలనుండి 
జాలువారుచున్న, జలబిన్దుజాలైః - రుత ఆకృష్ణముక్తాఫల 
జాలశోభమ్‌ - ఛత్రపుటంచులకు టబ్రేలాడుముత్యపు సరముల శోభను అపహరించు 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 219 


నట్టిదియును, ఆయతనాలదణ్దమ్‌ - పొడుగాటి పద్మనాళమే దండముగా 
గలదియును అగు, కమలాతపత్రమ్‌ - కమలము అను గొడుగును, తయోః - ఆ 
దంపతులకు, ఉపరి - పైన, ఆధత్త - పట్టుకొనెను. 
తాత్పర్యము :- లక్ష్మీదేవి - రేకులకొనలనుండి జాలువారుచున్న 
జలబిన్గుసమూహములచేత ఛత్రపుటంచులకు వ్రేలాడు ముత్యపుసరముల శోభను 
హరించునట్టిదియును, పొడుగాటి పద్మనాళమే దండముగాగలదియును అగు 
కమలము అను గొడుగును ఆ దంపతులకు పైన పట్టుకొనెను. 
పాఠాన్తరాలు :- ...లగ్రైః... - ...జాలైః - ...వృన్దెః 
విభక్తులు / క్రియలు :- 1. లక్ష్మీః - లక్ష్మీః లక్ష్య - లక్ష్య ఈకారాన్తః స్రీలింగో లక్ష్మీశబ్దః 
, ప్ర.ఏ. 2. పత్రాన్తలగ్వైః - ...లగ్నేన, ...లగ్నాభ్యామ్‌, ...లగ్రైక; అకారాన్త నపుంసకలింగ 
పత్రాన్తలగ్నశబ్దః, తృ.బ. 8. జలబిన్దుజాలైః - ...జాలేన, ...జాలాభ్యామ్‌, ...జాలైః; అకారాన్త 
నపుంసకలింగో జల... జాలశబ్దః, తృ.బ. 4. ఆకృష్ణముక్తాఫలజాలశోభమ్‌ - ...శోభమ్‌, ...శోభే, 
...శోభాని; అకారాన్న నపుంసకలింగ... శోభశబ్దః, ద్విఏ. 5. ఆయతనాలదణ్దమ్‌ - ...దజ్జమ్‌, ..దజ్జే, 
...దణ్డాని; అకారాన్త నపుంసకలింగ... దణ్ణశబ్దః, ద్విఏ. 6. కమలాతపత్రమ్‌ - ...ఆతప్రమ్‌, 
...ఆతపత్రే, ...ఆతపత్రాణి; అకారాన్న నపుంసకలింగః కమలాతపత్రశబ్దః, ద్వి.ఏ. 7. తయోః - 
తస్య, తయోః, తేషామ్‌; దకారాన్తః పుంలింగస్తచ్చబ్దః, షద్వి. 8. ఉపరి - అవ్యయము 9. ఆధత్త - 
క్రియ. 
సంధులు :- 

1. పత్రాన్తలగ్వైః + జలవబీన్దుజాలైః - పత్రాన్తలగ్రైర్ణలవిన్దుజాలైః - విస 
. జలవీన్దుజాలైః + ఆకృష్ణ... - జలబిన్దుజాలైరాకృష్ణ.. - విసర్గసనిః 
తయోః + ఉపరి - తయోరుపరి - విసర్లసస్థిః। 
. ఉపరి + ఆయతనాలదణ్ణమ్‌ - ఉపర్యాయతనాలదణ్ణమ్‌ - యణాదేశసన్థిః 
. పత్ర + అన్త - పత్రాన్త - సవర్ణదీర్ణసన్థిః। 


59m లు టు 


సమాసాలు :- 
1. పత్రాన్తలగ్రైః - పత్రాణామ్‌ అన్నాః పత్రాన్లాః, తేషు లగ్నాని పత్రాన్తలగ్నాని, 
తైః పత్రాన్తలగ్రైఃి స.త। 
2, జలబవీన్గుజాలైః - జలానాం వీన్దవః జలబీిన్టవః, జలవిన్దూనాం జాలాని 
జలవీన్గుజాలాని, తైః జలబిన్దుజాలైః షుత। 


110 


220 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


3. ఆకృష్ణముక్తాఫలజాలశోభమ్‌ - ముక్తా ఏవ ఫలాని ముక్తాఫలాని 
(రూపకసమాసఖ ముక్తాఫలానాం జాలం ముక్తాఫలజాలమ్‌, తేన శోభా 
ముక్తాఫలజాలశోభా ఆకృష్ణా ముక్తాభ లజాలశోభా యేన తద్‌ 
ఆకృష్ణముక్తాఫలజాలశోభమ్‌, తత్‌! బహుప్రీహిః। 

4. ఆయతనాలదణ్ణమ్‌ - నాలమ్‌ ఏవ దణ్ఞః నాలదణ్ణః (రూపకసమాసఖ 
ఆయతః నాలదబణ్దః యస్య తద్‌ ఆయతనాలదణ్దమ్‌। తత్‌! బహు ప్రీహిః। 

ర్‌. కమలాతపత్రమ్‌ - కమలమేవ ఆతపత్రమ్‌ కమలాతపత్రమ్‌; తత్‌ 
రూపకసమాసః 

పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. లక్ష్మీః = (ప్రీ - ఎ) లక్షయతి పశ్యతి ఉద్యోగినమితి। లక్షి + 'లక్షేర్ముట్‌ చ 
ఇతి 'ఈ” ప్రత్యయో ముడాగమశ్చ। విష్ణుపల్నీ 
బి) శో నిత్యం ఛేదస్తృణానాం క్షితినఖలిఖనం పాదయోరల్పశౌచమ్‌ 
ఏకాజ్టే తైలహీనం వసనమలినతా బన్టనం మూర్ధజానామ్‌। 
ద్వే సన్ఫ్రే చాపి నిద్రా వివసనశయనం గ్రాసహాసాతిరేకః 
స్వాజ్టే పీలే చ వాద్యం హరతి ధనపతేః కేశవస్యాపి లక్ష్మీమ్‌। 
- దేవీపురాణే 55 అధ్యాయః 
సి) శ్లో॥ లక్షీఃథీః కమలా పద్మా పద్మవాసా హరిప్రియా! 
క్షీరోదతనయా మా చ శబ్దజ్జెరిన్టిరా స్మృతా॥ 31 
- అని హలాయుధకోశము “7 నామములను పేర్శొన్నది. 
డి) “లక్ష్మీసహస్రము'ను ఇట అనుసంధానము చేసికొనదగును. 
ఇ) శ్లో అనైవ చాపి ధనినాం ద్రవణాత్శికా శ్రీ 
ర్విద్యాత్మికా చ విదుషామపరైవ లక్ష్మీః॥ - బిక్షాటనకావ్యే11-6 
యఫ్‌) యత్ర శ్రియస్తత్ర నను ద్విషన్తః - ఆశ్చర్యచూడమణి 3-27 
జి) సా లక్ష్మీరూపకురుతే యయా౭_పరేషామ్‌। - కిరాతార్జునీయే 7-28 
క్రియాదర్భము :- ఆధత్త :- డుధాఇ్‌ (ధా) ధారణపోషణయోః, సకర్మకమ్‌, అనిట్‌, 
(ఉభయ), ఆత్మనేపదీ, జుహోత్యాదయః (3), లజ్‌ - ప్రథమపురు షైకవచనాంతః 
- ఆజ్‌ - ఉపసర్గ 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 221 


ఆధత్త - ఆదధాతామ్‌ - ఆదధత. 


అవతారిక: - సరస్వతీ శివం సంస్కృతవాణ్యా, పార్వతీం ప్రాకృతభాషయా చ 
తుష్ట్రావ। 
శ్లో ద్విధా ప్రయుక్తేన చ వాజ్మయేన 

సరస్వతీ తన్మిథునం నునావ। 

సంస్మారపూతేన వరం వరేణ్యం 

వధూం సుఖగ్రాహ్యనిబన్థనేన॥ 90 
పదవిభాగము: - ద్విధా, ప్రయుక్తేన, చ, వాజ్మయేన, సరస్వతీ, తత్‌ + మిథునమ్‌, 
నునావ, సంస్మారపూతేన, వరమ్‌, వరేణ్యమ్‌, వధూమ్‌, సుఖగ్రాహ్యనిబన్థనేన। 
అన్వయక్రమము:- సరస్వతీ ద్విధా ప్రయుక్తేన వాజ్మయేన తత్‌ + మిథునం నునావ। 
సంస్మారపూతేన వరేణ్యం వరం సుఖగ్రాహ్యనిబంధనేన వధూం చ (నువావ) 
ప్రతిపదార్థము:- సరస్వతీ - భారతీదేవి, ద్విధా - రెండు విధములుగ, ప్రయుక్తేన 
- ఉచ్చరింపబడిన, వాజ్మయేన ఆ శబ్దజాలముతో (సంస్కృత ప్రాకృత భాషల 
రూపముతో), తత్‌ + మిథునమ్‌ - ఆ పార్వతీపరమేశ్వరులజంటను, నునావ - 
స్తుతించెను, సంస్మారపూతేన ఆ శాస్త్రవ్యుత్పత్తిచే ప్రకృతి ప్రత్యయవిభాగముచే 
పవిత్రమైన సంస్కృత భాషా శబ్దజాలముతో, వరేణ్యమ్‌ - స్తుతిపాత్రుడగు, వరమ్‌ 
- వరుడైన శివుని, నునావ - స్తుతించెను, సుఖగ్రాహ్య నిబంధనేన - సుబోధమైన 
రచనగల ప్రాకృతభాషా శబ్దజాలముతో, వధూమ్‌ చ - వధువైన పార్వతీదేవిని, 
నునావ - స్తుతించెను. 
తాత్పర్యము :- భారతీదేవి - రెండు విధములుగ ఉచ్చరింపబడిన శబ్దజాలముతో 
ఆ మిథునమును స్తుతించెను. సంస్కృతభాషాశబ్దజాలముతో స్తుతిపాత్రుడగు 
వరుడైన శివుని స్తుతించెను. సుబోధమైన రచనగల ప్రాకృత భాషాశబ్దజాలముతో 
వధువైన పార్వతీదేవిని స్తుతించెను. 
విభక్తులు/క్రియలు:- 1. సరస్వతీ - సరస్వతీ, సరస్వత్యౌ, సరస్వత్యః, ఈకారాన్తః స్త్రీలింగః, 
సరస్వతీశబ్దః, ప్ర.ఏ. 2. ద్విధా అవ్యయము - ధాప్రత్యయాన్లము 3. ప్రయుక్తేన - ప్రయుక్తేన, 
ప్రయుక్తాభ్యామ్‌, ప్రయుక్త; అకారాన్తః నపుంకలింగః, ప్రయుక్తశబ్దః, తృ.ఏ. 4. వాబ్మయేన - వాజ్మయేన 


111 


222 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


- వాజ్మియాభ్యామ్‌ - వాబ్మయెః, అకారాన్తపుంసకలింగో వాజ్మయశబ్దః, తృ.వి., 6. క్రియ - నునావ. 
7. సంస్మ్కారపూతేన - సంస్కారపూతేన - నంస్మారవూతాభ్యామ్‌ - నంస్మారపూతైః, 
అకారాన్తనపుంసకలింగః, సంస్మారపూత శబ్దః, తృ.ఏ., రి. వరేణ్యమ్‌ - వరేణ్యమ్‌ - వరేణ్యా - 
వరేణ్యాన్‌, అకారాన్తఃపుంలింగః, వరేణ్యశబ్దః, ద్వి.ఏ., 9. వరమ్‌ - వరమ్‌ - వరౌ-వరాన్‌, అకారాన్తః 
పుంలింగః, వరశబ్దః, ద్విఏ., 10. సుఖగ్రాహ్యనిబంధనేన - _...నిబంధనేన - నిబంధనాభ్యామ్‌ - 
నిబంధనైః, అకారాన్తనపుంసకలింగ.. నిబంధనశబ్దః, తృ.ఏ., 11. వధూమ్‌ - వధూమ్‌ - వధ్వా-వధూః 
ఊకారాన్తః స్రీలింగో వధూశబ్దః ద్విఏ., 12. చ-అవ్యయము. 


సంధులు: - 
1. తత్‌ + మిథునమ్‌ - తన్మిథునమ్‌ - అనునాసికసన్షిః। 
సమాసాలు: - 
1. సంస్మారపూతేన - సంస్మారేణ పూతం సంస్మారపూతం, తేన సంస్మారపూతేన। 
తృ.త. 


ల వాజ్మయేన - వాచాం సమూహః వాజ్మయం, తేన వాజ్మయేన షత. 
8. సుఖగ్రాహ్యనిబంధనేన - సుఖేన గ్రాహ్యం సుఖగ్రాహ్యం, తద్‌ నిబంధనం 
యస్య తత్‌ సుఖగ్రాహ్యనిబంధనం, తేన। బహు ప్రీహిః। 
పదవ్యుత్తత్సి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు: 
1. సరస్వతీ (స్త్రీ) - సరో నీరం జ్ఞానం వా తద్వద్‌ రసో వాస్యస్యా ఇతి! 
సరస్‌ + మతుప్‌, మస్య వః 'తసౌ మత్వర్థ' ఇతి భత్వాన్న పదకార్యమ్‌। వాణీ! 
బి) శ్లో! ఆత్తశస్త స్త దధ్యాస్య ప్రస్థితః స రఘూద్వహః। 
ఉచ్చచార పురస్తస్య గూఢరూపా సరస్వతీ॥ ర.వం. 15-46 
సి) శ్లో, ఆదౌ సరస్వతీ పూజా శ్రీకృష్ణేన వినిర్మితా। 
యత్‌ ప్రసాదాత్‌ మునిత్రేష్ట మూర్షో భవతి పండితః 
- ఇతి బ్రహ్మవైవర్త 
డిశ్లో!ు యా కున్దేన్దుతుషారహారధవళా యా శుభ్రవస్తాన్వితా 
యా వీణావరదణ్ఞమండితకరా యా శ్వేతపద్మాసనా। 
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి భిర్దేవైస్సదా పూజితా 
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్మేషజాడ్యాపహా॥ 
- సరస్వతీస్తుతి 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 223 


ఇ) భోజరాజకృత 'వాగ్దేవీస్తుతిని ఇట అనుసంధానము చేసికొనదగును. 
యఫ్‌) ప్రవర్తతే హి విమలే హృది స్వచ్చే సరస్వతీ! - రామచరితే 28.8 
క్రియాదర్భనము: - నునావ ణనా(నూ) స్తవనే (స్తుతించుట, సకర్శకమ్‌, సేట్స్‌ 
పరస్పెపదీ, తుదాదయః(6) లిట్‌ - ప్రథమపురు షైకవాచనాన్నః 

నునావ - నునువతుః - నునువుః 


అవతారిక:- అప్పరసః రసనిర్భరనాటక ప్రయోగేణ తౌ దంపతీ సిషేవిరే - 
శ్లో; తౌ సన్థిషు వ్యజ్ఞితవృత్తిభేదం 

రసాన్తరేషు ప్రతిబద్ధరాగమ్‌। 

అపశ్యతామప్పరసాం ముహూర్తం 

ప్రయోగమాద్యం లలితాబ్గ్బహారమ్‌॥। 91 
పదవిభాగము:- తౌ, సన్గిషు, వ్యజ్జితవృత్తిభేదమ్‌, రసాన్తరేషు, ప్రతిబద్ధరాగమ్‌, 
అపశ్యతామ్‌, అప్పరసామ్‌, ముహూర్తమ్‌, ప్రయోగమ్‌, ఆద్యమ్‌, లలితాబ్బహారమ్‌। 
అన్వయక్రమము:- తౌ సస్ధిషు వ్యజ్ఞితవృత్తిభేదం రసాన్తరేషు ప్రతిబద్ధరాగం 
లలితాబ్బహారమ్‌ ఆద్యమ్‌ అప్పరసాం ప్రయోగం ముహూర్తమ్‌ అపశ్యతామ్‌। 
ప్రతిపదార్థము: - తౌ- ఆ పార్వతీపరమేశ్వరులు, సన్ధిషు - ముఖ, ప్రతిముఖ, 
గర్భ, విమర్శ, నిర్వహణ వజకు గల పంచ సంధులయందు, వ్యజ్ఞితవృత్తిభేదమ్‌ 112 
- కౌళిక్యాదివృత్తులు రసానుగుణముగా ప్రకటింపబడిన వృత్తి విశేషములు 
గలదియును, రసాన్తరేషు - శృంగారాది రసభేదములయందు, ప్రతిబద్ధరాగమ్‌ - 
నిబద్ధవసంతాదిరాగములు కలదియును, లలితాబ్బహారమ్‌ - మధురమైన 
అంగవిక్షేపములు కలదియును, ఆద్యమ్‌ - మొదటిదైన, అప్స్పరసామ్‌ - ఊర్వశీ 
మొ॥ అప్పరసలయొక్క ప్రయోగమ్‌ - లాస్యభరతమైన రూపకమును, ముహూర్తమ్‌ 
- క్షణకాలముపాటు, అపశ్యతామ్‌ - వీక్షించిరి. 
తాత్పర్యము: - ఆ పార్వతీపరమేశ్వరులు 1) పంచ సంధులయందు కౌశిక్యాదివృత్తులు 
రసానుగుణముగా ప్రకటింపబడిన వృత్తి విశేషములు గలదియును 2) శృంగారాది 
రసభేదములయందు నిబద్ధ వసంతాది రాగములు కలదియును, 3) మధురమైన 
అంగవిక్షేపములు కలదియును, మొదటిదగు అప్పరసలయొక్క లాస్యభరతమైన 


224 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


రూపకమును క్షణకాలముపాటు వీక్షించిరి. 
పాఠాన్తరాలు: - ప్రతిబద్ధరాగమ్‌ - ప్రతిభిన్నరాగమ్‌। 
విభక్తులు/క్రియలు :- తౌ - సః, తౌ, తే, దకారాన్తః, పుంలింగస్తచ్చబ్దః ప్ర.ద్వి., 2. సన్థిషు - 
సన్గా, సన్ఫోః, సన్ధిషు, ఇకారాన్తః పుంలింగః, సన్గిశబ్దః, స.బ., 3. వ్యజ్జితవృత్తిబేధమ్‌ - భేదమ్‌, 
భేదౌ భేదాన్‌, అకారాన్తః పుంలింగో... భేదశబ్దః, ద్వి.ఏ., 4. రసాన్తరేషు - రసాన్తరే, రస్తానరయోః 
(| రసాన్తరేషు, అకారాన్త నపుంసకలింగః, రసాన్తరశబ్దః, స.బ., ర్‌. ప్రతిబద్ధరాగమ్‌ - రాగమ్‌, రాగా 
రాగాన్‌, అకారాన్తః పుంలింగః రాగశబ్దః, ద్విఏ., 6. లలితాబ్బహారమ్‌ - హారమ్‌, హారౌ, హారాన్‌, 
అకారాన్వపుంలింగో.. హారశబ్దః, ద్విఏ., 7. ఆద్యమ్‌ - ఆద్యమ్‌, ఆద్యౌ, ఆద్యాన్‌, అకారాన్తఃపుంలింగః 
ఆద్యశబ్దః ద్విఏ., 9. అపరసః - అప్సరసోః, అప్సరసామ్‌, సకారాన్తఃస్త్రీలింగః అప్సరస్‌ శబ్దః, 
షబ., 10. ప్రయోగమ్‌ - ప్రయోగమ్‌, ప్రయోగాౌ, ప్రయోగాన్‌, అకారాన్తఃపుంలింగః ప్రయోగ శబ్దః 
ద్వి.ఏ., 11. ముహూర్తమ్‌ - ముహూర్తమ్‌, ముహూర్తౌ, ముహూర్తాన్‌, అకారాన్తఃపుంలింగః 
ముహూర్తశబ్దః, ద్వి.ఏ., 12. అపశ్యతామ్‌ - క్రియ. 
సంధులు :- 
1. రస + అన్వరేషు - రసాన్తరేషు - సవర్ణదీర్ణసన్థిః। 
2. లలిత + అజహారమ్‌ - లలితాజహారమ్‌ - సవర్లదీర్లననిః। 
౧ ౧ ణయ ధి 
సమాసాలు /విగ్రహవాక్యాలు: - 
1. వ్యజ్ణితవృత్తిభేదమ్‌ - వృత్తీనాం భేదః వృత్తిభేదః, వ్యజ్ఞితః వృత్తిభేదః యస్మిన్‌ 
స, వ్యజ్ఞితవృత్తిభేదః తమ్‌। బహు ప్రీహిః। 
2. రసాన్తరేషు - అన్యే రసాః రసాన్తరాణి, తేషు రసాన్తరేషు। మ. వ్యం.సమాసః 
8. ప్రతిబద్ధరాగమ్‌ - ప్రతిబద్దాః, రాగాః యస్మిన్‌ స ప్రతిబద్ధరాగః తమ్‌! 
బహుట్రీహిః 
4. లలితాబ్బహారమ్‌ - లలితః అబ్బహారః యస్మిన్‌ స లలితాబ్దహారః తమ్‌। 
బహు ప్రీహిః। 
పదవ్యుత్పత్తి - నిఘంటుప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. అత్ర ఆద్యశబ్దేన భరతశాగ్త ప్రసిద్దా కాచన కథా ప్రతిపాదితా భవతి। తథాహి। 
పురా కిల బ్రహ్మణః సకాశాత్‌ భరతస్తాణ్ణవం శిక్షయామాస। తతః పరం లాస్య 
శిక్షాం ప్రార్థితవాన్‌। బ్రహ్మా త్వేవమాహ - “లాస్య ప్రయోగస్య కైశికీభూయిష్టత్వాత్‌, 
కైశిక్యాశ్చ పురుషైః ప్రయోక్తుమశక్యత్వాత్‌ లాస్యం తవ న శిక్షణీయమ్‌” ఇత్యుక్త్వా 
తత్రయోగార్థమప్సరసః సృష్ట్వా తాసాం లలితం లాస్యం శిక్షయామాస। తేన చ 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 225 


లాస్యస్యాప్పరోజనోప క్రమత్వయుక్తం భవతి, తత ఏవ ప్రయోగస్యాద్యత్వమితి 
సామ్పదాయికాః। 

- అని పుంసవనీ వ్యాఖ్యా 
బి) 'ఆదౌ భవమ్‌ ఆద్యం, రూపకాన్తర ప్రకృతిభూతమిత్యర్థః। తదుక్తమ్‌ “ఆహుః 
ప్రకరణాదీనాం నాటకం ప్రకృతిం బుధాః।” ప్రయుజ్యత ఇతి ప్రయోగః, రూపకమ్‌। 
1.౨) వ్యజ్ఞితవృత్తిభేదమ్‌ - 

వృత్తీనాం భేదః వృత్తిభేదః వ్యజ్జితః వృత్తిభేదః, యస్మిన్‌ స వ్యజ్జితవృత్తిభేదః 
తం వ్యజ్ఞితవృత్తిభేదమ్‌, రసానుగుణ్యే ఇతి శేషః తదుక్తం విశ్వనాథకవిరాజేన- 

“శృంగారే కౌశికీ వీరే సాత్వత్యారభటీ పునః। 

రసే రౌద్రే చ బీభత్సే వృత్తిః సర్వత్ర భారతీ” 

చతస్రో వృత్తయో హ్యేతాః సర్వనాట్యస్య మాతృకాః। 

స్యుర్నాయకాదివ్యాపారవిశేషా నాటికాదిషు॥ ఇతి! 
బి) రసాన్తరేషు - అన్యే రసాః రసాన్తరాణి, తేషు రసాన్తరేషు, 'శృంగారాదౌ స్‌ 
వీర్యే గుణే రాగే ద్రవే రసః ఇత్యమరః। తథా చోక్తం సాహిత్యదర్పణే - 

'శృంగారహాస్యకరుణరౌద్రవీరభయానకాః। 

బీభత్సాద్భుత ఇత్యష్టా రసాః శాన్తస్తథా మతః ।ఇతి। 
సి) ప్రతిబద్ధరాగమ్‌ - ప్రతిబద్దాః ప్రతినియమేన ప్రవర్తితాః రాగాః, వసన్తలలితాదయః 
యస్మిన్‌ సః ప్రతిబద్ధరాగః, తమ్‌ ప్రతిబద్ధరాగమ్‌। యస్మిన్‌ రసే యో రాగో విహితః 
తదనుసారేణ ప్రయుక్తరాగమిత్యర్థః। యథాహ కాహలః - 

“'రౌద్రేల. ద్భుతే తథా వీరే పుంరాగేణ ప్రగీయతే। 

శృంగారహాస్యకరుణాః స్త్రీరాగేణ ప్రకీర్తితాః॥ 

భయానకే చ బీభత్సే శాన్తే గేయో నపుంసకే” 1ఇతి। 
క్రియాదర్శము:- అపశ్యతామ్‌ - దృశిర్‌ (దృశ్‌) (ప్రేక్షణే - చూచుట, భ్వాదయః 
(1), సకర్శకమ్‌, అనిట్‌, పరస్కైెపదీ, లజ్‌ - ప్రథమపురుషద్వివచనాంతః। 

అపశ్యత్‌ - అపశ్యతామ్‌ - అపశ్యన్‌ 


113 


226 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


అవతారిక: - ప్రయోగదర్శనానన్నరం దేవాః హరం ప్రణిపత్య మన్మథస్య సేవా 
మర్గయామాసుః। 

శ్లో॥ దేవాస్తదన్తే హరమూఢభార్యం 

కిరీటబద్దాజ్ఞులయో నిపత్య। 

శాపావసానే ప్రతిపన్నమూర్తేః 

యయాచిరే పజ్బుశరస్య 'సేవామ్‌॥ 92 
పదవిభాగము: - దేవాః, తదన్తే, హరమ్‌, ఊఢభార్యమ్‌, కిరీటబద్దాజ్ఞులయః, నిపత్య, 
శాపావసానే, ప్రతిపన్నమూర్తే, యయాచిరే, పజ్బుశరస్య, సేవామ్‌। 
అన్వయక్రమము:- దేవాః తదన్తే ఊఢభార్యం హరం కిరీటబద్ధాళ్టలయః (సన్లు 
నిపత్య శాపావసానే ప్రతిపన్నమూర్తేః పజ్బశరస్య సేవాం యయాచిరే! 
ప్రతిపదార్థము: - దేవాః - దేవతలు, తదన్తే - ఆ అప్సరసల లాస్యానంతరము, 
ఊధభార్యమ్‌ - భార్యను చేపట్టిన, హరమ్‌ - శివుని, కిరీటబద్ధాళ్టులయః (సన) 
ఆ మౌలిబద్ధకరసంపుటులు అగుచు, నిపత్య - ప్రణమిల్లి, శాపావసానే - 
శాపానంతరము, ప్రతిపన్నామూర్తేః - ప్రాప్తశరీరుడగు, పజ్బాశరస్య - మన్మథుని 
యొక్క సేవామ్‌ - పరిచర్యను, యయాచిరే - ప్రార్థించిరి. 
తాత్పర్యము: - దేవతలు ఆ ఆపరసల లాస్యానంతరము భార్యను చేపట్టిన శివుని 
మౌలిబద్ధకరసంపుటులు అగుచు ప్రణమిల్లి శాపానంతరము ప్రాప్తశరీరుడగు 
మన్మథునియొక్క పరిచర్యను ప్రార్థించిరి. 
పాఠాన్తరాలు: - 

1. కిరీటబద్దా - కిరీటదష్పా, 2. వసానే - వసాన.. 3. ప్రతిపన్న - ప్రతిలబ్ధి. 
విభక్తులు/క్రియలు: - 1. దేవాః - దేవః, దేవౌ, దేవాః; అకారాన్న పుంలింగో దేవశబ్దః, ప్రబ., 
2. తదన్తే - తదన్తే, తదన్తయోః తదన్నేషు, అకారాన్తః, పుంనపుం, తదన్తశబ్దః, స.ఏ., 8. ఊఢభార్యమ్‌ 
- ఊఢభార్యమ్‌, ఊఢభార్యౌ, ఊఢభార్యాన్‌, అకారాన్తః పుంలింగః, ఊధభార్యశబ్దః ద్విఏ., 4. 
హరమ్‌ - హరమ్‌, హరౌ, హరాన్‌, అకారాన్వ పుంలింగో హరశబ్దః, ద్వి. ఏ., 5. కిరీటబద్ధాళ్టలయః 
- అజ్జులిః, అజ్జులీ, అజ్ఞులయః, ఇకారాన్తః పుంలింగః, అంజలి శబ్దః, ప్ర.బ., 6. నిపత్య- అవ్యయము, 
7. శాపావసానే - శాపావసానే, శాపావసానయోః, శాపావసానేషు, అకారాన్త నపుంసకలింగశ్శాపావ 
సానశబ్దః స.ఏ., 8. ప్రతిపన్నమూర్తేః - మూర్తేః, మూర్యోః, మూర్తీనామ్‌, ఇకారాన్తః పుంలింగః 
మూర్తి శబ్దః షుఏ., 9. పజ్బుశరస్య - పజ్బాశరస్య - పజ్బాశరయోః - పజ్బుశరాణామ్‌, అకారాన్తః 
పుంలింగః పంచశరశబ్దః, షఏ., 10. సేవామ్‌ - సేవామ్‌ - సేవే - సేవాః, ఆకారాన్తః స్ర్రీలింగ్క 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 227 


సేవాశబ్దః ద్విఏ., 11. యయాచిరే - క్రియ - లిట్‌ - ప్ర.బ. - యాచ్‌ధాతువు - ఆత్మనేపదీ. 
సంధులు: - 
1. దేవాః + తదన్తే - దేవాస్తదన్తే - విసర్ణసన్థిః। 
2. కిరీటబద్దాళ్టలయః + నిపత్య - కిరీటబద్దాజ్బలయో నిపత్య - ఉత్తాదేశః 
8. బద్ధ + అజ్ఞాలయః - బద్ధాళ్టలయః - సవర్ణదీర్ణసన్థిః। 
4. శాప + అవసానే - శాపావసానే - సవర్ణదీర్షసన్థిః। 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. తదన్తే - తస్య అన్తః తదన్తః, తస్మిన్‌ తదన్తే షత. 
2. ఊధఢభార్యమ్‌ - ఊఢా భార్యా యేన స ఊఢభార్యః తమ్‌। బహు ప్రీహిః। 
8. కిరీటబద్ధాళ్టలయః - కిరీటేషు బద్దాః కిరీటబద్దాః, తే అళ్ఞులయః యేషాం 
తే కిరీటబద్దాజ్ఞ్యులయః, బహు ప్రీహిః 
4. శాపావసానే - శాపస్య అవసానం శాపావసానం, తస్మిన్‌! షత. 
5. ప్రతిపన్నమూర్తేః - ప్రతిపన్నా మూర్తి యేన సః ప్రతిపన్నమూర్తిః తస్య। 
బహు ప్రీహిః 
6. పజ్బుశరస్య - పజ శరాః యస్య సః పజ్బశరః తస్య బహు ప్రీహిః 
పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. దేవాః (పుం) - ఎ) దీవ్యతి ఆనన్టేన క్రీడతీతి। దివ్‌ + అచ్‌! 
బి) శో దేవానృషీన్‌ మనుష్యాంశ్చ పిత్యాన్‌ గృహ్యాశ్చ దేవతాః। 
పూజయిత్వా తతః పశ్చాద్‌ గృహస్థః శేషభుగ్‌ భవేత్‌॥ 
-ఇతి మనుః 3-117 
ఆదిత్యాస్తిదశాః సురాః సుమనసః స్వర్గాకసో దేవతా 
గీర్వాణా బుభవో౭_ మరాశ్చ మరుతో బృందారకా నిర్ణరాః। 
అస్వప్నా విబుధా స్రివిష్టపసదో లేఖాః సుపర్వాణ ఇ - 
త్యాఖ్యాతా అమృతాశనా అనిమిషా దేవా స్తథా దైవతమ్‌॥ 4 
- అని హలాయుధకోశము “21 నామములను పేర్కొన్నది. 
॥. భార్యా - స్త్రీ భరణీయా ఇతి; భృ + 'బుహలోర్జ్రత్‌ ఇతి ణ్యత్‌, టాప్‌ । యద్వా 
భయా దీప్యా ఆర్యా! పత్నీ! 


29 
30, 


114 


226 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


బి) శ్లో! దారాః క్షేత్రం కలత్రం చ భార్యా సహచరీ వధూః। 
సధర్మచారిణీ పత్నీ జాయా చ గృహిణీ గృహాః 4941 
- అనిహలాయుధకోశము “11 నామములను పేర్కొన్నది. 
ప్రి) శ్లో సా భార్యా యా గృహే దక్షా సా భార్యా యా ప్రియం వదా! 
సా భార్యా యా పతిప్రాణా సా భార్యా యా పతివ్రతా!” 
-ఇతి హితోపదేశే 1-196 
డి) భర్తుం యోగ్యా। 
ప్రి) భార్యోఢమ్‌!। ఊధభార్యమ్‌। పరనిపాతః। 
వాహితాగ్వ్యాదిషు (2-2-37) బహు ప్రీహిసమాస ప్రకరణమ్‌। 
శ్లో; దదృశే పర్గశాలాయాం రాక్షస్యాభీకయాథ సః। 
భార్యోఢం తమవిజ్ఞాయ తస్థే సౌమిత్రయే£౬. సకౌ॥ 

- ఇతి భట్టికావ్యే 4:15 
క్రియాదర్శము-యాయాచిరే- టుయాచ్చ - యాజ్బాయామ్‌ సకర్మకమ్‌, సేట్‌ 
(ఉభయ) ఆత్మనేపదీ, భ్వాదయః(1), లిట్‌ - ప్రథమపురుషబహువచనాంతః। 

యయాచే - యయాచాతే - యయాచిరే 

శ్లో; _తతస్సమానీయ స మానితార్ధీ 
హస్తా స్వహస్తార్దితవీరశబ్దః। 
వంశస్య కర్తారమనన్త కీర్తిం 


సుదక్షిణాయాం తనయం యయాచే॥ - రవం. 2-64 


అవతారిక:- భగవాన్‌ ఆత్మన్యపి మదనసాయకానాం వ్యాపారమనుమేనే - 
శ్లో॥ తస్యానుమేనే భగవాన్‌ విమన్యు - 
ర్వ్యాపారమాత్మన్యపి సాయకానామ్‌। 
కాలప్రయుక్తా ఖలు కార్యవిద్భి- 
ర్విజ్ఞాపనా భర్తృషు సిద్ధిమేతి॥। 93 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 229 


పదవిభాగము:- తస్య, అనుమేనే, భగవాన్‌, విమన్యుః, వ్యాపారమ్‌, ఆత్మని, అపి, 
సాయకానామ్‌, కాలప్రయుక్తా, ఖలు, కార్యవిద్భిః, విజ్ఞాపనా, భర్త ఎను, సిద్ధిమ్‌, 
ఏతి। 

అన్వయ క్రమము: - విమన్యుః భగవాన్‌ ఆత్మని అపి తస్య సాయకానాం వ్యాపారమ్‌ 
అనుమేనే। (తథాహి) కార్యవిద్భిః, కాలప్రయుక్తా భర్తృషు విజ్ఞాపనా సిద్ధిమ్‌ ఏతి 
ఖలు! 

ప్రతిపదార్థము: - విమన్యుః - కోపము పోయిన వాడగు, భగవాన్‌ - శివభగవానుడు, 
ఆత్మని + అపి - తనయందును, తస్య - మన్మథునియొక్క సాయకానామ్‌ - 
శరములకు, వ్యాపారమ్‌ - పనిని, అనుమేనే - ఆమోదించినాడు, తథాహి - 
ఎట్లన, కార్యవిద్భిః - వ్యవహారదక్షులచేత, కాలప్రయుక్తా - సకాలములో చేయబడ్డ, 
భర్త్శృషు - ప్రభువులవిషయమందు, విజ్ఞాపన - విజ్ఞప్తి, సిద్ధిమ్‌ ఏతి ఖలు - 
సఫలతను పొందును కదా! 

తాత్పర్యము: - కోపముపోయినవాడగు శివభగవానుడు తనయందును 
మన్మథశరములకు పనిని ఆమోదించినాడు. ఎట్లన, వ్యవహారదక్షులచేత సకాలములో 
చేయబడ్డ ప్రభువుల విషయమందు విజ్ఞప్తి సఫలతను పొందును కదా! 


పాఠాన్తరాలు:- 1. కాలప్రయుక్తా - కాలే ప్రయుక్తా 2. కార్య - కాల. 


విభక్తులు/(క్రియలు: - 1. విమన్యుః - విమన్యుః, విమన్యూ, విమన్యవః, ఉకారాన్తః పుంలింగో 
విమన్యుశబ్దః, ప్ర.ఏ., 2. భగవాన్‌ - భగవాన్‌, భగవనౌ, భగవన్తః, తకారాన్తః పుంలింగో భగవచ్చబ్దః 
ప్ర.ఏ., 3. ఆత్మని - ఆత్మని, ఆత్మనోః, ఆత్మసు, నకారాన్తః పుంలింగ ఆత్మన్‌ శబ్దః, స.ఏ., 4. అపి 
- అవ్యయము, 5. తస్య - తస్య, తయోః, తేషామ్‌, దకారాన్తః పుంలింగ స్తచ్చబ్దక షఏ., 6. 
సాయకానామ్‌ - సాయకస్య, సాయకయోః, సాయకానామ్‌, అకారాన్తః పుంలింగో సాయకశబ్దః, 
షబ. 7. వ్యాపారమ్‌ - వ్యాపారమ్‌, వ్యాపారౌ, వ్యాపారాన్‌; అకారాన్త పుంలింగ వ్యాపారశబ్దః, 
ద్విఏ. 8. అనుమేనే - క్రియ, 9. కార్యవిద్భిః - కార్యవిదా, కార్యవిద్భ్యామ్‌, కార్యవిద్భిః, తకారాన్తః 
పుంలింగః, కార్యవిచ్చబ్దః, తృ.బ., 10. కాలప్రయుక్తా - కాల ప్రయుక్త, కాలప్రయుక్తే, కాలప్రయుకాః 
- ఆకారాన్తః స్రీలింగః కాలప్రయుక్తాశబ్దః, ప్ర.ఏ., 11. భర్త్రషు - భరరి, భర్రోః, భర్తృషు, బుకారాన్నః 
పుంలింగో భర్హృశబ్దః, స.బ., 12. సిద్ధిమ్‌ - సిద్ధిమ్‌, సిద్ధీ, సిద్ధీః ఇకారాన్తః, స్రీలింగః సిద్ధిశబ్దః, 
ద్విఏ., 14. ఏతి - క్రియ. 


సంధులు: - 
1. తస్య + అనుమేనే - తస్యానుమేనే ఆ సవర్ణదీర్ణసంధిః। 
2. విమన్యుః + వ్యాపారమ్‌ - విమన్యుర్వ్యాపారమ్‌ - విసర్గసంధిః 


115 


3. ఆత్మని + అపి - ఆత్మన్యపి - యణాదేశసంధిః। 
4. కార్యవిద్భిః + విజ్ఞాపనా - కార్యవిద్భిర్విజ్ఞాపనా - విసర్గసనిః 
సమాసాలు / విగ్రహవాక్యాలు :- 
1. విమన్యుః - విగతః మన్యుః యస్య స విమన్యుః, బహు ప్రీహిః। 
2. కార్యవిద్భిః - కార్యం విదన్తీతి కార్యవిదః, తైః కార్యవిద్చిః కృద్‌వృత్తిః। 
3. కాలప్రయుక్తా - కాలే ప్రయుక్తా కాలప్రయుక్తా - స.త. 
పదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు: - 
1. మనుః (పుం) ఎ) మన్యతే జ్ఞాయతే౨ి_ సౌ! మన్‌ + “'యజమనిశున్థిదసిజనిభ్యో 
యుచ్‌' ఇతి యుచ్‌ శోకః/ క్రోధః 
బి) శ్లో! యః సన్ఫారయతే మన్యుం యో౭_ తివాదాంస్తితక్షతే। 
యశ్చ తప్తో న తపతి దృఢం సో౭_ర్థస్య భాజనమ్‌॥ 
- ఇతి మహాభారతే 1-79/5 
సి) శ్లో! మన్యుర్దెన్యే క్రతౌ కోపే ...846 అని హలాయుధకోశము 
డి) శ్లో॥ _ అధైకధేనోరపరాధచణ్లా... 
ద్గురోః కృశానుప్రతిమాద్చిభేషి! 
శక్యో౭ స్య మన్యుర్భవతా వినేతుం 
గాః కోటిఈ స్పర్శయతా ఘోటోద్నీః ర.వం. 2-49 
ఇ) 'శ్రీరుద్రనమకచమకము'ను ఇట అనుసంధానము చేసికొనదగును. 
అలంకారాలు: - శ్లోకే_ త్ర “అర్థాన్తరన్యాసాలంకారః'। 
లక్షణమ్‌: - ఉక్తిరర్థాన్తరన్యాసస్సాాత్సామాన్యవిశేషయోః 
సామాన్య విశేషములను చెప్పుట - అర్థాన్తరన్యాసాలంకారము 
క్రియాదర్భము:- 1. అనుమేనే - అనుపూర్వకాత్‌ 'మన-అవబోధని ఇత్యస్మాద్ధాతో 
స్పకర్మకాత్మర్తరి భూతే లిట్‌ ఆత్మనేపదే ప్రథమపురు షైకవచనాంతః। 
అనుమేనే - అనుమేనాతే - అనుమేనిరే 
శ్లో; సత్రాంతే సచివసఖః పురస్కియాఖిః 
గుర్వీభిశ్ళమి తపరాజయవ్యలీకాన్‌! 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 231 
కాకుత్సృశ్చిరవిరహోత్సుకావరోధాన్‌ 
రాజన్యాంత్స్వపురనివృత్తయే£_ నుమేనే॥ ర.వం. 4-87 


2. ఏతి :- ఇణ్‌(ఇ) గతౌ - వెళ్లుట, సకర్శకమ్‌, అనిట్‌, పరస్మైపదీ, అదాదయః 
(2). లట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
ఏతి - ఇతః - యని 


అవతారిక:- అథ దేవాన్‌ విసృజ్యేన్చుమౌలిః: ఉమయా సార్ధం కౌతుకాగారం ప్రవివేశ 
శ్లో॥ అథ విబుధగణాంస్తానిన్దుమౌలిర్విసృజ్య 

క్షితిధరపతికన్యామాదదానః కరేణ! 

కనకకలశయుక్తం భక్తిశోభాసనాథం 

క్షితివిరచితశయ్యం కౌతుకాగారమాగాత్‌॥ 94 
పదవిభాగము:- అథ, విబుధగణాన్‌, తాన్‌, ఇన్దుమౌలిః, విసృజ్య, క్షతిధరపతికన్యామ్‌, 
ఆదదానః, కరేణ, కనకకలశయుక్తమ్‌, భక్తిశోభాసనాథం, క్షితివిరచితశయ్యమ్‌, 
కౌతుకాగారమ్‌, ఆగాత్‌॥ 
అన్వయక్రమము:- అథ ఇన్దుమౌలిః తాన్‌ విబుధగణాన్‌ విసృజ్య క్షితిధరపతికన్యాం 
కరేణ ఆదదానః (సన్‌) కనకకలశయుక్తం భక్తిశోభాసనాథం క్షితివిరచితశయ్యం 
కౌతుకాగారమ్‌ ఆగాత్‌॥ 
ప్రతిపదార్థము: - అథ - పిమ్మట, ఇన్గుమౌలిః - చంద్రశేఖరుడు, తాన్‌ విబుధగణాన్‌ 
- ఆ దేవ గణములను, విసృజ్య - వీడ్ళొని, క్షితిధరపతికన్యామ్‌ - పర్వతరాజపుత్రిని, 
కరేణ - చేతితో, ఆదదానః (సన్‌) - పట్టుకొన్నవాడగుచు, కనకకలశయుక్తమ్‌ - 
బంగారు పూర్ణకలశములు కలదియును, భక్తిశోభాసనాథమ్‌ - పూలమాలలు మొ॥ 
అలంకారముల శోభతో కూడినదియును, క్షితివిరచితశయ్యమ్‌ - భూమిపై ఏర్పరచిన 
పుష్పశయనము కలదియును అగు, కౌతుకాగారమ్‌ - శయ్యాగ్భహమునుగుటించి, 
ఆగాత్‌ - వెళ్లెను. 
తాత్పర్యము: - పిమ్మట, చంద్రశేఖరుడు ఆ దేవగణములను వీడ్శొని, పర్వత 
రాజపుత్రిని, చేతితో పట్టుకొన్నవాడగుచు, బంగారుపూర్ణకలశములు కలదియును, 
పూలమాలలు మొ॥ అలంకారముల శోభతో కూడినదియును, భూమిపై ఏర్పరచిన 


116 


232 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


పుష్పశయనము కలదియును అగు శయ్యా గృహమునుగుతించి వెళ్లెను. 
పాఠన్తరాలు:- 2. ఆదధానః - ఆదదానః, 3. యుక్తం - రక్షా 


విభక్తులు / క్రియులు:- 1. అథ - అవ్యయము, 2. ఇన్దుమౌలిః - ఇన్దుమౌలిః, ఇన్దుమౌలీ, 
ఇన్దుమౌలయః; ఇకారాన్తః పుంలింగః ఇన్దుమౌళిశబ్బః, ప్ర.ఏ., 3. తాన్‌ - తమ్‌, తౌ, తాన్‌, దకారాన్తః 
పుంలింగః తచ్చబ్దః, ద్వి.బ., 4. విబుధగణాన్‌ - విబుధగణమ్‌, విబుధగణౌ, విబుధగణాన్‌, అకారాన్తః 
పుంలింగః విబుధగణ శబ్దః, ద్విబ., 5. విసృజ్య - అవ్యయము, 6. క్షితిధరపతికన్యామ్‌ - కన్యామ్‌, 
కన్యే, కన్యాః, ఆకారాన్తః స్తీలింగు, కన్యాశబ్దః, ద్వి.ఏ., 7. కరేణ - కరేణ, కరాఖ్యామ్‌, కరైః 
అకారాన్నః పుంలింగః, కరశబ్దః, తృ. ఏ., 8. ఆదదానః - ఆదదానః, ఆదదానౌ, ఆదదానాః, అకారాన్నః 
పుంలింగః, ఆదదానశబ్దః, ప్ర.ఏ., 9. కనకకలశయుక్తమ్‌ - యుక్తమ్‌, యుకే, యుకాని, అకారాన 
నపుంసకలింగః, యుక్తశబ్దః, ద్విఏ., 10. భక్తిశోభాసనాథమ్‌ - ...సనాథమ్‌, ...సనాథే, ...సనాథాని, 
అకారాన్త పుంసకలింగః, ...సనాథశబ్దః, ద్విఏ., 11. క్షితివిరచితశయ్యమ్‌ - ...శయ్యమ్‌, ...శయ్యే, 
...శయ్యాని, అకారాన్త పుంసకలింగః ...శయ్యశబ్దః ద్వి ఏ., 12. కౌతుకాగారమ్‌ - కౌతుకాగారమ్‌, 
కౌతుకాగారే, కౌతుకాగారాణి, అకారాన్త నపుంసకలింగః, కౌతుకాగారశబ్దః, ద్విఏ., 13. ఆగాత్‌ - 
క్రియ. 


సంధులు: - 
1. విబుధగణాన్‌ + తాన్‌ - విబుధగణాంస్తాన్‌ - అనునాసికాత్‌ పరో. 
నుస్వారః। సూ 8-3-4 
2. ఇన్గుమౌలిః + విసృజ్య - ఇన్గుమౌలిర్విస్ఫజ్య - విసర్గసన్షిః 
3. కౌతుక + ఆగారామ్‌ - కౌతుకాగారమ్‌ - సవర్ణదీర్ణస 
సమాసాలు / విగ్రహవాక్యాలు: - 
1. ఇన్దుమౌలిః - ఇందుః మౌలౌ యస్య సః ఇన్గుమౌలిః - బహుప్రీహిః। 
2. క్షితిధరపతికన్యామ్‌ - క్షితిధరాణాం పతిః, క్షితిధరపతిః, తస్య కన్యా క్షితిధర 
పతికన్యా, తామ్‌ క్షితిధరపతికన్యామ్‌, షత. 
8. విబుధగణాన్‌ - విబుధానాం గణాః, విబుధగణాః, తాన్‌ విబుధగణాన్‌, 
షత. 
4. కనకకలశయుక్తమ్‌ - కనకస్య కలశః కనకకలశః తేన యుక్తమ్‌ కనక 
కలశయుక్తమ్‌, తత్‌! తృ.త. 
ర్‌. భక్తిశోభాసనాథమ్‌ - భక్తీనాం శోభా భక్తిశోభా, తయా సనాథమ్‌, భక్తి 
శోభాసనాథమ్‌, తత్‌, తృ.త. 


చణ 


sl 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 233 


6. క్షితివిరచితశయ్యమ్‌ - క్షితౌ విరచితా క్షితివిరచితా, సా శయ్యా యస్మిన్‌ 
తత్‌ క్షితివిరచితశయ్యమ్‌, తత్‌; బహుప్రీహిః। 


7. కౌతుకాగారమ్‌ - కౌతుకస్య ఆగారం కౌతుకాగారమ్‌, తత్‌! షత. 
8. ఆదదానః - ఆదత్తే ఇతి ఆదదానః... 
పదవ్వ్యుత్సత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు :- 
1. భక్తిః - (స్త్రీ) ఎ) భజ్‌ - క్తిన్‌! 
బు Decoration, Ornament, Embellishment - Apte. 
సి) ఈ సర్గమున 10వ శ్లోకమును చూడగలరు. 
డి) శ్లో॥ క్వచిత్‌ ఖగానాం ప్రియమానసానాం 
కాదమృసంసర్గవతీవ పి 
అన్యత్ర కాలాగురుదత్తపత్రా 
భక్తిర్భువశ్చన్దనకల్పితేవ॥ 
సి) శ్లో _ సుక్ళతేహామృగాకీర్ణం సుకీర్ణం భక్తిభిస్తథా। 
మనశ్చక్షుశ్చ భూతానామాదదత్తిగ్మతేజసా॥ 
- ఇతి రామాయణే 2-15-85 
వ ఎన్నో నగిషీలు అక్కడక్కడ చెక్కబడి ఉన్నవి...” 


i. The newly wedded couple are required to lie on the ground and 


ర.వం. 18-55 


observe strict Brahmacharya for the nights. 

“అత ఊర్వమ్‌ అక్షారలవణాశినౌ అధఃశాయినౌ బ్రహ్మచారిణా స్యాతామ్‌” 

“తిరాత్రం ద్వాదశరాత్రం వా” అత ఊర్ధ్వం వివాహాదూర్ధ్వమ్‌। 
ఛన్దస్సు:- ఈ శ్లోకమున్ను, దీని తర్వాత శోకమున్ను “మాలినీవృత్తమున 
నిబంధింపబడినవి. దీని లక్షణము ఇవ్విధముగ నున్నది. 

'ననమయయ యుతే యం మాలినీ భోగిలోకైః। 

ప్రతిపాదము 15 అక్షరములతో కూడి ఉండును. (8, 15) 

ఈ శ్లోకమునకు పూర్వమునందున్న 98 శ్లోకములున్ను ఇంద్రవజ్రా ఉపేన్రవజ్రా 
మరియు ఉపజాతితో కూడి ప్రతిపాదమున 11 అక్షరములు కలిగియున్నవి. వీటి 
లక్షణమిట్లున్నది. 


117 


234 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ మ్‌-సప్తమః సర్గః 


1) 'స్యాదిన్ధవ(్రా యది తౌ జగా గి 
2) 'ఉపేస్ధవజ్రా' జతజాస్తతో గౌ। 
8) “అనన్తరోదీరితలక్ష్మభాజౌ” 
4) “పాదౌ యదీయావుపజాతయస్తాః 
(క్రియాదర్శము: - ఆగాత్‌ - ఆజ్‌ - ఉపసర్ద, ఇణ్‌ (ఇ) గతౌ - వెళ్లుట, అదాదయః 
(2) సకర్శకమ్‌, అనిట్‌, పరస్పైపదీ! లుజ్‌ ప్రథమపురు షైకవచనాంతః। 
ఆగాత్‌ - ఆగాతామ్‌ - ఆగుః 


అవతారిక: - తత్ర కౌతుకాగారే ఈశ్వరః గౌర్యాః లజ్ఞాం హాసాద్యుపాయైః అపహర్తుం 
ప్రవృత్తః - 
శ్లో॥ నవపరిణయలజ్ఞాభూషణాం తత్ర గౌరీం 

వదనమపహరస్తీం తత్కృతాక్షేపమీశః। 

అపి శయనసఖీభ్యో దత్తవాచం కథజ్బిత్‌ 

ప్రమథముఖవికారైర్దాసయామాస గూఢమ్‌॥ 95 
పదవిభాగము: - నవపరిణయలజ్ఞాభూ షణామ్‌, తత్ర, గౌరీమ్‌, వదనమ్‌, 
అపహరన్తీమ్‌, తత్కృతాక్షేపమ్‌, ఈశః, అపి, శయనసఖీభ్యః, దత్తవాచమ్‌, కథజ్బిత్‌, 
(ప్రమథముఖవికారైః, హాసయామాస, గూఢమ్‌। 
అన్వయ క్రమము: - తత్ర, ఈశః నవపరిణయలజ్ఞాభూషణాం తత్కృతాక్షేపం వదనమ్‌ 
అపహరన్తీం శయనసభీభ్యః అపి కథజ్సొత్‌ దత్తవాచం గౌరీం ప్రమథముఖవికారైః 
గూఢం హాసయామాస। 
ప్రతిపదార్థము:- తత్ర - ఆ శయనగృహమున, ఈశః - శివుడు, నవపరిణయ 
లజ్ఞాభూషణామ్‌ - క్రొత్తగా వివాహమగుటవలన కలిగిన సిగ్గే ఆభరణముగా 
కలదియును, తత్కృతాక్షేపమ్‌ - శివునిచేత పై కైత్తబడినదగు, వదనమ్‌ - 
ముఖమును, అపహరన్తీమ్‌ - అడ్డముగా త్రిప్పుకొనుచున్నదియును, శయనసఖీభ్యః 
+ అపి - నర్మ సఖులకు కూడ, కథజ్బిత్‌ - అతికష్టము మీద, దత్తవాచమ్‌ - 
సమాధానమిచ్చుచున్నదియును అగు, గౌరీమ్‌ - గౌరీదేవిని, ప్రమథముఖవికారైః 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 235 


- ప్రమథులగు భృంగిరిటి మొదలగు వారి ముఖవికారములతో, గూఢమ్‌ - 
గూఢముగా, హాసయామాస - నవ్వించెను. 

తాత్సర్యము:- ఆ శయనగ్భహములో శివుడు 1) క్రొత్తగా విహహమగుటవలన 
కలిగిన సిగ్గే ఆభరణముగా కలదియును, 2) శివునిచేత పైకెత్తబడినదగు ముఖమును 
అడ్డముగా త్రిప్పు కొనుచున్నదియును, 3) నర్మసఖులకు కూడ అతికష్టము మీద 
సమాధానము ఇచ్చుచున్నదియును అగు, గౌరీదేవిని ప్రమథులగు భృంగిరిటి 
మొ॥వారి ముఖవికారములతో గూఢముగా నవ్వించెను. 


పాఠాన్తరాలు:- 1. ప్రమథ - ప్రథమ, 2. తత్మృతాకేపమీశః - తత్మృతోక్షేపమీశః 


విభక్తులు/(క్రియలు:- 1. తత్ర - అవ్యయము, 2. ఈశః - ఈశౌ, ఈశాః, అకారాన్తః పుంలింగః 
ఈశశబ్దః, ప్ర.ఏ., 8. నవపరిణయలజ్ఞాభూషణామ్‌ - భూషణామ్‌, భూషణే, భూషణాః, ఆకారాన్నః 
స్రీలింగో...భూషణాశబ్దః..., ద్వి.ఏ., 4. తత్కృతాక్షేపమ్‌ - తత్కృతాక్షేపమ్‌, తత్కృతాక్షేపే, 
తత్కృతాక్షేపాణి, అకారాన్న నపుంసకలింగః తత్మృతాక్షేప శబ్దః, ద్విఏ., 5. వదనమ్‌ - వదనమ్‌, 
వదనే, వదనాని, అకారాన్త నపుంసకలింగో వదనశబ్దః ద్వి. ఏ., 6. అపహరన్తీమ్‌ - అపహరన్తీమ్‌, 
అపహరన్యా, అపహరన్తీ, ఈకారాన్తః స్త్రీలింగ అపహరన్తీశబ్దః, ద్విఏ., 7. శయనసభీభ్యః - శయనసఖ్యై, 
శయనసఖీభ్యామ్‌, శయన సభీభ్యః, ఈకారాన్సు, స్త్రీలింగః, శయనసభీ శబ్దః, చ.బ., 8. అపి, కథజ్బిత్‌ 
- అవ్యయాలు, 9. దత్తవాచమ్‌ - దత్తవాచమ్‌, దత్తవాచౌ, దత్తవాచః, చకారాన్తః స్రీలింగో దత్తవాకృబ్దః 
ద్విఏ., 10. గౌరీమ్‌ - గౌరీమ్‌, గౌర్యౌ, గౌరీః ఈకారాన్తః స్త్రీలింగో గౌరీశబ్దః, ద్వి.ఏ., 11. 
ప్రమథముఖవికారైః - వికారేణ, వికారాభ్యామ్‌, వికారైః అకారాన్త నపుంసకలింగో... వికారశబ్దః, 
తృ.బ., 12. గూఢమ్‌ - గూఢమ్‌, గూఢే, గూఢాని, అకారాన్ననపుంసకలింగో గూఢశబ్దః, ప్ర.ఏ., 
13. హాసయామాస - క్రియ. 


సంధులు: - 

1. శయనసఖీభ్యః + దత్తవాచమ్‌ - శయనసభీభ్యో దత్తవాచమ్‌ - ఉత్తాదేశః 

2. ..వికారైః + హాసయామాస - వికారైర్దాసయామాస - విసర్ణసన్థిః। 

3. తత్మృత + ఆక్షేపమ్‌ - తత్కృతాక్షేపమ్‌ - సవర్ణదీర్ణసన్థిః। 

సమాసాలు / విగ్రహవాక్యాలు :- 

1. నవపరిణయలజ్ఞాభూషణామ్‌ - నవః చాసా పరిణయః చ నవపరిణయః 
తేన లజ్ఞా నవపరిణయలజ్ఞా, సైవ భూషణం యస్యాః సా నవపరిణయలజ్ఞా 
భూషణా, తామ్‌। బహు ప్రీహిః। 

2. తత్కృతాక్షేపమ్‌ - తేన కృతః ఆక్షేషు యస్య తత్‌ తత్కృతాక్షేపమ్‌ |బహు ప్రీహిః 


236 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


త శయనసఖీభ్యః - శయనే సఖ్యః, శయనసఖ్యః, తాభ్యః। స.త. 
4. దత్తవాచమ్‌ - దత్తా వాక్‌ యయా తాం దత్తవాచమ్‌। బహు ప్రీహిః। 
5. ప్రమథముఖవికారైః - ప్రమథానాం ముఖాని ప్రమథముఖాని, తేషాం వికారైః 
ప్రమథముఖవికారైః, షత. 
ప్రదవ్యుత్పత్తి - నిఘంటు ప్రమాణాలు - కావ్యప్రయోగాలు : 
1. ప్రమథః (పుం)- 
ఎ) ప్రమథతీతి, ప్ర+మథ్‌+అచ్‌! శివపారిషదః 
బి) షట్‌త్రింశత్తు సహస్రాణి ప్రమథా ద్విజసత్తమాః 
తత్తెకత్ర సహస్రాణి భాగే షోడశ సంస్థితాః॥ 
సి శ్లో ........ ప్రమథాస్తు గణాః స్మృతాః - అని హలాయుధకోశము 
డి) 'ప్రమథాః స్యుః పారిషదాః ఇత్యమరః। 
ఇ) 'ప్రమథాః స్యుర్భూతగణా రుద్రపారిషదా గణాః ఇతి భోజశ్చ। 
11.1) అత్ర గూఢత్వం లజ్జయా అనుభావః, హాసస్తు హాస్యప్రయోగస్య 
హాస్యప్రయోగో హి లజ్ఞామపహరతి। యథాహ గోనర్దీయః - 
హాస్యేన మధునా నర్శవచసా లజ్జితాం ప్రియామ్‌॥ 
విముక్తలజ్ఞాం కుర్వీత నిపుణెశ్చ సభీజనైః॥। ఇతి॥ 


- ఇతి కాలికాపురాణే 


118 
- “వివరణమ్‌” 


2) అత్ర వదనాపహరణం కృథ్చాద్‌ వాగ్దానం గూఢహాసశ్చ లజ్ఞానుభావః 
వదనోళ్రేపణం సభీభిరాలాపనం హాస్యప్రయోగశ్చ నవవధూవిషయాః యకోపక్రమాః 
ఏతచ్చాయా యో నిరర్లో బాలరామాయణే- 

శ్లో; _స్నాయున్యాసనిబద్ధకీకసతనుం నృత్యన్తమాలోక్య మాం 

చాముణ్ణాకరతాలకుట్టితలయం వృత్తే వివాహోత్సవే। 
ప్రీముద్రామపనుద్య యద్‌ విహసితం దేవ్యా సమం శమ్మునా 
తేనాద్యాపి మయి ప్రభుః స జగతామాస్తే ప్రసాదోన్ముఖః ॥ 

ఇతి। ఇయం చ భృజ్లిరిటేరుక్తిః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 237 


క్రియాదర్శము:- హాసయామాస - లిట్‌ - ప్రథమపురుషైకవచనాంతః। ణిజన్వే 
హసే (హస్‌) హసనే - నవ్వుట, అకర్మకమ్‌ సేట్‌, పరస్మైపదీ 

హాసయామాస - హాసయామాసతుః - హాసయామాసుః 

ఈ సర్గము(7)నకు రామోరా చే వెలయించిన మృణాళినీవ్యాఖ్యానము 
జూన్‌ 7, 2012న ప్రారంభింపబడి, జూలై 30, 2012న పూర్తి చేయబడినది. 


ఇతి రావిమోహనరాయవిరచితయా మృణాళినీ సమాఖ్యయా వ్యాఖ్యయా 
సహితః 


శ్రీ కాళీదాసకృతౌ కుమారసమృవే మహాకావ్యే ఉమాపరిణయో 


119 


238 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


అనుబంధము - 1 


- అకారాది శ్లోకానుక్రమణిక - సప్తమసర్గము 


అఖండితం - 28 
అంకాద్యయా - 5 

అథ విబుధగణాన్‌ - 94 
అధాంగులిభ్యాం - 23 
అధౌషదీనాం - 1 
అనేన సంబంధం - 68 
అర్జార్చితా - 61 
ఆత్మానమాలోక్య-22 
ఆలోకమార్గం - 57 
ఆలోచనాంతం-84 
ఇచ్చావిభూత్యో-29 
ఇత్థం విధిజ్లేన - 86 
ఇత్యద్భుతైకప్రభవః-36 


ఇత్యోషధిప్రస్థవిలాసినీనాం-69 


ఉపాదదే-41 
ఉమాస్తనోద్భేదం-24 
ఏకైవమూర్తిర్చిభిదే-44 
ఏకైవ సత్యాం-4 

కంపేన మూర్భః-46 
కర్ణార్పితో లోధ్ర-17 
కిపోపచారాం-88 
క్షీరోదవేలేవ-26 

ఖే ఖేలాగమీ-49 
జాలాంతరప్రేషితదృష్టిః-60 
తం మాతరో - 38 

తం లోకపాలాః - 45 
తతో గణాః - 40 
తత్రావతీర్యాచ్యుత-70 
తత్రేశ్వరో వ 
తదీషదాగ్హారుణ - 82 
తద్దారవాత్‌ - 31 
తమన్వగింద్రప్రముఖాః - 31 


తమభ్యగచ్చత్‌ - 483 
తమృద్ధిమదృంధు జనా - 52 
తమేకదృశ్యం - 64 
తయా ప్రవృద్ధానన-74 
తయోః సమాపత్తిషు-75 
తస్మాత్సదేశాచ్చ-12 
తస్మిన్‌ ముహూర్తే - 56 
తస్మై జయాశీః-47 
తస్యాః కరం-76 
తస్యానుమేనే-93 
తస్యాః సుజాతోత్సల-20 
తస్యోపకణ్జే-51 
తామర్చితాభ్యః - 27 
తాం ప్రాబ్ముఖీం -183 
తాం లోధ్రకల్మేన - 9 
తావత్పతాకాకులం-63 
తావద్భవస్యాపి - 80 
తాసాం చ - 39 
తాసాం ముఖైః-62 

తౌ దంపతీ - 80 

తౌ సంధిషు-91 
దివాపి - 35 
దుకూలవాసాః - 78 
దేవాస్తదన్తే - 92 

ద్విధా ప్రయుక్తేన-90 
ధూపోష్మణా ఆ 14 
ధ్రువేణ భర్రా-85 

న నూనం - 67 
నవపరిణయ - 95 
పత్యుః శిరశ్చంద్ర-19 
పత్రానలగ్వైః - 89 
పరస్పరేణ - 66 


ప్రదక్షిణప్రక్రమణాత్‌ - 79 
ప్రయుక్త పాణిగ్రహణం - 78 
ప్రసాధికాలంబితం - 58 
బబన్ట చాస్రాకులదృష్టిః-25 


బభూవ భస్మైవ - 82 
బభౌచ సంపర్మం -8 
మూర్తే చ - 42 


మైత్రే ముహూర్తే - 6 
యథాప్రదేశం - 834 
రేఖా విభక్తః-18 
రోమోద్దమః-77 
లగ్నద్విరేఫం -4 
వధూం ద్విజః-83 
వధూర్విధాత్రా - 87 
వర్గావుభౌ-58 
విన్యస్త వైధూర్యం-10 
విన్యస్త శుక్లాగురు-15 


విలోచనం - 59 
విశ్వావసుప్రాగ్రహరైః-48 
వైవాహికైః-2 
శంఖాంతర ద్యోతి - 88 
స గోపతిం - 37 


సంతానకాకీర్ణ - 3 
స ప్రాపదప్రాప్త - 50 


సా గౌరసిద్దార్థ-7 

సా మంగలస్నాన-11 

సా లాజధూమాంజలిం-81 
సా సంభవద్భిః-21 

స్థానే తపో - 65 
(హీమానభూత్‌ - 54 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 239 240 మహాకవి శ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -సప్తమః సర్గః 


అనుబంధం -2 అనుబంధము - 8 
పదవివరణసూచీ 
1. అబ్బః - 65 32. చిరస్య - 4 63. మాతా - 30 
1. స్త్రీణాం ప్రియాలోకఫలో హి వేషః -7-22 2. అద్యః - 91 38. జామాతా -55 64 మైత్రే - 6 
2. కాలప్రయుకాః ఖలు కార్యవిద్భి 3. asa 47 34. ase 1 65. యథావత్‌ - 72 
bp Wr ng 4. అన్తరిక్షమ్‌ - 38 85. జాయాపతీ - 88 66. రశనా - 61 
ర్విజ్ఞాపనా భర్తృషు సిద్ధిమేతి - 7-98 5. అన్వక్‌ - 71 36. తన్వీ - 18 67. రసాన్తరేషు - 91 
=0= 6. అన్వితా -1 ౩7. తావత్‌ - 30, 63 68. రాజన్‌ - 68 
7. అపిధానమ్‌ - 58 38. తిలకమ్‌ - 24 69. లక్ష్మీః - 89 
8. అభిఖ్యా - 18 39. తు - 87 70. లాజా - 69, 80 
9. అలకః - 16 40. త్రియామా - 21 71. లాలసా - 56 
10. అవతంసః - 82 41. దూర్వా - 14 72. లోచనమ్‌ - 33 
11. అష్టాపదమ్‌ - 10 42. దేవాః - 92 73. వసానా - 9 
12. ఆశీః - 5 43. ధ్రువమ్‌ - 85 74. వాంత - 57 
13. ఆసనమ్‌ - 12 44. నమః - 28 75. విలగ్నమ్‌ - 50 
14. ఉకా - 70 45. నారీ - 64 76. వివాహః - 78, 88 
15. ఉత్తమాబ్దమ్‌ - 41 46. నిర్వచనం - 19 77. విశ్వావసుః - 48 
16. ఉదన్వాన్‌ - 73 47. నీవీ- 60 78. వృత్రహణమ్‌ - 46 
17. ఉద్దమనీయమ్‌ - 11 48. పరిణేతా - 19 79. వృషాజ్మః - 29 
18. ఉపకణ్ఞః - 51 49. పితామహః - 86 80. వేశః - 22 
120 19. ఉభయస్య - 78 50. పురుహూతః - 45 81. వ్యజ్చిత - 91 
20. ఊర్జా -25 51. పృథివీ - 84 82. వ్రీడాత్‌ - 67 
21. ఏషామ్‌ - 44 52. ప్రతిబద్ధరాగమ్‌ - 91 838. శరత్‌ - 74 
22. కపాలః - 32 58. ప్రఫుల్లం - 52 84. శలాకా - 59 
23. కులమ్‌ - 27 54. ప్రసాధికా - 58 85. శోభా - 66 
24. కృశానుః - 79 55. ఫణః - 34 86. శ్రీవత్సః - 48 
25. ఖమ్‌ - 49 56. బలాకినీ - 39 87. సరస్వతీ - 90 
26. ఖద్గః - 36 57. బాలా - 8 88. సహస్రపత్రమ్‌ - 62 
27. గణః- 40 58. భార్యా - 92 89. సిద్దార్థః -7 
28. గోపతిః - 37 59. భాసా - 6 9౦. సుజాతః - 20 
29. గోరోచనా - 15 60. మంగలమ్‌ - 2 91. హీః - 54 75 
30. గౌరః - 17 61. మనఃశిలా - 23 


. చామరమ్‌ - 42 62. మరీచిః - 35 


లు 
[వాన 


